


లట ర్యలహరి 


(DELIGHTFUL FLOOD OF DIVINE BEAUTY) 


గో కై ఇ AU 28/13 
fac 


వివరణ కర్త 
ll జి, ఎల్‌. ఎన్‌.శాస్త్రి M.Sc., M.Phil., Ph.D. 
(రిటైర్డ్‌) రీదర్‌ & భౌతికశాస్త్ర విభాగాధ్యక్షులు 
టి. జి.ప. యస్‌. కళాశాల, గుంటూరు 





జగద్గురు పీఠము - గుంటూరు శాఖ 
(The World Teacher Trust Guntur Branch) 


GUNTUR - 522 002. 
Phone : 233995 


సౌందర్యలహరి 
ప్రథమముద్రణ డిశెంబర్‌ 1999 
అన్ని హక్కులు వివరణ కర్తవి ర్ర 


ప్రాప్తి స్థానములు 
1. ది వరల్డ్‌ టీచర్‌ ట్రస్ట్‌ 
11/0 డా.జి.ఎల్‌.ఎన్‌.శా స్త్రీ 
ఫైగ్రేయ నిలయం 
5-10-4, 2/9, బ్రాడీపేట, గుంటూరు -2. 
ఫోన్‌ : 233995 


2. ది వరల్డ్‌ టీచర్‌ ట్రస్ట్‌ 
45-40-36/1 
అక్కయ్య వాలెం le 
విశాఖపట్టణం - 530 016. 
ఫోన్‌ : 565291 


వెల : రూ. 120/- 


ముఖపత్ర ముద్రణ : లక్ష్మీఆఫ్‌సెట్‌, విజయవాడ - 2. 


ముద్రణ : విజయసాయి ఆఫ్‌సెట్‌ ప్రాసెస్‌ అండ్‌ పెంటింగ్‌, 
గుంటూరు, 





10. 


విషయసూచిక 

విషయము (శ్లోక లక్ష్యము) 
ముందుమాట 
కృతజ్ఞతలు 
దివ్యాశీస్సులు 
సౌందర్యలహరీనౌయానము 
అంకితము 
“అమ్మ 
ప్రార్థన 
పీఠిక 
శ్లోక వివరణ ప్రారంభము 
శివశ్ళక్యాయుకో ..... (శక్తిత్వము) 
తనీయాంసంపాంసుం.... (పాదధూళి మహిమ 
అవిద్యానామంతః ..... (పాదధూళి మహిమ) 
త్వదన్యః పాణిభ్యాం .... (చరణములు) 
హరిస్వామారాధ్య ..... (సేవామహిమ) 
ధనుఃపొష్పంమౌర్వీ.... (దయాఫలము) 


కృణత్కాంచీదామా.... (బాహ్యరూపము) 


సుధాసింధోర్మధ్యే ..... (అంతరనివాస విలాసము) 


పుట సం మ్య 
vii 
xiii 
xvii 


xxix 


xxiii 
XXxix 


xxxili 


10 
16 
21 
26 
32 


40 


మహీం మూలాధారే..... (సుషుమ్న - ఊర్ద్వమార్గము) 48 


సుధాధారా సారైః ..... (సుషుమ్న - అధోమార్గము) 


59 





LE; 
12. 


18: 


14. 


15. 
16. 
17. 
18. 
19. 
20. 
21: 
22. 
23. 
24, 
25. 
26. 
27, 
28, 
29. 


30. 


చతుర్చి క్రీకంరైః ..... (శ్రీచక్రము) 
త్వదీయం సౌందర్యం .... (సాయుజ్యము) 


నరం వర్గీయాంసం ..... (ఉపాసనాఫలము) 


క్షితౌషట్సంచాశత్‌ .... (షట్ట క్రములకి రణములు) 
శరజ్యోత్న్నా శుద్దాం ..... (సారస్వత ప్రయోగము) 


కవీంద్రాణాంచేతః ..... (సారస్వత ప్రయోగము) 


సవిత్రీభిర్వాచాం.... (సారస్వత ప్రయోగము) 
తనుచ్చాయాఖిస్తే ... (స్త్రీ, వశీకరణ) 
ముఖంబిందుంకృత్వా ..... (జీవన్ముక్తి) 
కిరంతీమంగేభ్యః ..... (జ్వర, విష శాంతి) 
తటిల్లేఖాతన్వీం ..... (సాదాఖ్యకళ) 
భవానిత్వందాసే ..... (సద్యఃఫలము) 
త్వయాహృత్వావామం ..... (గౌ రీశంకరత్వము) 
జగత్సూతే ధాతా ..... (సృష్ట్రాదికము) 
త్రయాణాం దేవానాం.... (త్రిమూర్తి పూజ) 
విరించిః పంచత్వం ..... (సంహార విహారము) 
జపోజల్పః శిల్చం.... (సర్వ సమర్పణము) 
సుధామప్యాస్వాద్య ..... (తాటంక మహిమ) 


కిరీటం వైరించం ..... ( బ్రహ్మాది సేవ) 


స్వదేహోద్భూతాభిః ..... (నీరాజన విధి) 


87 

90 

9౩ 

96 
100 
102 
106 
108 
111 
113 
115 
LL? 
121 
124 


127 


tse 
32: 
తె; 
34. 
39. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
తీర్‌, 
46. 
47. 
48. 
49. 
50. 


చతుష్టష్ట్యాతం తైః ..... (64 తంత్రములు) 
శివళ్ళ్శక్తిఃకామః .....(పంచదశాక్షరీ మంత్రము) 
స్మరం యోనిం లక్ష్మీం .... (మంత్రోపాసనము) 
శరీరం త్వం శంభోః.... (నవాత్మత్వము) 
మనస్వంవ్యోమత్వం .... (విశ్వమూర్తిత్వము) 
తవాజ్ఞాచక్రస్టం..... (ఆజ్ఞాచక్రము) 

విశుద్దాతే శుద్ద.... (విశుద్ది చక్రము) 
సమున్మీలత్సంవిత్‌ .... (అనాహత చక్రము) 
తవస్వాధిష్టానే..... (స్వాధిష్టాన చక్రము) 
తటిత్త్వంతం శక్త్యా..... (మణిపూర చక్రము) 
తవాధారేమూలే..... (మూలాధార చక్రము) 
గలైర్మాణిక్యత్వం..... (కిరీటము) 
ధునోతుధ్వాంతం..... (కేశపాశము) 
తనోతుక్షేమం..... (పాపట) 

అరాళెస్నాా భావ్యాత్‌ ..... (ముఖము) 
లలాటం లావణ్య..... (ఫాలభాగము) 

(భ్రువౌ భుగ్నే కించిత్‌ ..... (కనుబొమ్మలు) 
అహస్సూతే సవ్యం ..... (నేత్రత్రయము) 








129 
131 
134 
138 
142 
144 
148 
150 
152 
154 
157 
161 
165 
168 
LIL 
174 
178 
181 
185 


188 





ర్‌మ్ష 
52, 
53. 
54. 
రర. 
56. 
97; 
58. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 


శివేశ్చంగారా రై ..... (నవరసద్భృష్టి 
గతేకర్గాభ్యర్ణం..... (నేత్రములు) 

విభక్త |తైవర్ణ్యం ..... (నేత్రములు) 
పవిత్రీకర్తుం నః ..... (నదులు - నేత్రములు) 
నిమేషోన్మేషా భర ( అనిమషత్వము) 
తవాపర్ణేకర్ణే ..... (మీనములు - నేత్రములు) 
దృశాద్రాఘయస్యా ..... (విశాలదృకృథము) 
అరాళంతేపాళీ ..... (కణతలు) 
స్ఫురద్గండాభోగ..... (కపోలములు) 
సరస్వత్యాస్నూక్తీ ..... (కుండల గణము) 
అసౌనాసావంశః ..... (నాసిక) 

ప్రకృత్యా ౬.౭ _రకాయా..... (పెదవులు) 
స్మెతజ్యోత్నాజాలం ..... ( చిరునవ్వు) 
అవిశ్రాంతంపత్యుః ..... (నాలుక) 
రణేజిత్వాదైత్యాన్‌ ..... (తాంబూలము) 
విపంచ్యాగాయంతీ ..... (వాజ్మాధుర్యము) 
కరా గ్రేణస్పృష్టం ..... (చిబుకము) 
భుజాళ్లేషాన్నిత్యం ..... (కంఠము) 
గళేరేఖాస్తిస్రో ..... (కంఠరేఖలు) 


మృణాళీమృద్వీనాం... (బాహువులు) 


191 
195 
197 
199 
202 
204 
206 
209 
211 
214 
216 
219 
221 

224 

226 

229 
231 

234 

237 

240 


ls 
te: 
73. 
74. 
TDs 
16: 
TL 
718: 
79. 
80. 
ర, 
82. 
53. 
84. 
85. 
86. 
87. 
85. 
89. 
90. 


నఖానాముద్యోతైః .... (హస్తములు) 
సమందేవిస్కంద..... (స్తనములు) 
అమూతేవక్షో జా ..... (స్తనములు) 
వహత్యంబస్తంబే ..... (స్తనములు) 
తవ స్తన్యంమన్వే ..... (స్తన్యము) 

వార రకోభ జాలాాజజు(నూగారు) 
యదేతత్కాళింది ..... (నూగారు 
స్టిరోగంగావర్తః ..... (నాభి) 
నిసర్గక్షీణస్య ..... (నడుము) 
కువౌసద్యస్పిద్యత్‌ ..... ( త్రివళులు) 
గురుత్వంవిస్తారం ..... (పితుదులు) 
కరీంద్రాణాంశుండాన్‌ ..... (తొడలు) 
పరాజేతుంరుద్రం ..... (పిక్కలు) 
శ్రుతీనాంమూర్భానో ..... (పాదములు) 
నమోవాకంబ్రూమో ..... (పాదములు 
మృషాకృత్వాగోత్ర ..... (పాదములు) 
హిమానీహంతవ్యం ..... (పాదములు) 
పదంతేకీర్తీనాం ..... (పాదా గ్రములు) 
నఖైర్నాక స్త్రీణాం ..... (పాద, నఖములు) 
దదానేదీనేభ్యః ..... (పాదములు) 





243 
245 
24/ 
201 
253 
256 
259 
261 
264 
266 
269 
2/1 
274 
276 
279 
281 
285 
288 
290 


292 





91. 
92. 
93. 
94. 
95. 
96. 
97. 
98. 
99. 


100. 


పదన్యాస క్రీడా ..... (గమనము) 


గతాస్తే మంచత్వం ..... (మంచ, పర్యంకములు) 


అరాళాకేశేషు ..... (కరుణారుణ శరీరము) 
కళంకఃకస్తూరీ ..... (సౌందర్య పేటిక) 
పురారాతేరంతః ..... (సపర్య) 

కళత్రం వైధాత్రం ..... (పాతివ్రత్యము) 
గీరామాహుద్దేవీం ..... (మహామాయ) 
కదాకాలేమాతః ..... (చరణ నిర్దేజన జలము) 
సరస్వత్యాలక్ష్మా ...'. (ఫలశ్రుతి 
ప్రదీపజ్వాలాభిః ..... (స్తుతి సమర్పణము) 


అకారాదిశ్ళాక సంఖ్యాను క్రమణిక 


294 
297 
300 
303 
306 
308 
310 
313 
314 
319 


321 





భారతీయ us వేద, పురాణ, ఇతిహాస, కావ్యాలతో పాటు 
సోత్రాలుకూడా చాలా ఉన్నాయి. ప్రతి దేవతపరంగాను స్తోత్రాలు ఉంటాయి. 
రాజులను ఉద్దేశించి, అధికారులను ఉద్దేశించి, గురువులను ఉద్దేశించి కూడా 
సోత్రాలు వ్రాస్తారు, చేస్తారు. స్తోత్రంచేయడమంటే స్తుతించడమే ! అయితే - ఈ 
స్తుతులలో స్తుతింపబడే వారి సౌందర్య గుణగణ మహిమా పరాక్రమ సామర్జ్యాలలో - 
వారికి వర్తింప చెయ్యడానికి వీలులేని కొన్ని విషయాలను నప్పింపచేసే ప్రయత్నం 
కూడా ఉంటుంది. అసలు విషయాలకన్న పొగడ్తలే ఎక్కువగా ఉండే స్తోత్రాలు, 
దండకాలు కూడా ఉంటాయి. 


సౌందర్యలహరి 


స్తుతింపబడేవారిచరిత్ర ఎంత ఘనంగా ఉంటే స్తుతి అంత 
సహజత్వాన్నికలిగి బాగుంటుంది. త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, బుష్రోర, 
మానవాదులందటిీ - జన్మకు, మనుగడకు, ముక్తికి, సమస్త సృష్టి నిర్వహణకు - 
కారణ భూతురాలైన జగజ్జనని, సౌందర్య సామర్హ్య సుగుణ సమ్మిశ్ర రాశి అయిన 
- అమ్మవారిని గుఅించిన స్తోత్రమై, అది కూడా - సర్వజ్ఞాలు శంకర భగవత్పాదుల 
రచన అయితే - ఇంక ఎంత బాగుంటుందో వేరే చెప్పాలా! శంకరులు ఎన్నో సో త్రాలు 
రచించారు. ఆ సోత్రాలన్నిటీలోకి తలమానిక మైంది “సౌందర్య లహరి. ఇది మంత్ర, 
తంత్ర యంత్ర, సౌందర్య, యోగసమన్వితమైన సోత్రము. త్రిపుర సుందరి అయిన 
అమ్మవారి అందచందాలు, అనురాగ, అను[గ్రహాలు, నవరసోపతమైన అమ్మవారి 
దినచర్య - ఈ స్తోత్రంలో వుంటాయి. వ్యాస మహర్షి రచించిన శ్రీ) లలితా సహస్ర 
నామ స్తోత్రంలోని అమ్మవారి నామాలన్నింటినీ శంకరుడు అందమైన శిఖరిణి 
వృత్తాలలో కూర్చుచేసి, ఈ సౌందర్యలహరి వ్రాసినట్లు అనిపిస్తుంది. అయితే - 
ఉపమ, రూపక, ఉత్రేకు శబ్దాది అలంకారాలు, పవిత్ర శబ్ద రమ్యతలు, చిత్ర విచిత్ర 
కవితాశిల్ల సౌందర్యాలు (Poetic Beuaties) ఈ స్తోత్రం నిండా ఉంటాయి. 
పాఠకులకు అమ్మవారిని సొకాత్కారింప చేయాలనేవిధంగా శంకరుల రచన 


నాందర్య లహరి 








ఉంటుంది. ఈ స్తోత్ర శిరికను ఆంగ్లంలో ‘Delightful Flood of Divine Beauty! 
అని అనువదించడం జరిగింది 'F1004' అంటే “వరది అని అర్థం. “వరది అనంగానే 
భయంవేస్తుంది. కానీ, ఇది ఆహ్లాదకరంగా ఉండే అందం యొక్క వరద కాబట్టి, 
'Delightful Flood' అని, ఆ అందం దివ్యమంగళ స్వరూపిణి అయిన అమ్మవారిది 
కాబట్టి - 'Divine Beauty' అని అనువదించడం జరిగింది. 


అమెరికాలోని ఫిలడల్సియా విశ్వవిద్యాలయంలో సౌందర్యలహరిలోని 
ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క తైలవర్ణ చిత్ర పటము (01 painting) ఉన్నట్లుగా 
జగద్గురు బోధలు పుస్తకంలో కంచి పరమాచార్య తెలిపారు. 
పూర్వ వ్యాఖ్యలు 

సౌందర్యలహరికి ఇంతకు పూర్వమే చాలామంది వ్యాఖ్యానాలు రచించారు. 
1) సుధావిద్యోతిని 2) డిండిమవ్యాఖ్య 3) కామదేవ సూరిటీక 4) సహజానందీయ 
వ్యాఖ్య 5) సౌభాగ్యవర్టిని 6) లక్ష్మీధర వ్యాఖ్య - అని సంస్కృతంలో ఆటు 
వ్యాఖ్యలున్నాయి. వీటిలో సౌభాగ్యవర్టినీ వ్యాఖ్య రచించినది “‘కైవల్యా(్రమి'. శ్రీ, 
భాస్కరరాయలు (శ్రీ విద్యలో - ముఖ్యంగా, శ్రీ లలితా సహస్ర నామస్తోత్రానికి 
ప్రామాణికమైన వ్యాఖ్య రచించారు. సంస్కృత వ్యాఖ్యానాలను తెలుగులో 


అనువదించినవారుకూడా ఉన్నారు. సర్‌జాన్‌ ఉడ్రాఫ్‌ సౌందర్యలహరి లోని మొదటి 
భాగమైన ఆనందలహరికిచేసిన ఆంగ్ల వ్యాఖ్య కూడా ఒకటి ఉంది. 


(పస్తుత వ్యాఖ్య 


విన తెలీఎన వ్యాఖ్యానాలలోని లక్ష్మీధర వ్యాఖ్యను నేపథ్యంలో పెట్టుకుని 
- భౌతిక, భూగోళ, ఖగోళ, జ్యాతిషశా స్రాది ఆధునిక విజ్ఞాన శాస్త్ర) విషయాలను 
ఆర్ష ఎజ్ఞానానికి జోడించి - ప్రస్తుత వ్యాఖ్యానం రవింపబడింది. అందువలన కొన్ని 
క్రొత్త (కొత్త స్వతంత్ర భావాలు కూడా ఈ వ్యాఖ్యానంలో ఉంటాయి. మా 
గురువుగారు ఇతర ప్రసంగాల్లో సందర్భవశాన అప్పుడప్పుడుచెప్పిన కొన్ని విషయాలు 
కూడా ఈ వ్యాఖ్యానంలో ఉంటాయి. 


నౌందర్య లకూరి 








జగన్మాతకు సంబంధించిన ఈ సౌందర్యలహరీ స్తోత్రంలో 100 శ్లోకాలు 
గంభీరంగా సాగే శిఖరిణీ వృత్తాల్లో ఉంటాయి. (ప్రతి శ్లోక వివరణకు - 1) సంస్కృత 
శ్ఞాకం 2) అనువాద పద్యం 3) తాత్పర్యం 4) వివరణ 5) మళ్ళీ వివరణ ఉపశీర్షికలలో 
సందర్భొచితంగా వివిధ విషయాలు సరళమైన వచనంలో ఉంచాయి. ప్రక్షిప్త శ్లోకాలు 
వదలి వేయబడ్డాయి. ఈ సౌందర్యలహరి యొక్క పుట్టు పూర్వోత్తరాలు పీఠికలో 
తెలుపబడ్డాయి. “సౌందర్యలహరి వివరణ: పుట్టు పూర్వోత్తరాలు ఈ 
ముందుమాటలోనే తెలుపబడ్డాయి. 
(ప్రత్యేకతలు 

అన్నిశ్లు కాలకు మూసలోపోసినట్లు ఒకే రకమైనపద్దతిలో వ్యాఖ్యానం తీరు 
ఉండదు. శ్లోక విషయాలనుబట్టి రకరకాలపద్దతులలో వ్యాఖ్యానం ఉంటుంది. 
విషయసూచికలో శ్లోక సంఖ్య - దాని ఎదురుగా శ్లోకము, దానికి ఎదురుగా 
బ్రాకెట్లలో శోక లక్ష్యము, దానికి ఎదురుగా ఆ శ్లోకవివరణ ప్రారంభమైన 
పుటసంఖ్యకూడా తెలుపబడింది. పుస్తకం చివర “అకారాది శ్లోక సంఖ్యాను క్రమణిక 
పట్టిక కూడా తెలుపబడింది. శ్లోక వివరణ ఏ పుటలో వుండేది పుస్తకం అంతా 
వెతుక్కోవలసినపని లేకుండా - శ్లోక ప్రథమలఅక్షరాన్నిబట్టి వెంటనే - ఆ శోక వివరణ 
ఏ పుటలో ఉండేది తేలిగ్గా తెలుసుకునేందుకు ఈ పట్టిక ఉపకరిస్తుంది. 
(పస్తుత వివరణ పుట్టుపూర్వోత్తరాలు 

మొట్టమొదటగా మాస్టరు EK గారు చిన్నవాల్తేరులోని వారి వసతి 
గృహంలో పూజ చేస్తున్నపుడు, ఆ పూజవుధ్యలో “అవిద్యానావుంతః...” 
“శరజ్ఞోత్న్నా....? “శివళ్ళక్త్యాయుక్తొ....? అనే శోకాలు చదవడం విన్నాను. 
మాస్టరుగారి ఉచ్చారణలో ఆ మూడు శ్లోకాలు విన్నపుడు నాకెందుకో హృదయం 
స్పందించి, శరీరానికి రోమాంచంతో గగుర్సాటును కలిగించింది. ఆ శ్లోకాలలోని 
పదాల కూర్చు, వాటిని ఉచ్చరిస్తున్నపుడు వెలువడే ధ్వని ప్రకంపనలు అంతటి 
ప్రభావాన్ని కలుగ జేసాయి. అవి శంకర భగవత్సాదులు రచించిన ' సౌందర్యలహరి 
లోనివని తరువాత తెలిసింది. 


నాందర్య ట్రోరదీ 








చిన్నప్పటినుండే కాస్తంత కవిత్వ ధోరణి ఉన్న నాకు ఆ శ్ఞొకాలను 
అనువ దించాలనిపించింది. 1965 సంవత్సరములో విశాఖపట్నంలోని ఆంధ్ర 
విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో నేను పరిశోధన చేస్తున్నపుడు - మాస్టరు 
గారితో పరిచయం కలగడం, వారి ప్రసంగాలు వినడం జరిగింది. ఆ ప్రసంగాలలో 
అప్పుడప్పుడు సౌందర్యలహరిలోని శ్లోకాల ప్రస్తావన కూడా వచ్చేది. అప్పుడు 
సౌందర్యలహరి శ్లోకాలను అనువదించాలనే కోరిక మరింత బలపడింది. 

1972 సంవత్సరంలో నా (శ్రీవుతి హైదరాబాదు పురిటికి వెళ్లింది. 
అప్పటికి నేను విశాఖపట్నం నుండి గుంటూరు వచ్చి టి. జె.ప.యస్‌. కళాశాలలో 
ఉద్యోగం చేస్తున్నాను. అమ్మవారిని ప్రార్థించి సౌందర్యలహరి శ్లోకాలను తెలుగులోకి 
అనువదించడానికి ఉద్యుక్తుడనయ్యాను. 20 శ్లోకాలదాకా అనువాదం జరిగింది. 
ఆ రోజుల్లో టి. జె.పి. యస్‌. కళాశాలలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయ పరమ పట్టభద్ర 
కేంద్రం (2.6. Centre) తెలుగు విభాగం కూడా ఉండేది. దానికి కీ.శే. ఆచార్య 
యశ్వీజోగారావు గారు విభాగాధిపతిగా ఉండేవారు. వారు మొట్టమొదట నా 
అనువాద పద్యాలను చూస అభినందించారు. 1972లో అటుపైన మా అమ్మాయి 
“శశికళ బాలసారె ఉత్సవానికి మాస్టరు ౬K గారు బందరులోని మా ఇంటికి వచ్చారు. 
అప్పుడు ఆ అనువాదపద్యాలు ఎని “చాలా బాగున్నాయి నువ్వు ఈ అనువాదం 
పూర్తి చెయ్యి” అని ఆదేశించి, ఆశీస్సులందించారు. మాస్టరు గారి ఆశీర్వాద బలం 
వలన అన్ని శ్లోకాలను అనువదించడం పూర్తి అయింది. వాటిలో కొన్ని 
ట.జె.ప.యస్‌. కళాశాల ప్రథమ వర్ష మేగజేన్‌లో కూడా ప్రచురింపబడ్డాయి. 


1994 సంవత్సరంలో ఫౌందర్యలహరిలోని శ్లోకాలకు టీకా తాత్పర్య 
ఎవరణ, “భారతీయ మార్గము” మాసపత్రిక ఆగస్టు సంచికలో ప్రారంభమైంది. 
శ్రీ మన్నవ గిరిధర రావు గారి సంపాదకత్వంలో వెలువడిన ఆ మాసపత్రికలో - 
32 శ్ఞాకాల వలకు మాసానికి ఒక శ్లోకం చొప్పున - 1998 జూలై సంచిక వణకు 
ఎవరణ ప్రచురింపబడింది. ఆ వివరణలు చదివిన వివిధ పాఠకుల నుండి 
ప్రశంనాపూర్వక లేఖలు కూడా చాలా వచ్చేవి. ప్రస్తుతము ఈ సౌందర్యలహరికి - 


సౌందర్య లకూరి 








విశాఖపట్టణం నుండి వచ్చు “మిహిరి మాస పత్రికలో ప్రతి నెల ఒక్కొక్క శ్లోకమునకు 
వివరణ ప్రచురింప బడుచున్నది. 

32వ శకం దాకా వ్రాసిన వివరణ ఎందుకనో ఆగిపోయింది. ఈ మధ్యలో 
శ్రీలలితా సహస్రనామ వివరణ 4 సంపుటాలుగా ముద్రితమైంది. ఆ లలితా సహస్ర 
నామ వివరణ [గ్రంథాల చాలా చోట్ల సౌందర్యలహరి లోని శ్లోక ప్రసక్తి వచ్చింది. 
దాన్ని చదివిన పాఠకులు సౌందర్యలహరి పుస్తకాలు ము ద్రితమైపోయాయనుకుని 
పంపమని ఉత్తరాలు వ్రాసేవారు. చాలా రోజుల వణకు ౩౩వ శ్లోకం నుండి వివరణ 
వ్రాయటం కుదరలేదు. ఈ సంవత్సరం, అంటే - 1999 సంవత్సరం గణేశ చత్తువి 
సెప్టెంబర్‌ 13వ తేదీనాడు పూజ చేసుకున్నాం. నాటి తెల్లవారురూమున ఇంట్లో 
గజ్జెల చప్పుడు అతి రమ్యంగా నాకు వినబడింది. అది అమ్మవారి అందెల రవళేనని 
నాకు నిర్జారణ అయింది. ఆనాటి నుండి అతి వేగంగా రోజుకు సగటున రెండు 
శ్లోకాల చొప్పున వివరణ వ్రాయడం జరిగింది. వివరణ వ్రాసిన వెంటనే నా శ్రీమతి 
మీనాక్షి శుద్ద ప్రతిని ఎప్పటికప్పుడు తయారు చేసింది. ఈ వేగంతో అక్టోబరు 20వ 
తేదీ కల్లా అన్ని శ్లోకాలకు వివరణ పూర్తి అయింది. ఈ వివరణ వ్రాస్తున్న కాలంలో 
అమ్మవారి అనుగ్రహం వలన ఎన్నో వినూత్న విషయాలు స్ఫురించేవి, ఎన్నో 
అనుభూతులు కలిగేవి. తెల్లవారు రూమున లేచి ఎప్పటికప్పుడు అలా స్ఫురించిన 
వాటిని కూడా (గంథస్టం చేయడం జరిగింది. 


1999 అక్షోబరు 24న గుంటూరులో జరిగిన గురుపూజలకు 
హైదరాబాదు నుండి వచ్చిన శ్రీ, శ్రీపతి రఘురామ్‌ కుమార్‌, (శ్రీ పి.వి. రమణయ్య 
సోదరుల ప్రోత్సాహంతో సౌందర్యలహరి ముద్రణకు - ప్రచురణ పూర్వ మూల్యం 
రూ80/- అని గురుపూజల్లో సభాముఖంగా తెలియచేయటం జరిగింది. వారి 
ప్రోత్సాహబలంతో, ఈ సౌందర్యలహరి వివరణకు సంబంధించిన DTP పని కూడా 
నవంబరు 5వ తేదీన ప్రారంభమై, ఎ అడ్డంకులు రాకుండా డిశెంబర్‌ 6వ తేదీ కల్లా 
పూర్తి అయింది. ఈ సందర్భంలో మా హనుమాన్‌ ప్రసాద్‌ గూడా వుంటే ఎంత 
ఆనందించేవాడో ననిపించింది. 


సౌందర్య లహరి 








పూర్తిగా గురుకృప, శంకరుల దివ్య ఆశీస్సులు, జగన్మాత అను[గ్రహం 
వలన పూర్తయిన ఈ సౌందర్యలహరి వివరణ - సాధక, సోదర పాఠకులకు అత్యంత 
ఉపయోగకరంగా ఉంటుందని నా దృఢమైన నమ్మకం. అందటూ ఈ ఎవరణను 
చదివి, జగన్మాతను సాక్షాత్కరింప చేసుకొందుటు గాక! 

ఈ వివరణలో ఎవైనా దోషాలుంటే పెద్దలు వాటిని తెలిపినచో - ముందు 
ముద్రణలో సవరించుకుంటానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. 
గుంటూరు ఇట్లు 


19.12.99 జి, ఎల్‌. ఎన్‌. శాష్టి 
( ప్రమాథి మార్గశీర్ష శుద్దెకాదశి) వివరణ కర్త. 





సత్కార్య నిర్వహణకై నా నాకు రా కనే. జనకులకు, ఆ చేసే పనిని 
వివేకవంతంగాను, సార్ధకంగాను చెయ్యడానికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించిన 
గురుదేవులు (శ్రీమాన్‌ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారికి, చేసిన పనిని నలుగురికీ 
ఉపయోగ పడునట్లుగా ఎప్పుడూ ఆశీర్వదించే శ్రీ శ్రీ శ్రీ) విశ్వయోగి విశ్వంజీ గారికి 
- సభక్తి ప్రణామములు. 


సంస్కృత శ్లోకాలకు నేను అనువదించిన తెలుగు పద్యాలను చదివి 
ప్రశంసిస్తూ, కొన్ని పద్యాలలో అవసరమైన మేరకు సవరించమని సలహానిచ్చి, ఈ 
[గ్రంథ విషయ్లాలనన్నిటినీ ఆ మూలా(గ్రం చదివి, నా మీద గల అభిమానంతో 
సవము(గ్రంగా, సకాలంలో తవు అభిప్రాయాన్ని గూడా - “సౌందర్యలహరి 
నౌయానము” అనే శీర్షికతో వ్రాసి నన్ను ప్రోత్సహించిన ఆత్మీయులు డాక్టర్‌ మైలవరపు 
శ్రీనివాసరావుగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు. 


కీర్తిశేషులు (శ్రీ నారాయణభట్ల శ్యామసుందర్‌, వారి శ్రీమతి సుశీల - 
ఈ పుణ్యదంపతి ప్రియపు త్రులైన చిరంజీవి సుభాష్‌ చం ద్ర, చిరంజీవి రవికిరణ్‌ ఇద్దరూ 
- తల్లిదండ్రుల ఉత్తవుమైన పెంపకము ఫలితముగా ఇంజనీర్లుగా వృత్తిని 
నిర్వహించుచూ, జగద్గురు పీఠము - గుంటూరు శాఖ ప్రచురణలకు ఆర్టికముగా 
సహాయపడుచున్నారు. ప్రస్తుత “సౌందర్యలహరి? పుస్తకము యొక్క టైటిల్‌ పేజీ 
ఈ విధంగా వుంటుందని అమ్మవారి బొమ్మను, నమూనాను చూపించిన వెంటనే 
- చి.సుభాష్‌చాలా ఆనందపడి, ఆ టైటిల్‌ పేజీ ముద్రణ ఖర్చుకు విరాళాన్ని భక్తితో 
సమర్పించాడు. ఇతనికి, ఇతని భార్య (శ్రీదేవి, వీరి కుమారులు చి. హరితేజ, 
చి.శివతేజలకు; ఇతని తమ్ముడు చి. రవికిరణ్‌, భార్య (శ్రీలత, వీరి కుమారుడు 
చి. అనిరుద్దులకు జగన్మాత అనుగ్రహము, పరమ గురువుల శుభాశీస్సులు 
' నిరంతరము ఉండుగాక ! 


సొందర్య లహరి 








మా జగద్గురు పీఠం - గుంటూరు శాఖ వారు నిర్వహించే ప్రధానమైన 
కార్యక్రమాలన్నింటిలో - అత్యంత [్రద్దాభక్తులతో పాల్గొంటూ, గురుపూజా 
మహోత్సవాల నిర్వహణ, పుస్తక ముద్రణలకు ఎప్పుడూ అత్యంత ఆదరభావంతో 
సహకరిస్తూ, తగిన విధంగా ఆదుకుంటూఉన్న - (శ్రీదేశిరాజు పార్థసారధి - (శ్రీలక్ష్మి 
దంపతికి, శ్రీ కె.వెంకుబాబు - లత్మీకాంతం దంపతికి, సూరపరాజు 
సత్యనారాయణమూర్తి - సత్యవాణి దంపతికి, సూరపరాజు (శ్రీనివాసమూర్తి - 
నాగశ్రి దంపతికి, (శ్రీ ఎమ్‌. రామమూర్తి - సుబ్బలక్ష్మి దంపతికి, - వారి వారి 
కుటుంబ, బంధు, మిత్రులకు, నా హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. 
ఏరి గృహములలో నిర్వహింపబడవలసిన శుభకార్యములుసత్వరమే శోభాయ 
మానముగా నిర్వహింపబడునట్లు (శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి వీరిని అనుగ్రహించు 


గాక! 


ఈ సౌందర్యలహరి పుస్తకం మా అమ్మకి అంకితం చేస్తున్న సందర్భాన్ని 
పురస్కరించుకుని - మా పెద్దన్నయ్య (శ్రీ గొర్తి వెంకట శేషావతారం - (శ్రీమతి 
లలితా కుమారి దంపతి, మా చిన్న అన్నయ్య (శ్రీ గొర్తి రామమూర్తి - శ్రీమతి 
లక్ష్మీదేవి దంపతి తరఫున వారి ద్వితీయ కుమారుడు చి. ఫణిరాజకువూర్‌, 
చి.సౌ. భవాని దంపతి, మా చిన్న బావ, చిన్న అక్కయ్య లైన - (శ్రీ జొన్న విత్తుల 
ఆనందరావుశా స్త్రీ) - శ్రీమతి సీతామహాలక్ష్మి దంపతి, నా బావమటిది (శ్రీ) 
సర్వాపూర్ణానందశా స్త్రీ, - (శ్రీమతి శారద దంపతి వెంటనే తమ వంతు విరాళాలను 
ఆనందంతో అందవేశారు. వీరికి, వీరి కుటుంబ సభ్యులందటిీకీ పరమ పావని పార్వతీ 
దేవి పరిపూర్ణ కటాక్షము ఉండాలని కోరుతూ, నా కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను. 


మా జగద్గురు పీఠం గుంటూరు శాఖ కార్యక్రమాలను, ప్రచురణలను 
ఎంతో అభిమానించి, ఆదరించి, ఆర్దిక సహకారాన్ని అందిస్తున్న గుంటూరు 
వాస్తవ్యులు గురిజాల లక్మి నరసమ్మ గారికి, హైదరాబాదు వాస్తవ్యులు - (శ్రీమతి 
ఏ.వరలక్ష్మి గారికి, (శ్రీ కె.వి.ఎల్‌. నరసింహారావు గారికి - హైదరాబాదులోని 


సౌందర్య లహరి 





కనకదుర్గా సేవాసమితి వారికి, (శ్రీ ఐనంపూడి వెంకట్రామయ్య గారికి, ఒంగోలు 
వాస్తవ్యులు శ్రీ) ఎమ్‌. హృషేకేశరావు - (శ్రీమతి సులోచన దంపతికి, గుంటూరులోని 
టి. జె.ప.యస్‌. కళాశాల తెలుగు రీడర్‌ డా.శ్రీవుతి పి.నాగవుణికి, 
ఆంగ్లోపన్యాసకురాలు (శ్రీమతి వి. లలితా కుమారికి, పిడుగురాళ్ళ వాస్తవ్యులు (శ్రీ) 
కె.వి. సుబ్బారావుగారికి, (శ్రీ ఏ. రామమోహన్‌రావుకు, (శ్రీ వె. సుబ్బారావుకు, 
రావులపాలెం లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆంగ్లోపన్యాసకురాలు చి. సౌ. ఎ. 
నాగమణికి, చిన ఓగిరాల వాస్తవ్యురాలు (శ్రీమతి దుర్గామహాలక్ష్మికి, బెజవాడ 
వాస్తవ్యులు (శ్రీ ఎస్‌.కె.పి. గోపాలాచార్యులు గారికి, శ్రీమతి బి. సీతకు, నకిరేకల్లు 
వాస్తవ్యులు చి.ఎమ్‌. ఆంజనేయులుకు, మైసూర్‌ వాస్తవ్యులు శ్రీ ఆర్‌.పి. జోషికి, 
విశాఖపట్నం వాస్తవ్యురాలు (శ్రీమతి ఎన్‌. సీతాదేవికి, బెల్లంపల్లి వాస్తవ్యులు చి. పీ. వి. 
సుబ్బారావుకు, విశాఖపట్నం వాస్తవ్యురాలు చి.సౌ.వెంకటరత్నంకు, రాజమండ్రి 
వాస్తవ్యులు చి. ఎ. కామేశ్వరరావుకు, చి. జె. రఘునాథశాయికి - నా హృదయపూర్వక 
కృతజ్ఞతలు. వీరిని, ఏరి కుటుంబ సభ్యులందటినీ శ్రీలలితాదేవి తన 
కృపావీక్షణముతో అనుగ్రహించు గాక ! 


ఈ పుస్తక ప్రచురణ పూర్వ మూల్యాలను డిసెంబరు 10వ తేదీలోపుగా 
ఇచ్చినవారికి, వాటిని స్వీకరించి నాపై ఎంతో అభిమానంతో అందచేసి, (ప్రేమతో 
సహకరించిన సర్వశ్రీ) శ్రీ పి.వి. రమణయ్య (హైదరాబాదు), జె. రఘునాథశాయి 
(రాజమండ్రి, ఆర్‌. కోటేశ్వరరావు (మచిలీపట్నం), జె.ఎవ్‌. రామచంద్రన్‌ 
(కర్నూలు), పి. మురళీకృష్ణ (హైదరాబాదు), జి. ఎస్‌.ఎన్‌.మూర్తి (ఖరగ్‌పూర్‌), 
శ్రీమతి బి. సీత (విజయవాడ), (శ్రీ గోగినేని కనకయ్య (గుంటూరు) లకు నా 
హృదయ పూర్వక కృతజ్ఞతలు. శుభాకాంక్షలు. (శ్రీ రాజరాజేశ్వరీ దేవి వీరిఅందథీనీ 
సర్వదా కాపాడుచుండుగాక ! 


నేను శ్లోకానికి వివరణ వ్రాస్తుంటే - దానికి వెంటనే శుద్ద ప్రతిని తయారు 
చేస్తూ, డి.టి.పి. ఫ్రూపుల్నీ దిద్దడంలో సహకరిస్తూ, “సహధర్మచారిణి అన్న పదాన్ని 
సార్దకం చేసుకుంటున్న నా శ్రీమతి. చి.సౌ. విష్ణుప్రీయ(మీనాక్షి కి, టైటిల్‌ పేజీ 
నమూనా తయారు చెయ్యడంలోనే గాక, దాని ముద్రణలోను, చక్కని జ్ఞాపికలను 


సౌందర్య లహరి 


Xvi | 





ఎప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వడంలోను, ముఖ్యంగా - మా అమ్మ ఫోటోను 
తయారు చేసి ఇవ్వడంలోనూ - లోగడ సూరపరాజు హనుమాన్‌ ప్రసాద్‌ 
సహకరించిన విధంగానే - తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్న 
చి.ఎమ్‌.వి. రమణకుమార్‌కు, పుస్తక పంపిణీకి సహకరిస్తున్న పీ. సూర్య ప్రసాద్‌కు, 
సకాలంలో (గ్రంథ ప్రతిని డి. టీ. పి. చేసి ఇచ్చిన చి.సౌ. ఇందిరాదేవికి నా శుభాశీస్సులు. 
శుభాభినందనలు. జగజ్జనని కటాక్షముతో వీరు వర్ణిల్లుదురు గాక ! 


మా అమ్మ గుటీంచిన కొన్ని వివరాలను నాకు తెలియజేసిన - మా 
పెద్దబావ, పెద్దక్కయ్య అయిన (శ్రీ) మంత్రాల సీతారామశర్మ గారు - (శ్రీమతి 
సర్వమంగళాంబ; పెద్దన్నయ్య, పెద్దవదినలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 


ఈ పుస్తక రచనకు ముందు చూచిన కొ న్ని గ్రంథాలు. 


ఫుస్తకము ఆంధ టీకాతొత్పర్య (ప్రకాశకులు 
వివరణ కర్త 
1. సౌందరల్యహరి - శ్రీచదలువాడ జయ చదలువాడ జయరావు 
రామశాస్త్రి శాస్త్రి అండ్‌ సన్స్‌ 


(టంక్‌రోడ్‌, నెల్లూరు. 
2. శంకర గ్రంథ రత్నావళి శ్రీ, శ్రియానందనాథుడు సాధన గ్రంథ మండలీ, 
(సౌందర్యలహరి) ఈశ్వర సత్యనారాయణ తెనాలి 


శర్మ 
3. Saundaryalahari Swamy Tapasyananda Sri Rama Krishna Math 
16, Rama Krishna 
Math Road 


Mylapore, Madras 4 
ఆయా పుస్తకాల (గంథకర్తలకు, (ప్రకాశకులకు నా హృదయపూర్వక 
కృతజ్ఞతలు. 
శ్ల్‌కములకు టీక వ్రాయుటలో పైన తెలిపిన మొదటి పుస్తకమును 
ఎక్కువగా అనుసరించుట జరిగినది. కావున, వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. 
18.12.1999 - వివరణకర 





భగవాన్‌ శ్రీ విశ్వయోగి విశ్వంజీ 
విశ్వమందిరం, కృష్ణనగర్‌ 
గుంటూరు - 6 


అమ్మ ఆది అనాది. అమ్మ విశ్వజనని. అనంత విశ్వ అధినాయకి. ఆ 
ఆదిపరాశక్తి ఆదిలో బిందు స్వరూపమై, స్వీయ దివ్య సంకల్పముతో అనంతమైన 
యావత్‌ సృష్టిని నిర్మాణము చేసి, పరిపాలన చేస్తూ, జగన్నాటక సూత్రధారిగా 
అలరారుతున్నది. శక్తిలేనిచో శివుడు గూడా అశక్తుడే ! అట్టి శక్తి యొక్క 
మాహాత్మ్యమును అనుభవ పూర్వకముగా అనుభవించిన ఆదిశంకరులు - ఆ దివ్యశక్తి 
మహిమను ప్రస్తుతిస్తూ, ఆనందముతో, తన్మయత్వముతో ఆ దివ్య సౌందర్యాను 
భూతులలో దివ్యగానము చేసినాడు. ఒక దివ్యజలపాతములా, ఒక దివ్య జ్ఞాన తరంగ 
స్వరూపమై, జ్ఞానలహరి ఆయన హృదయమునుండి మనసుకు ప్రవహించి బహిర్గత 
మైనది. అట్టి ఆనందలహరియే ఈ “సౌందర్యలహరి. (ప్రతి శ్లోకము అనంత 
ఆనందామృత మధురము. నర్మగర్భితమైన అర్ధపరంపరతో ఆనందలాస్యము చేసూ 
ఉంటుంది. అట్టి సౌందర్యలహరిలోని శ్లోకములను అర్ధము చేసుకోవటము ఎంతో 
కష్టము. అంతరార్థాన్ని, విశేషార్జాన్ని ఇంకా ఇంకా అర్ధము చేసుకోవటము ఎంత 
కష్టమో ఊహించుట గూడా కష్టము. కవి హృదయాన్ని హృదయంతో అర్ధము 
చేసుకొన్న వ్యక్తి మాత్రమే ఆ కవి రచనలలోని హృదయ స్పందనను అర్ధము చేసు 
కొనగలడు. 

అలా ఆదిశంకరుల హృదయ స్పందనతో తన హృదయ స్పందనను 
మేళవించి, సమగ్రంగా అర్ధము చేసుకొని - యదార్ద భావ సౌందర్యాన్ని సమాజానికి 
అందించ టానికి ప్రయత్నం చేసిన వివేక చూడావుణి చి.G.L.N. శాస్త్రి). 
శ్రీ లలితాసహస్ర నామాలు గాని, వురి ఏ ఇతర ఆధ్యాత్మిక అంతరంగ 
భావాలనుగాని జాపోసన పట్టినట్టుగా జీర్ణించుకొని అరటి పండు ఒలిచి చేతిలో 
పెట్టినట్టుగా - సామాన్య మానవుడికి గూడా అందించగలిగిన దిట్ట చి.శా స్త్రీ. 


సాందర్య లహరి 


భౌతికశా(స్త్రమే గాదు, ఆధ్యాత్మిక శా(న్హ్రమును, మంత్ర, తంత్ర శాస్త్రములను, 
ఖగోళ శాస్త్రములను రంగరించి శ్వాస్త్రముతో సశా,స్త్రియముగా మేళవించి - 
శాస్త్ర; సమ్మతము చేయగల నేర్పరి, వివేకి - శాస్త్రీ. భక్తి తత్పరుడు. వినమ్రశీలి, 
సంస్కారవంతుడు అయిన శాస్త్రి హృదయ స్పందనకి వునోభావనకు, 
ఆలోచనారీతికి, సమగ్ర పరిశోధనా తీరుకు, సశా సయ దృక్పథమునకు - దర్పణము 
ఈ (గ్రంథము. ఈ (గ్రంథము ఆమూలాగగ్రము సమ(గ్రముగా పఠించిన నేను ఆ 
వివరణ తీరునకు, రచనా నైపుణ్యమునకు ఆనందించితిని. 





ఈ అమూల్యమైన గ్రంథరాజమును ఆంధ్ర భక్తజనావళి హృదయమునకు 
దగ్గజిగా తీసికొని, సమాదరించి జన్మచరితార్థము చేసికో గలదని ఆకాంక్షిస్తూ, 
ఆశీర్వదిస్తున్నాను. చి.శా స్త్రీ, లేఖిని నుండి ఇంకా ఇంకా ఎన్నో మహత్తర గ్రంథములు 
వెలువడాలని ఆకాంక్షిస్తూ, చి.శాస్త్రికి, వారి కుటుంబమునకు దివ్యాశీస్సులు 
అందిస్తున్నాను. 


శుభం భూయాత్‌ 
అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. 





న౭ందర్వలబాలి శెకయాంనయము। 


“రామాయణ ప్రవచన సుధాకరి 
“రామాయణ సుధానిధి" 

భాషాప్రవీణ దా.మైలవరపు శ్రీనివాసరావు 

ఎమ్మే (తెలుగు) ఎమ్మే (సంస్కృతము), పి. హెచ్‌. డి. 


“అ “మి అనే రెండక్షరాలతో ఏర్పడే పదం “అమ్మి. సంస్కృతంలో 
అయితే “అి “బి అనే రెంటితో ఏర్పడే పదం “అంబి. 


“అ అనేది అక్షరాల పుట్టుకకి ప్రారంభస్టలమైన కంఠం నించి పుట్టే 
కంఠ్యాక్షరమైతే (lotta) - “ము, లేదా - “బి అనే వర్గాలు అక్షరాల పుట్టుకకి 
చివరి చోటైన ఓష్టాల (పెదవుల) నించి పుట్టే ఓష్టాక్షరాలు (31-1201219). 


అంటే, “అమ్మి లేదా - *అంబి అనే పదాలు వర్గొత్సత్తి స్థానాల ఆది - 
అంతాలని స్పృశిస్తూ పుట్టేవన్నమాట. దీన్ని బట్టి నోరార పిలుచుకునే పదాలు అమ్మ 
- అంబ అనేవి జొతున్నాయి. ఆరిలో/ ఆనందంలో అప్రయత్నంగా నోటి వెంట వచ్చే 
పదాలు ఇవే. ఇలాంటి అమ్మలకందరికీ అమ్మ, “శ్రీమాతా, లేదా - “లలితాంబికి, 


లేదా - *జగదంబి. 


అమ్మకీ ఆవుకీ పోలిక ఉంది. అందుకే గోవు “గోమాత అయింది. అమ్మా, 
గోవూ అనే ఇద్దరూ కూడ క్షీరాన్నిచ్చేవారే. గోవు తప్ప మరి ఏ చతుష్పాత్తూ 
(నాలుక్కాళ్ల జంతువు) “అంబా” అని పిలవ(లే) దు. గోవు నోరు తెరిస్తే మానవునిలా 
“అంబా” అంటుందంటే ఆశ్చర్యం కాదూ ! ఏది అడిగినా ఇచ్చే లక్షణం తల్లికే 
ఉంటుంది. అందుకే అమ్మకీ, ఆవుకీ “కామధుకొ (కోరికలని పిండుకున్నంత 
ఈయగలది) అనే పేరుంది. అందుకే విద్యాప్రారంభంలో “అమ్మి పదం తర్వాత 
చెప్పేది “ఆవు? అనే పదాన్నే. 


xx | సౌందర్య లహరి 

భూమి సహనానికి మారుపేరైతే గోవుని 'భూమికి సంకేతమన్నారు 
పెద్దలు. (జుగోప గోరూపధరామి వోర్వీమ.) భూమి సహనానికే కాదు సర్వానికే 
ఆధారం కూడ. అందుకే “అమ్మ గోవుకీ, భూమికీ కూడ సంకేతం. సీతమ్మ 
భూమిలో పుట్టడమంటే ఈ రహస్యాన్ని చెప్పడానికే. (మహీం మూలాధారే .... 
శ్లోకానికి కుండలినీ పరమైన వ్యాఖ్యలో భావమిదే). 


ఇదంతా ఎందుకంటే ఇలాంటి సర్వకావుధుక్కైన అమ్మ, భూమి 
పాలకురాలైన అమ్మ ఎంతగొప్పదో ఆ విశేషాలనన్నింటినీ సౌందర్యలహరి ద్వారా 
ఆదిశంకరులు చెప్తే దాన్ని వునం ఈ వ్యాఖ్య ద్వారా చదివి చూచి 
ఆనందించబోతున్నామని తెల్పేందుకు. 


సౌందర్యలహరి వంటి గ్రంథాలకి వ్యాఖ్య వ్రాయడమంటే దానికి కావలసింది 
పాండిత్యం కాదు. అనుష్టానం - తపోనుభవమున్నూ. లేని పక్షంలో శంకరులు 
దర్శించి రాసిన ఆ ఎత్తులో వ్యాఖ్యాకర్త బుద్ది విహరించనూ లేదు - విశేషాలని 
వివరించనూ కాదు. 


ఈ కావ్యం శిఖరిణి వృత్తంలో నడుస్తుంది. ఇది కూడ ఓ విశేషమే. 
కావ్యంలో నాయకుడుండడు. నాయిక మాత్రమే ఉంటుంది. ఇది మరో విశేషం. 
కావ్య ప్రారంభ పదం “శివః అయితే - చివరి పదం 'ఇయమ్‌” అనేది. శివః ఇయమ్‌ 
- “ఈమె శివుడు అని అర్థం ఈ వాక్యానికి. ఇది మహావిశేషం. ఈ విశేషాన్ని 
ఎవరించడానికే శంకరులవారి ఇన్ని శ్లోకాలున్నూ. 


శ్లీ కానికి ప్రతిపదార్థం, భావం రాసేసి స్వస్తి పలికి “గెడుతో సమానంగా 
ఉండే పుస్తకాల వల్ల అనుమాన బాహుళ్యమే ప్రయోజనం. అందుకే (శ్రీ శాస్త్రిగారు 
ఏ పదాన్నీ విడవకుండా ఈ లహరిలో ఎక్కడెక్కడ ఎంతెంత లోతుందో వివరిస్తూ 
వచ్చారు. (హరిహర విరించాదిభిరపి.....). అభయవరద హస్తాల వివరణలో 
“అభయహస్త వివరణం, గుణనికాపద వివరణం, వాంచితార్ట ప్రదాయినీ వివరణం, 
(క్రొత్త పుంతలని తొక్కిందనేది వాస్తవం. 


లీ 


సౌందర్య లహారి 





ధనుఃపొష్టుం మౌర్వీ (6) శ్లోకంలో మన్మథ సహాయకులూ వారి అశక్తతా, 
ఇంద్రియ లౌల్య వివరణపు తీరూ ప్రసిద్ద ప్రస్థాన (క్షుఖ్ణమార్గంలో సప్రమాణంగా 
సాగింది. 


వుహీం మూలాధారే (9) వ్యాఖ్య గ్రంథానికే ఒక అలంకారం. 
లలితాసహస్ర నామాలకి 4 భాగాల్లో విస్సృత వ్యాఖ్యని వీరు చేసి ఉన్నారు కాబట్టే 
ఆ పునాదితో సౌందర్యలహరిని తరించగలిగారు. నిత్యానుష్టానంతో పాటు నిత్య 
ప్రవచనం ఈ పునాదిలోని గట్టిదనానికి నిదర్శనం. 


ఒక ప్రక్క విజ్ఞాన శా(న్ర్ర) విశేషాన్నీ, మరోవంక జ్యోతిశ్శాస్త్ర రహస్యాన్నీ, 
ఇటు ప్రక్క ఆధ్యాత్మిక భావాన్నీ - ముప్పేటలుగా పేనుతూ చక్కని శైలితో 
సరలసుందరంగా రాయడమనేది వీరికి జన్మతః వచ్చిన ప్రజ్ఞావిశేషమే గాని బలవత్‌ 
సంపాదితం కాదు. 


అమ్మవారి రసగుంఫిత దృష్టిని వర్ణించినప్పుడూ, అయోధ్యాది నగరాలని 
శ్లోకంతో సవున్వయిస్తూ వివరిస్తున్నపుడూ ఆలోచనల శ్రీ) ఎక్కిరాల 
కృష్ణమాచార్యుల వారి ముద్ర అలా కన్పిస్తూ ఆనందపరుస్తుంది. 


ఒక “సైన్సు మాస్టారు తెలుగు పద్యాలని రాయడం - అందునా శా న్రాన్ని 

వివరించిన ఆదిశంకరుల శ్లోకాలని అనువదిసూ రాయడం - దోషాల్లేకుండా 
ప్రతిపదార్జాన్నీయడం - సమన్వయ సౌభాగ్యంతో వివృతిని ప్రదర్శించడం - పైకి 

, అసభ్యంగా. కన్పిస్తుండే కొన్ని కొన్ని శ్లుకాలలోని మర్మాన్ని విప్పి, సౌందర్యాన్ని 
విప్పి చెప్పే పునఃపునః పఠనాసక్తిని కల్గించడం - నాకు విశేషానందాన్ని కల్గించాయి. 
లేని పక్షంలో (గ్రంథుల వివరణం అంత చక్కగా కుదరదని నా భావం - సందూర 
రేఖా వివరణం అంత రమణీయంగా సాగదని నా నిర్ణయం. ఇలా ఎన్నని రాయగలం? 


సౌందర్య లహరి 


ప ఇదంతా త్వదియాభిర్వో గృ అన్నట్లు ఆ లలితాంబిక 
సరాషను(గహమూ వారి మీద ఉందనడానికి సాత్యప్రాయమె. 


ఇతో౬_ధికాను గ్రహాన్ని వారికి ఆ పరాభట్టారిక ఈయాలని ప్రార్టిద్దాం - 
మరికొన్ని వ్యాఖ్యలు లభిస్తాయనే స్వార్ధంతో. 


ఇతి శ్రీః 


19-12-99 (సం) మైలవరపు శ్రీనివాసరావు 
(ప్రమాథి మార్గశీర్ష శుద్ధెకాదశి. 





మ యాలి ల 


er: 





గురుదేవులు - శ్రీమాన్‌ ఎక్కిరాల కృష్ణమాచార్య 


. స్థిరచిత్తుండును, బుద్ధిశాలి, ఘనసొశీల్య స్వభావుండు, సా 
దరహాసద్యుతి మంతుడున్‌, సకల 'విద్యాసార చి[ద్రూపుడున్‌, 
నరరూపాచ్యుత పుణ్యమూర్తి, భవచింతల్‌' దీర్చు సౌజన్య సుం 
దరుడౌ, శ్రీ గురువెక్కిరాలకుల కృష్ణస్వామినే గొల్బెదన్‌. 


- వివరణ కర్త 








మాతృమూర్తి - శేషారత్నం 


గీ. శంకరాచార్యు మదిలోన జన్మనంది 
సుందరమైన సురభాష నందునున్న 
మహిమగలదైన సౌందర్యలహరి నేను 
అందమైనట్టి తెలుగులో ననువదించి. 
విలువగలిగిన విషయాల వివరణమును 
అంకితమ్మిచ్చు చుంటి శేషమ్మ తల్లి 
నీదు పదసరోజములకు నిర్మలాత్త ! 
భక్తి నిండిన ప్రేమ సంయుక్తుడగుచు 





- వివరణ కర్త 


“అమ్మి అనంగానే - “జగదంబి అని అనుకునేరు. ఇప్పుడు వాయబోయేది 
మా “అమ్మి గుటీంచి, నాకు జన్మనిచ్చిన “తల్లీ? గుటీంచి. ఎవరైనా, ఎప్పుడైనా, 
ఏదైనా ఒక పని చేయగలిగావుంటే - శరీరం ఉండబట్టే గదా! ఆ పని 
మానసికమైనదైనా సరే - అంతే ! ఎందుకంటే - భౌతికమైన శరీరం లేకుండా 
మనస్సు ఒక్కటీ ఉండడం మనం ఎప్పుడూ చూడలేం గదా ? - అందుకు. ఎవర్షకైనా 
శరీరం ఇవ్వబడేది తల్లిదం డ్రుల వల్లనే గదా! ముఖ్యంగా - తల్లి వల్లనే గదా ! అందుకని 
- నేను ఇంతవటకు చేసిన భౌతిక, మానసిక, ఆధ్యాత్మికమైన పనులన్నిటికీ నాకు 
శరీరాన్నిచ్చిన నా తల్లి ప్రథమ కారణం కౌతుంది. ఆ తర్వాతనే ఎవరైనా ! 


బాల్యం 


మా అమ్మ తండ్రికి, అంటే - మా తాతయ్య లక్షయ్య గారికి రెండుసార్లు 
పెళ్లి జరిగినా - ఆ ఇద్దరు భార్యలు పెల్లల్ని కనకుండానే పోయారు. తాతయ్యకు 
భీమవరం దగ్గజ పెదమిరం (గ్రామ ప్రాంతంలో బాగా ఆస్తిపాస్తులుండేవి. తన 
తదనంతరం ఆ ఆస్తిపాస్తులకు ఒక వారసుడు ఉండాలని మూడోసారి మళ్లీ పెళ్లి 
చేసుకున్నాడు. ఈ మూడో భార్య వయస్సులో తాతయ్య కంటె చాలా చిన్నది. 
ఈవిడ పేరు “సీతామహాలక్ష్మి. మా అమ్మని ప్రసవించి బాలింతరాలుగా ఉన్నప్పుడు 
ఈవిడను వేరుశనగకాయలు పుష్కలంగా ఉండే ఒక గదిలో ఉంచారు. చిన్నతనంతో 
తెలియక ఆ కాయలెక్కువగా తినడం వలన, బాలింతరాలైన ఆవిడకు పైత్య ప్రకోపం 
బాగా పెరిగి - మానసికమైన రుగ్మతలు, అప్పుడప్పుడు ప్రవర్తనలో తేడాలు గూడా 
కనబడేవి. పసిపిల్ల అయిన మా అమ్మకు ఒకసారి పచ్చిమిరపకాయలతో నలుగు పెట్టి 
నీళ్ళు పోసింది. ముందు చూడకుండా బాగా వేడిగా ఉన్న నీరు గూడా పోసెసెది. 
ఇది తెలిసిన మా తాతయ్య తల్లి అప్పటి నుండి మా అమ్మను ఎంతో మమకారంతోను, 
(ప్రేమతోను అల్లారు ముద్దుగా పెంచింది. అమ్మ బాల్యం కొంత కాలం గోపాలపుర 
అ(గ్రహారంలోని మద్దూరి వారి కుటుంబ వ్యక్తుల (ప్రేమాభిమానాలతో గడిచింది. 


. సౌందర్య లహరి 








పళ్ళిమ గోదావరి జిల్లా ఉండీ అగ్రహారంలోని అమ్మ మేనమామలు (శ్రీ) సామవేదం 
సుబ్బయ్యగారి కుటుంబ వ్యక్తులు కూడా అమ్మని చాలా (ప్రేమగా చూసుకున్నారు. 


వివాహకాండ 

అమ్మ పెరిగి పెద్దదై పన్నెండేళ్లు రాగానే - తాతయ్య అమ్మ పెళ్లి చాలా 
ఘనంగా ఐదు రోజులు చేశాడు. అప్పటి రోజుల్లో పెళ్లి ఊరేగింపుకు రాత్రివేళ 
కాగడాలే వాడేవారు. మొట్టమొదటి సారిగా మా తాతయ్య అమ్మ పెళ్లి వూరేగింపులో 
- పెట్రోమాక్సు లెట్లు ఏర్పాటు చేశాడు. అందటూ ఆ విషయాన్ని గొప్పగా 
చెప్పుకున్నారు. చాలా ఆడంబరంగాను, అట్టహాసంగాను జరిగిన తన మనుమరాలి 
పెళ్లి వేడుకలను చూచి, ఆనందం పట్టలేక ఐదురోజుల పెళ్లి కార్య క్రమాలు పూర్తిగా 
చూడకుండా మధ్యలోనే మా తాతయ్య తల్లి చని పోయింది. 


అత్తింటి కాపురం 


వ్రకలూరు తాలూకా వెంకటాపురం (గ్రామ వాస్తవ్యులైన = మా నాన్నగారు 
వాళ్లు బాగా ఖర్చు మనుష్యులు. దాన ధర్మాలకు, దైవకార్యాలకు, పేరు ప్రతిష్టలకు 
- ఉదారంగా, ఆడంబరంగా డబ్బు ఖర్చు పెట్టే తత్వం గలవారు. గ్రామానికి 
ఉపయోగపడే గుడి, బడ్కి బావి, మంచినీటి చెజువు, కోనేరు, సత్రం, పిల్లనిచ్చి 
పౌరోహిత్యం అప్పజెప్పడం లాంటి సప్త సంతానాలు చేసిన వారు. బాగా కండపుష్టి, 
తిండ పుష్ట కలిగినవారు. మా నాన్న తండ్రి రామ్మూర్తి గారంటే ఊళ్లో వాళ్లందటిీకీ 
హడల్‌ ! ఆయనది అంతా ఎదురెత్తు వ్యవహారం. అర్ధం - పర్ధం, వేళా-పాళా, 
సమయం - సందర్భం లేకుండా - అన్నిటికీ పోటీలు - పందాలు, కోపాలు - 
తాపాలు, చిరాకులు - చికాకులు. పన్నెండేళ్ల వయస్సు లోనే కాపరానికి వచ్చిన 
మా అమ్మ అలాంటి మామగారిని చూడంగానే హడలి పోయింది. మా నాన్న తల్లీ 
మంగళాంబగారు మా నాన్నగా ర చిన్నతనంలోనే పోవడం వల్ల మా అమ్మకు అత్తింటి 
కాపురం బదులు మామింటి కాపురం చెయ్యాల్సి వచ్చింది. చిన్న తనం వల్ల అమ్మ 


సౌందర్య త్రూ 








ఏ పనైనా సరిగా చెయ్యకపోతే - “మీ నాన్న నిన్ను ఇలాగే పెంచాడా ?* అని 
మామగారైన మా తాతయ్య హుంకరించేవాడు. అమ్మ భయపడి గదిలోకి వెళ్లి 
ఏడ్చేది. 

ఉమ్మడి కుటుంబం 


నాన్నగారికి ఏ విధమైన దురలవాట్లు, దురభ్యాసాలు లేకపోయినా, 
ఎపుడూ ఆటపాటలతో గడిపేస్తూ ఇంటిపట్టున ఉండేవారు కాదు. మామగారి 
౨5 ఎకరాల పొలానికి వారసుడు తనే గదా అని మా నాన్నకు, రామ్మూర్తి తాతయ్య 
వాళ్ళకూ కూడా వుండేది. ఆడంబరాలకు పోయి అన్నీ అమ్ముకుని తినడానికి 
అలవాటు పడిన మా నాన్న తాలూకు వాళ్లనుచూచి, మా అమ్మ తండ్రి లక్ష్మయ్య 
గారు తన తదనంతరంగాని, ఆస్తి అల్లుడికి దక్కనీకుండా జాగ్రత్తపడ్డారు. మా 
నాన్నగారి మేనత్తలు, బాబాయిలు అందలూ కలసి ఉమ్మడి కుటుంబంగానే 
ఉండేవారు. ఇంటి ఖర్చులు విపరీతంగా వుండేవి. మా నాన్నగారి తల్లీ మంగమ్మగారు 
నాన్న చిన్న తనంలోనే పోవడంతో - ఇంటి సంగతి చూసుకునే ఆడవాళ్లు లేక ఇంట్లో 
వున్న పాత్ర సామగగ్రి తదితర సామాన్లు గూడా పోతూ ఇల్లు గుల్లయిపోతూ వుండేది, 
చిన్న పిల్ల అయిన అమ్మకు ఇదంతా ఎమీ తెలిసేది కాదు. అమ్మ వంటిపై దాదాపు 
70 శారీల బంగారం రకరకాల నగల రూపంలో వుండేది. ఉమ్మడు కుటుంబ 
నిత్యావసరాలకు కావలసి వచ్చినప్పుడల్లా - ఒక్కొక్క నగ నాన్నగారు అమ్మని అడిగి 
తీసుకుని అమ్మేసేవారు. ఈ విషయంలో తండ్రికి భర్తకు మధ్య అమ్మ నలిగిపోయేది. 
ఒకసారి తాతయ్యకు తెలీకుండా ఒడ్డాణం నాన్నడగంగానే ఇచ్చింది. ఆ సంగతి 
తెలిసిన తాతయ్య మండిపడి, అమ్మని - “నువ్వు అభిమానం పోయి ఇలా చేస్త, 
ముందు ముందు నీ బ్రతుకు ఎమౌతుందో ఆలోచించుకో ! అష్టకష్టాలు పడతావు”, 
అని శపించినంతగా కోప్పడ్డాడు. అయినా మానాన్న మాటకు అమ్మ బదులు 
చెప్పలేదు! 


సంసార భారం 
కొంతకాలం ఉమ్మడి కుటుంబంగా సాగినా - నాన్న తండ్రీ గామ్మూర్తి 


సౌందర్య లహరి 

తాతయ్య రెండో పెళ్లి చేసుకుని వేరే చోట కాపురం పెట్టడంతో - నాన్న, అమ్మ 
వంటరి వాళ్లయ్యారు. లోకానుభవం లేని కూతురిని, అల్లుల్నీ ఆ సమయంలో 
లక్ష్మయ్య గారే దగ్గణుండి కనిపెట్టుకుని, వంట గూడా చేసి పెట్టేవారు. అమ్మకు 
వరసగా కానుపులు వచ్చాయి. పెద్దన్నయ్య, పెద్దక్కయ్య పుట్టిన తరువాత, ఆ తర్వాత 
పుట్టిన చిన్నక్కయ్యకు మా అమ్మమ్మ పేరు పెట్టారు. అ తర్వాత లక్మయ్య గారు 
చనిపోయారు. ఆయన పోయిన తరువాత పుట్టిన నాకు ఆయన పేరే పెట్టారు. నా 
తర్వాత ఒక చెల్లెలు, ఇద్దజు తమ్ముళ్లు పుట్టారు. పిల్లల పోషణకు, చదువులకు 
మా నాన్నగారు రెండు చోట్ల కాపురాలు పెట్టాల్సి వచ్చింది. ఏల్లల పెళ్లిళ్లు చేయాల్సి 
వచ్చింది. ప్రతి ఏటా ఏదో ఒక కారణంగా పంటలు సరిగా పండక పోవడం, పెట్టుబడి 
సొమ్ము వృథా అవడం, ఉన్న డబ్బును ఖర్చు పెట్టుకునే పద్దతి తెలియక పోవడం - 
వీటన్నిటి వలన పుష్కలమైన పాడిపంటలతో వర్టిల్లే 25 ఎకరాల వ్యవసాయం 
మూలపడింది. అప్పులు తీర్చడం కోసం ఒక్కొక్క ఎకరమే అమ్మడం, వీటితో 
పాటు స్వయంకృషితో పెంచి పోషించిన బంగారం లాంటి తోట, 1000 గజాల 
స్టలంలో ఇల్లు అన్నీ అమ్మేయాల్సి వచ్చింది. అమ్మాల్సి వచ్చినప్పుడల్లా దస్తావేజుల 
మీద ఎక్కడ సంతకం పెట్టమంటే అమ్మ బదులు చెప్పకుండా అక్కడ సంతకం 
పెట్టింది. ఇలా జరగడంతో అమ్మకు చివరకు తం డ్రి ఇచ్చిన ఆస్తి, ఆభరణాలు అన్నీ 
పోయి - వంటిమీద పుస్తెలతాడు మిగిలింది. ఇంట్లో పిల్లలు మిగిలారు. ఏనాడూ 
ఇలా అయిందని గాని, ఇలా చేశారేం అని గాని అమ్మ నాన్నగార్ని పల్లెత్తు మాట 
అనలేదు. పిల్లలు పెద్దవాళ్లయారు. పెళ్లిళ్లు అయాయి. పల్లలు కూడా చిన్న చిన్న 
ఉద్యోగాలు, చిన్న చిన్న జీతాలవాళ్లే ! వాళ్ల సంపాదన వాళ్ల కుటుంబాలకే 
సరిపోయేది. అందుకే ఆవిడ పిల్లల హయాంలో గూడా పెద్దగా సుఖపడింది లేదు, 


దేనినీ ఆశించిందీలేదు. పిల్లల జీతాలు వెరిగేటప్పటికి అనుభవించటానికి ఆవిడ 
లేనేలేదు. 





వ్యక్తిత్వం 


మాస్టరుగారు (మాస్టర్‌ ౬), అక్కయ్యగారు (మాస్టరు గారి భార్య), 


సౌందర్య లహరి 








TT సోదర సోదరీమణులు గూడా మా అమ్మను చూశారు. “ఎంతో నిదానం, 
ఓర్చు, ఎనయం, మంచితనం, మృదుస్వభావం గల వ్యక్తి - అని అమ్మను గుజీంచి 
అందటిీదీ ఒకే అభిప్రాయం. “మీనాక్షీ! మీ అత్త గారిలాంటి అత్తగారు, నా లాంటి 
అల్లుడు ప్రపంచంలో ఎక్కడా ఉండరు” అని మాస్టరు గారే స్వయంగా నా భార్యతో 
అనేవారు. మా అమ్మ అధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడేది. మా చిన్నక్కయ్యతో 
కలిసి పాడితే ఇంకా బాగుండేది. ఏ రోజూ సూర్యుణ్ణి చూడందే భోజనం చేసేది 
కాదు. ఒక వేళ సూర్యుడు కనబడకపోతే ఆరోజు పస్తే ! వంటపని, ఇంటి పని 
చేస్తున్నంత సేపు మడిబట్ట కట్టుకుని భగవన్నామస్మరణ, ఏవేవో స్తోత్రాలు, భాస్కర 
దండకం మొదలైనవి చదువుతూనే ఉండేది. ఎక్కువగా “శ్రీరామ జయరామ 
జయ జయ రామి అనే త్రయోదశాక్షరీ మంత్రాన్ని “శ్రీరామం జయరామం 
జయ్యేజయ్యేరామంి అని వినబడే బాణీలో స్మరించేది. ఇంటికి వచ్చిన వాళ్లకి 
కాదనకుండా ఏదో ఒకటి పెట్టేది. “భవతీ భిక్షాందేహి? అని ఒక కుట్టవాడు రోజూ 
మా ఇంటికి వచ్చేవాడు. ఒక రోజు రాలేదు. అందటం అన్నం తినేశాం. అమ్మని 
గూడా తినమన్నాం. “వాడు రావాలిరా” అని ఆ కుజ్టాడు వచ్చిన తర్వాతనే అన్నం 
తింది. కొడుకుల్నీ, అల్లుళ్ళనీ, కూతుళ్లనీ కోడళ్లనీ ఒకే రకంగా చూసేది. ఇంటికి 
భిక్షాన్నానికి వచ్చిన కుట్టవాడిలో గూడా తన పిల్లవాణ్ణి చూడగల గడం ఆమెకే చెల్లింది! 
నేను ఎప్పుడన్నా అల్లరి చేసి విసిగిస్తే “ఎమి ఏడిపిస్తున్నావురా లక్షిన్నారాయణా ! 
ఉండు, మీ నాన్నగారు రానీ చెప్తా అనేది అంతే ! కొట్టేది కాదు. అసలు మా 
యింట్లో మా నాన్నగారి చేత దెబ్బలు, తిట్లు తినకుండా పెరిగింది నేనొక్కశ్లే ! 


అవసానదశ 


తన తండ్రి పేరు పెట్టుకున్నందుకా అన్నట్లు - అవసానదశలో 
గుంటూరులో నా దగ్గటే మా అమ్మవుంది. నేను నా భార్య మీనాక్షి ఇద్దజిం వృద్దాప్య 
దశలో ఉన్న అమ్మను బాగా సేవించుకున్నాం. 1986 సంవత్సరంలో గుంటూరు 
లోనిమా ఇంటి వద్దనే అమ్మకు చివరి క్షణాలు వచ్చాయి. అప్పుడే బెజవాడ నుండి 
మా చిన్నక్కయ్య గూడా అమ్మను చూడ్డానికి వచ్చింది. వెంటనే అమ్మను టాక్సీమీద 


సౌందర్య లహరి 





గుంటూరు నుండి బందరులోని మా ఇంటికి తీసుకువెళ్ళాం. కాలవ్యవధి ఏమీ 
లేకుండానే, స్వంత ఇంటిలో మా పెద్దన్నయ్య తులసి తీర్దం పోస్తూ “నారాయణ 
నారాయణి అని ఆవిడ చెవిలో అంటూండగా, పెద్ద కొడుకు చేతిలోనే చంద్రుడు 
లాంటి అమ్మ తుదిశ్వాస విడిచింది. లెక్కసరిపోయినట్లు ఆనాడు వైశాఖ 
అమావాస్య. తన ఆస్తిపాస్తుల్నీ, ఆభరణాలను, వంట్లొ శక్తిని ఇలా అన్నిటినీ 
కుటుంబం కోసం త్యాగం చేసి, చివరకు కర్ఫూరంలాగా తన శరీరాన్ని గూడా 
విడిచి వెళ్లిపోయింది. మేము ఎంతటి దురదృష్టవంతులమంటే - అట్లాంటి అమ్మను 
పోగొట్టుకోవడమే కాదు, ఆవిడ ఫోటో గూడా సరియైనది ఒక్కటి గూడా జాగ్రత్త 
చేసుకోలేకపోయాం. అదే మా దురదృష్టం. ఈ రోజున మేము క్షేమంగా పిల్లా 
పాపలతో అందటిం చల్లగా ఉండటానికి కారణం ఆవిడ సౌజన్య, సౌశీల్య, సౌహార్ద, 
సంస్కారాలే ! 
అంకితం 

జగన్మాతను గుటీంచినదైన ఈ సౌందర్యలహరి వ్యాఖ్యానం మా అమ్మకే 
అంకితం చేసుకుంటున్నాను. ఇలా చెయ్యడం ఇలా ఇదంతా ఇక్కడ వ్రాయడం 
మాతృ బుణం తీర్చుకుని విముక్తుణ్ణి అయేందుకు కాదు. నిరంతరం సుస్టరంగా 
మా కుటుంబ సభ్యులందటీ హృదయాల్లో అమ్మ గుర్తుండిపోయేందుకు. అంతే! 

జగన్మాత అంశతో పుట్టిన అమ్మ “శేషారత్నం? జగన్మాతలోకే లీనమైంది. 
అందుకే జగన్మాతను గుటీంచిన ఈ స్తోత్ర వ్యాఖ్యానం “అమ్మకే - అంకితం, మా 
అమ్మకే - సమర్శితం''. 

మ. నవమాసమ్ములు నన్ను మోసి, తన [ప్రాణ స్పందనమ్మిచ్చి యీ 
నవరంధ్రమ్ముల కాయమున్‌ కనుచు నానందాబ్ధిలో మున్సి, నా 
లవరూపమ్మును పెంచగా తన తనూ లావణ్యమర్పించి, న 
న్నవనిన్‌ నిల్చిన మాతృమూర్తి యగు శేషమ్మన్‌ గొల్తునెల్లప్పడున్‌. 


- వివరణ కర్త 


% 
f 


జక 





జగన్మాత 
శ్లో శర్వాణి శారదారాధ్యే 
శరచ్చంద్ర నిభాననే ! 
శరణ్యే త్రంబకేదేవి 
శాతోదరి నమో౭_స్తుతే. 
[ప్రణవ [బబహ్మము 
మ. “కణ' రూప “ప్రథమంబు నవ్య “నవి సంఖ్యల్‌ తెల్పు ' బ్రహ్మా దులున్‌ 
“అణు “కేంద్రాం' తర “సూక్ష్మమున్‌'- “సుఘని దివ్యంబైన “బ్రహ్మాండము” న్‌ 
“క్షణ - కల్పా” న్విత 'బీజవృక్షు విధవిజ్ఞానమ్ము నిక్షిప్తమౌ, 
“ప్ర-ణవి బ్రహ్మమునుచ్చరింతు మొదటన్‌, ప్రజ్ఞావికాసమ్ముకై. 
గణపతి 
కం. అక్షర గణపతి - వాక్ళ 
న్లికణ గుణ, సిద్ది, బుద్ది, లబ్దీకరుండున్‌, 
అక్షరకుక్షి వినాయక, 
నిక్షిపాధార చక్రనిలయుని గొల్తున్‌ 
కులదెవము 
స. భౌతిక దేహ పార్వతికి నాత్మేశుకున్‌ 
సారమై పుట్టు కుమారుడెవరు ? 
శుక్రధాతువు యొక్క సూక్ష్మ తేజమ్ముగా 
నార్యుడెవరు సుషుమాగ్ని యందు ? 
షట్ట[క్ర కృత్తికా స్వచ్చసారసుధల 
నందుచు పెరుగు షడాస్యుడెవరు ? 
ఆధార చక్ర పదార్టతత్త్వ్వమ్మును 
సత్త్వమ్ముగా మార్చు శక్తుడెవరు ? 





గీ. _సర్హవాలమునుండి శీర్ణమ్ముదాక 
వ్యష్టికుండలినీవల్లీ కధిప తెవరు ? 
అట్ట స్కందుండు కులదైవమగును మాకు 
ముందు ప్రార్టీంతు వానినే ముక్తి కొకు 

గాయత్రి 

శా. ఆయుర్దాయ గుణాభివృద్దికిని, ధన్యత్వమ్ము చేకూరగా 
సాయంత్రోదయ మధ్యకాలములలో సంధ్యా జపమ్మందునన్‌. 
ధ్యేయమ్మందున ప్రజ్ఞ గూర్చి, పెడబుద్దిన్‌ తీరుగా దిద్దు, (శ్రీ 
గాయ శ్రీ పరదేవతన్‌ కొలివెదన్‌ కైవల్య సంసిద్దికై. 

ల 

మ. నవమాసమ్ములు నన్ను మోసి, తన ప్రాణస్పందనమ్మిన్చి, యీ 
నవరం ధ్రమ్ముల కాయమున్‌ కనుచు నానందాబ్దిలో మున్లి నా 
లవరూపమ్మును పెంచగా తన తనూలావణ్యమర్పించి, న 
న్నవనిన్‌ నిల్పిన మాతృమూర్తియగు - శేషమ్మన్‌ గొల్లు నెల్లప్పుడున్‌. . 

తం|డి 

మ. సిరులన్‌ గోరక, ధర్మ మార్గముననే జీవించి, సంతానమే 
స్థరమౌసంపద యంచునెంచి, తన యాసిన్‌ శక్తి నర్చించి, సు 
స్థిర విద్యాసుగుణమ్ములున్‌ కలుగురీతిన్‌ పెంచి, పోషించి, ఈ 
శ్వరునిన్‌ జేరిన తండ్రియైన - హనుమచ్చా(స్త్రిన్‌ గొల్తు నెల్గప్పుడున్‌. 

గురువు 

మ. 


బ్రరచిత్తుండును, బుద్దిశాలి, ఘనసౌశీల్య స్వభావుండు, సా 
దర వోసద్యుతి మంతుడున్‌, సకల విద్యా సారచిద్రూపుడున్‌, 
నరరూపాచ్యుత పుణ్యమూర్తి, భవచింతల్‌ దిర్చు సౌజన్య సుం 
దరుడౌ, (శ్రీగురు వెక్కిరాలకుల కృష్ణస్వామినే గొల్బెదన్‌. 








పరమ గురువు 
మ. భవరోగార్త జనాళిబాధలు హరింపన్‌ జేసి రక్షించగా, 
నవమం త్రమ్ములు సృష్టి జేసి తన జ్ఞానమ్మున్‌ ప్రసాదించగా, 
అవనిన్‌ తిండికి లోటు లేనటుల నెల్లన్‌ శిష్యులన్‌ సాకగా - 
శివధా త్రచ్యుతతత్త్వ మూర్తి యగు శ్రీ, సీవివినే గొల్ఫెదన్‌. 
బ్రహ్మ 
మ. అన్నియు లీనమై, ప్రళయమందుననున్న విశాల విశ్వమున్‌ 
తిన్నగ పూర్వ రూపముగ తీరుగ తెచ్చెడి సృష్టిలోన, తా 
నెన్నడు సృష్టికర్తనను నించుక భావము పొందకుండగా, 
“తన్ను” నన్ను గ్రహింపుమని - తండ్రిని కోరిన బ్రహ్మంగొల్బెదన్‌. 
విష్ణువు 
శా. ఆరాధింతును చిత్తశుద్దిగ ఘనశ్యామ ప్రభాదేహునిన్‌, 
క్షీరాబ్దిస్టిత శేషతల్చశయనున్‌, (శ్రీ సేవితాంఘిద్వయున్‌, 
స్మేరాస్యద్యుతిమత్క పోలయుగళున్‌, (శ్రీ భూపతిన్‌, స్వర్ణకే 
యూరాలంకృత బాహునిన్స్‌ ప్రబలర మ్యోరో లసత్‌ కౌస్తుభున్‌. 
మహేశ్వరుడు 
మ. శశిరేఖామర వాహినీకలిత శీర్ష స్థానసంశో భితున్‌, 
శశిసూర్యానలనేత్రునిన్‌, విమల భస్మ (శ్రీ సుసంవన్నునిన్‌, 
విశద ప్రాభవ నీలకంఠపరితోవేల్లత్‌ సమీరాంధసున్‌, 
దశకంఠార్శిత దివ్యమూర్తి, శివునిన్‌ - ధ్యానించి పూజించెదన్‌. 
సరస్వతీ దేవి 
గీ. పలుకు “సంకల్ప” మై “పరా” వాక్కుగాను, 
చలిత “భావము” - వాక్కు “పశ్యంతి” గాను, 
ప్రథమ “సంకేత? “మధ్యమా” వాక్కుగాను 
వ్యక్తభా ''షోచ్చరణము గ “వైఖి” రగుచు, 
నాల్కపైనాడు “వాణికి” నతులు శతము. 


న 


లక్ష్మీదేవి 
కం. పద్మముఖీ, పద్మగంధిని, 
పద్మాక్షీ పద్మధాత్రి, పద్మవికాసిన్‌, 
పద్మిని, పద్మనివాసిని 
పద్మప్రియ, పద్మనాభపల్నినిం గొలుతున్‌. 
పార్వతీదేవి 
కం. “ఊఉ” - అనిన నాపకుండగ, 
“మా” యనినను గూడ తపము మానక చేయన్‌, 
ధ్యేయార్హ దేహమందిన - 
“మాయమ్మ” “నుమను” గొలుతును, మానసమందున్‌ 
శ్రీరాముడు 
మః నతులన్‌ జేయుచు మొక్కెదన్‌ - శుభకరజ్ఞాన ప్రకాశాన్వయున్‌, 
పీతృవాక్సాలన ధీరునిన్‌, సదయగంభీరాస్య సంశో భితున్‌, 
స్మితభాషిత్వ సువర్తనున్‌, క్షితి సుతారతైక పత్నీ వ్రతున్‌, 
మిత భాషిత్వ బుతవ్రతున్‌, సుగుణసమ్మిజైక - (శ్రీరామునిన్‌. 
(సీతాపతిన్‌) 





శ్రీకృష్ణుడు 
గీ. బహుళ భార్యలు గల్లిన బ్రహ్మచారి, 
భో గభాగ్యమ్ములందిన యోగవిభుడు, 
బుల్లీనోటను విశ్వమ్ము చెల్లువాడు, 
నెమలి ఈకతో భ్రమపెట్టు నేర్చు గలిగి 
గుల్లపుల్లతో గుండెలన్‌ కొల్లగొట్టు - 
నల్లనయ్యకు నర్పింతు నతులు శతము. 
జగత్పిత 
కం. శుక, పశు, రయుర, నిర్జర, నర, 
ఏక, గిరి తరు, నిధులతోడ విరియును జగమున్‌, 
శకలములుగ కనబడు నీ 


సకలము నొక దేహమైన స్వామినిం గొలున్‌. 


= వివరణ కర్త 





సృష్టి స్టితిలయములకు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అధిపతులుగా 
వ్యాసునిచే పురాణములలో సంకేతించబడిరి. వీరి మహిమలే ప్రకృతి యందు 
త్రిగుణములుగా ప్రతిబింబించుచున్నవి. బ్రహ్మ- రజోగుణమునకు, సృష్టికి, విష్ణువు 
- సత్వగుణమునకు, స్థితికి మహేశ్వరుడు - తమోగుణమునకు, లయమునకు 
అధిపతులుగా సమన్వయింపబడిరి. బ్రహ్మ మహిమను ్రతిబింబించు ప్రకృతిని 
“సరస్వతో అని, విష్ణు మహిమను ప్రతిబింబించు ప్రకృతిని “లక్షి? అని, మహేశ్వరుని 
మహిమను ప్రతిబింబించు ప్రకృతిని "గౌరి, లేదా “పార్వతి అని, ఇవి ప్రతి బింబించని 
ప్రకృతిని - “వరా ప్రకృతి లేదా “పరాశక్తి? లేదా “మహాదేవి లేదా “ఆదిశక్తి? అని 
చెప్పబడినది. ఈమె ఎవరి కధీనముగా నుండునో ఆయనను విష్ణు పురాణములో 
- “మహావిష్ణు వని, శివపురాణములో - “మహాదేవుడు” లేదా '“సదాశివు డని లేదా 
“పరమేశ్వరు డని, భగవద్గీతలో - “పురుషోత్తముడిని, భాగవతములో - 
“నారాయణు' డని, వేదాంతములో - “పరబ్రహ్మ మని, వేదములో - “పురుషు డని 
చెప్పబడినది. 


వివిధ ఆరాధనా పద్ధతులు 


పూర్వకాలము భారతదేశములో - 1) సూర్యారాధనము (సౌరము), 
2) గణపతి ఆరాధనము ( గాణాపత్యము), 3) శక్తి ఆరాధనము (శాక్తేయము), 
4) విష్ణువు ఆరాధనము (వైష్ణవము), 5) శివ.ఆరాధనము (శైవము) అని 
ప్రధానముగా ఐదురకములైన ఆరాధనా పద్దతులుండెడివి. శాక్తేయ విషయముల 
ప్రసక్తి ప్రస్తుత సౌందర్యలహరి సోత్రములో కొంత ఉండును. 


శాక్తేయము 


ఈ ఆరాధనా విధానములో పరాశక్తిని ప్రపంచమునకు మూలకారణముగా 
చెప్పుదురు. శక్తిని కలిగిన వానిని - “శక్తుడు అందురు. ఈ “శక్తీ? - “శక్తులను” 


సౌందర్య లహరి 


కత ప 
“ప్రకృతీ - పురుషులు గాను శక్తి - శివులు' గాను చెప్పుదురు. త్రిమూర్తుల 
ప్రకృతులకు ఈ పరాశక్తి అతీతముగా నేపథ్యములో నుండునది కాబట్టి, ఈ 
పరా (ప్రకృతి చెప్పు చేతలలోనే త్రిమూర్తులు, వారి వారి ప్రకృతులు గూడా వుందురు. 
ఈ పరాశక్తిని వివిధ ప్రదేశములలో - వివిధ నామములతో ఆరాధించుదురు. 
హిమాలయములలో “ఉమ గాను, కాశ్మీరములో - “అంబు గాను, వారణాశిలో 
_ విశాలాక్షిగాను, కలకతాలో ‘కాళీమాత గాను, కన్యాకుబ్దలో - 'గౌరి గాను, 
మహారాష్ట్రలో - “భవాని గాను, మధురలో “మీనాక్షి గాను, జంబుకేశ్వరములో 
ఒ “అఖిలాండేశ్వరి గాను, కంచిలో - “కామాక్షి గాను లేదా “మహో త్రిపుర సుందరి 
గాను, శృంగేరిలో - 'శారది గాను, మైసూరులో - “చాముండేశ్వరి గాను, కేరళలో 
“భగవతో గాను, ఆంధ్రదేశములో (భ్రమరాంబ, కనకదుర్గ, రాజరాజేశ్వరి, (శ్రీలలిత 
మొదలైన పేర్లతో ఆరాధించబడును. ఇంకను “అంకాలమ్మ “గంగానమ్మ, 
“పోలేరమ్మ, “భద్రకాళి మొదలైన పేర్లతో వివిధ గ్రామములలో గ్రామదేవతలు గాను, 
దసరా నవరాత్రములలో మహాలక్ష్మీ మహాకాళీ, మహాసరస్వతి గాను గూడా 
ఆరాధింప బడును. 


స్థూల, సూక్ష్మ, కారణ రూపములు 


సాధారణముగా చేతులతో చేయు పూజ (కాయికపూజులో ఆరాధనా 
దేవత స్టూల రూపమును, వాక్కులతో చేయు పూజ (వాచిక పూజులో ఆరాధనా 
దేవత సూక్మ రూపమును, ధ్యానముతో చేయు పూజ (మానసిక పూజులో 
ఆరాధనా దేవత కారణ శరీరమును ఆరాధించుదురు. శ్రీవిద్య అనెడి త్రిభుజమునకు 
“మంత్రము', 'యంత్రము, “తంత్రము అను అంశములు మూడు శీర్షముల వలె 
వుండును. తంత్రమును - స్టూలమునకు, యంత్రమును - సూక్ష్మమునకు, 
మంత్రమును - కారణమునకు సమన్వయించు కొనవచ్చును. 


సౌందర్య లహరి 








తంత్ర, యంత, మంత్రములు 


ఒక వైదిక కర్మకు సంబంధించిన ప్రక్రియకు గాని, ఒక విద్యకు 
సంబంధించిన వివరములను గాని - విధి విధాన సూత్రములతో సంకలనము చేసి 
వ్రాసినచో దానిని “తంత్రము? అందురు. (శ్రీవిద్యకు సంబంధించిన - కులార్గవ, 
జ్ఞానార్హవ, నిత్యోత్సవ, వామకేశ్వరాది తంత్రములు ఇట్టివే ! 


బిందు విస్తరణ ద్వారా జరుగు జగద్యూహమును - కోణ, త్రికోణ, 
దళ, వృత్త రేఖా రూపములతో సంకేతించుదురు. తంత్రము యొక్క అట్టి రేఖా 
చిత్ర వ్యూహమును 'యంత్రము అందురు. ఇది కట్టబోవు ఒక గృహమునకు 
సంబంధించిన “షాను బ్లూ ప్రింటు (Blue Point) వంటిది. పిండాండ, బ్రహ్మండ 
సమన్వయముతో జగద్వ్యూహమును కలిగిన ఇట్టి యంత్రరాజమునే (శ్రీవిద్యలో 
“శ్రీచక్రము అందురు. సకల సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారికి, ఈ 
శ్రీచక్రమునకు చక్కని సమన్వయము వుండుట వలన (శ్రీచక్రమును అమ్మవారి 
గానే భావించి, అర్భనముగావింతురు. 


దేవతను ధ్యానించుటకు, జపించుటకు అవసరమైన సంకేత బీజాక్షర 
సముదాయమును, ఆ దేవతకు సంబంధించిన - “మంత్రము అందురు. ఈ 
మంత్రమును మననము చేసినప్పుడు మననము చేయువానిని ఆ మంత్రదేవత 
రక్షించును. మననము చేయబడు మం[త్రదేవత సాన్నిధ్యమును చేకూర్చును. 


పంచదశీ, షోడశీ మం[తములు 

శ్రీవిద్యలో అమ్మవారికి సంబంధించిన మంత్రము కలదు. ఈ మంత్రము 
లక్ష్మీధర పండితుల ప్రకారము “క ఏ ఈ ల హ్రీ, హసకహలపహ్రం, సకల 
హ్రీం) అని మూడు కూటములతో పదునైదు బీజాక్షరములతో నుండును. అందులకే 
దీనిని “పంచదశాక్షరీ మంత్రము, లేక “పంచదశి అందురు. దీనికి చివర అమ్మవారి 


సౌందర్య లహరి 








“సాదాఖ్యకళికు సంబంధించిన బీజాక్షరమైన “శ్రీం ను కూడా చేర్చినచో ఈ 
మంత్రము షోడశి అగునని లక్ష్మీధరుల అభిప్రాయము. ఈ పదునాటు అక్షరములు 
చంద్రుని పదునాటు కళలను, పదునాటు నిత్యాదేవతలను సూచించునని వీరి వ్యాఖ్య 
చెప్పును. పంచదాశాక్షరిలోని మొదటి కూటమును 'హ స కల హ్రీం'గా మార్చి 
చెప్పినచో ఏర్పడు 'హసకలట్రీం, 'హసకహలట్రీం, “సకల ట్రిం 
మంత్రమును లోపాముద్రాదేవి ఉపాసించి, అర్చించిన అమ్మవారి పంచదశాక్షరీ 
మంత్రము అని పండితుల అభిప్రాయము. “కుతో ప్రారంభమగుటచే మొదట చెప్పిన 
మంత్రమును *కాదివిద్యి గాను, “హతో ప్రారంభమగు రెండవ మంత్రము 'హాది 
విద్య గాను చెప్పుదురు. 


ఆనందలహరి, సౌందర్య లహరి 


ఈ సౌందర్యలహరిలో మొత్తము వంద శ్లోకములుండును. ఈ వంద 
శోకములలో మొదటి 41 శ్లోకములు ఒక భాగముగను, మిగిలిన 59 శ్లోకములను 
రెండవ భాగము గాను చెప్పుదురు. మొదటి భాగమును 'ఆనందలహరి అనియు, 
రెండవ భాగమును “సౌందర్యలహరి అనియు చెప్పుట పరిపాటి. ఈ విధముగా 
రెండు భాగములుగా నుండుటకు, రెండు పెర్లతో వుండుటకు కూడ కారణము 
కలదు. 


ఈశ్వరుని సన్నిధిని గల మంత్రశా[స్త్రమును గొని వచ్చుటకు శ్రీ శంకర 
భవత్సాదులు కైలాసమునకు వెళ్ళిరి. ఆ మంత్రశా[స్త్రమును గ్రహించి వచ్చుచుండగా 
మధ్యలో నందికేశ్వరుడు అడ్డుకొని లాగి కొనుటలో కొంతభాగము మాత్రమే 
శంకరులకు దక్కినది. ఆ విధముగా దక్కిన భాగములో 41 శ్లోకములు మాత్రమే 
వున్నవి. మిగిలిన 59 శ కములను శంకరులు స్వయముగా రచించి 100 శ్లోకముల 
స్తోత్రమును పూర్తి చేసెను. (ఈ వృత్తాంతము జగద్గురు బోధలు 2వ భాగములోని 
147 పేజీలో కలదు). 


సౌందర్య లహరి 








మొదటి భాగము నందలి 41 శ్లోకములలో కుండలినీ యోగమునకు 
సంబంధించిన షట్టక్ర, తంత్ర, యంత్ర, మంత్ర శాస్త్ర రహస్యములు ఎక్కువగా 
నుండును. దీనిని “ఆనందలహరి' అని అందురు. 8వ శ్లోకము నందు వచ్చు 
“విదానందలహరీంి, 21వ శ్లోకమునందు వచ్చు - 'పరమానందలహరీంి 34వ 
శ్లోకము నందు వచ్చు *పరానంద పరయోళి? 35వ శ్ఞాకమునందు వచ్చు 
“విదానందాకారంి మొదలగు పదవుల (ప్రయోగవు ఈ భాగమునకు 
“ఆనందలహరి అను పేరును ధ్రువీకరించును. 


రెండవ భాగము నందు అమ్మవారి కిరీటాది పాదపర్యంతము వర్ణన 
ఉండును. అమ్మవారి సౌందర్య వర్ణన అను నెపముతో కొన్ని శ్రీ విద్యారహస్యములు, 
సాముద్రిక శా(న్త్ర రహస్యములు కూడా వుండును. అందువలన ఈ రెండవ 
భాగమును “సౌందర్యలహరి అందురు. అయినను ఈ రెండు భాగములను కలిపి 
“సౌందర్యలహరి అనుటయే జరుగుచున్నది. డాక్టరు అనంతకృష్ణశా(స్త్రి, 
శివానందస్వామి ' ఆర్టర్‌ అవలాన్‌ (AUrthor Avalon) అను కలము పేరు గల సర్‌జాన్‌ 
ఉడ్రాఫ్‌ అను ఆంగ్రేయుడు మొదలగు వారు ఆనందలహరికి మాత్రమే వ్యాఖ్య వ్రాసిరి 
గాని, సౌందర్యలహరికి వ్రాయలేదు. సౌందర్యలహరికి ౩6 వ్యాఖ్యానములున్నవి. 
వాటిలో 1) సుధావిద్యోతిని 2) డిండివు వ్యాఖ్య 3) కావుదేవ సూరిటీక 
4) సహజానందీయవ్యాఖ్య 5) సౌభాగ్యవర్టిని 6) లత్మీధర వ్యాఖ్య - అను ఆజును 
ముఖ్యమైనవిగా చెప్పుకొనవచ్చును. వీటిలో సౌభా గ్యవర్టినీ వ్యాఖ్యను శ్రీ కైవల్యాశ్రమి 
పండతులు రచించిరి. 


ఈ “సౌందర్యలహరి స్తోత్రము నందలి శ్లో కములన్నియు చక్కని శిఖరిణి 
వృత్తములలో నుండును. ప్రతి శ్లోకము నందలి పదముల అమరిక. ఆ పదములను 
ఉచ్చ రించునపుడు జనించు ధ్వనితరంగములు - ఉచ్చరించిన వ్యక్తిని, పరిసరములను 
కూడా ప్రభావితము చేసి, ఒక విధమైన పవిత్రతను చేకూర్చును. కౌల, సమయావార 


సౌందర్య లహరి 


పద్దతులలో భిన్నాభిప్రాయములు గల తంత్రమునకు సంబంధించిన సాంకేతిక 
విషయముల కన్న - ఆత్మజ్ఞాన సంబంధమైన విషయములకు, కుండలిని యోగ 
విషయములకు ప్రస్తుత వివరణలో ప్రాధాన్యమియబడినది. దీనిని దృష్టిలో పెట్టుకొని 
ఇక ముందు రాబోవు వివరణమును చదిఎ ఆనందించవలసినదిగా కోరుచున్నాను. 


ఇట్లు 
వివరణకర్త 


సౌందర్య లహరి 


శ్రీరస్తు 
శ్రీగణేశాయ నమః 
శ్రీమత్రిఫుర సుందర్యె నమః 


నౌంద ర్యలహరి 


సంస్కృత శ్లోకము 
న్లో. శివ శ్మక్వా యుక్తో యది భవతి శక్త: ప్రభవితుమ్‌ 
న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి 
అతస్వా మారాధ్యాం హరిహర విరించాదిభి రపి 
(పణంతుం స్తోతుం వా కథ మకృతపఫుణ్యః ప్రభవతి. 


అనువాద పద్యము 

శా. నిన్నున్‌ శక్తిగ గూడినన్‌ - శివుడు నిండెన్‌ శక్తుడై ఈశ్వరీ ! 

నిన్నున్‌ పొందక యున్నచో - కదలలేనేలేడు తానెన్నడే 

నన్నన్‌ నిక్కము ! (బహ్మ విష్ణు భవదేవాధీశులే గొల్వగా 

నున్నానిన్ను భజింపగా - నళ్ళ తఫుణ్యుండెట్లు నర్హుండగున్‌. 

టీక 
(తల్లీ, జగజ్జననీ 1) శివః = శివుడు; శక్యా = శక్తితో, యుక్తః = కూడి 

యున్నపుడు; ప్రభవితుం = సృష్టించుటకు; శక్తః = సమర్ధుడు; ఏవం = ఈ విధముగా; 
నచేత్‌ = కాదేని (అనగా శక్తితో కూడి ఉండనిచో), దేవః = ఆ శివుడు; స్పందితుం 
అపి = చలించుటకు కూడా; నకుశలః = నేర్చరికాడు, అతః = ఈ కారణము వలన, 
హరిహరవిరించాది భిరపి = విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలగు వారి చేత గూడా; 
అరాధ్యాం = పూజింపద గిన; త్వాం = నిన్ను గూబ్బీ, ప్రణంతుం = 
నమస్కరించుటకుగాని; స్తోతుంవా = స్తుతించుటకుగాని; అకృతపుణ్యః = పుణ్యము 
చేయనివాడు; కథం = ఏ విధముగా; ప్రభవతి = శక్తుడగును ? 


తాత్పర్యము 

తల్లీ, భగవతీ ! శివుడంతటివాడు శక్తిస్వరూపిణివైన నీతో కూడి 
యున్నపుడు సమస్త సృష్టిని చేయుటకు సమర్థుడగుచున్నాడు. ఆ విధముగా నీతో 
కూడి యుండనివో - అంతటి శివుడైనను చలించుటకు గూడ శక్తుడు కాదు. 
హరిహర బ్రహ్మాదుల చేతగూడా ఆరాధింపబడు నిన్ను గూర్చి నమస్క రించుటకు 
గాని, స్తుతించుటకు గాని పుణ్యము చేయనివాడు ఏ విధముగా సమర్చ్హుడగును ? 
(సమర్హుడు కాదని భావము). 

వివరణము 

సృష్టిపరమైన అర్థము 

మాతా పూర్వ రూపమ్‌, పితోత్తర రూపమ్‌, 

ప్రజాసంధిః ప్రజననగ్‌ం సంధానమ్‌, ఇత్యధిప్రజమ్‌ 

(తెత్తిరీయోపనిషత్‌ - శిక్షావల్లి 

(ప్రజా సంసర్గమునకు, అనగా - భౌతికమైన జగన్నిర్మాణమునకు తల్లీ జ 
పూర్వ రూపము, తండ్రి - ఉత్తర రూపము. ఈ ఇద్దరి కలయిక వల్లనే ప్రజా 
సంసర్గము సానుకూలమగును. “శక్తి అయిన అమ్మవారు, లేదా తల్లీ; శక్తుడు 
అయిన అయ్యవారు, లేదా తండ్రీ - ఈ ఇద్దరి కలయిక వల్లనే జగన్నిర్మాణము 
జరుగుచున్నది. ఈ కలయిక లేనిచో జగన్నిర్మాణము జరుగదు” - అను 
సృష్టపరమైన ప్రధాన విషయము ఈ శ్లోకములో చెప్పబడినది. (“శివుడు - తండ్రి, 
శక్త - తల్లీ, జగత్తు - వారి దివ్యదాంపత్య ఫలము” అని గూడ అర్థము 
చేసుకొనవచ్చును.) 
మంత్ర శాస్త్ర పరమైన అర్థము 

జగత్సిత అయిన అయ్యవారిని సూచించు అక్షరము - “అి (అక్షరా ణామ్‌ 
“అ కారో౬స్మి - గీత) అట్లే - జగన్మాత అయిన అమ్మవారిని సూచించు అక్షరము 
“ఇ. అయ్యవారిని సూచించు “శివా పదము 'శ్‌ + ఇ+ వ్‌ + అ అను అక్షరముల 
కూర్చు వలన ఏర్పడుచున్నది. ఈ “శివి పదములో అమ్మవారిని సూచించు “ఇ 
కారము లేనిచో “శివి అను పదమునకు బదులు “శవి అను పదము ఏర్పడును. 


సౌందర్య లహరి 








“శవ” మనగా నిర్జీవమైనది, కదలిక లేనిది కాబట్టి, శివుడు శక్తిని కూడి యుండక 
యున్నచో - చలించుటకు గూడా సమర్పుడు గాడని చెప్పబడినది. 
వ్యాకరణ శాస్త్రపరమైన అర్థము 

అయ్యవారైన శివుడు నిర్గుణుడు. అనగా - గుణము లేనివాడు. 
అయ్యవారిని సూచించు *అ కారమునకు, అమ్మవారిని సూచించు “ఇ కారము 
కలిసినపుడు “అ + ఇ = ఏ అను సంధి ఏర్పడును. అమ్మవారి - అనగా - “ఇ 
కారము కలయికతో, నిర్గుణుడైన అయ్యవారికి - అనగా “అి కారమునకు 
గుణమయమైన సృష్టి లక్షణము వచ్చును. కాబట్టి, ఈ - “అ + ఇ= ఏ - సంధిని 
సంస్కృతములో *గుణసంధి' అని పేరు పెట్టిరమో అను విషయము ఈ శ్లోకములో 
వ్యాకరణ శా(స్త్రపరముగా సూచింపబడినది. 
శ్రీ చక్ర పరమైన అర్థము 

చతుర్చిశ్శివ చకైళ్ళీ శక్తి చ కైళ్ళ పంచభిః, 

శివశక్యాత్మకం జ్ఞేయం (శ్రీ) చక్రం శివయోర్వవుః. 

శ్రీచక్ర వివరణనను పై శ్లోకము సూచించును. (శ్రీ చక్ర వ్యూహము 
జగన్నిర్మాణ వ్యూహమును తెలియ జేయును. (శ్ర చక్రము నందు పైకి శీర్ణములు 
గల త్రిభుజములు నాలుగు ఉండును. ఇవి శివ సంబంధమైనవి. క్రిందకి శర్షిములు 
గల త్రిభుజములు ఐదు ఉండును. ఇవి శక్తి సంబంధమైనవి. ఈ రెంటి కలయికతోనే 
4+5=9 త్రికోణములు కలిగిన (శ్రీ) చక్రము - తొమ్మిది మూల (ప్రకృతులు, లేదా 
నవ బ్రహ్మలను (ప్రజాపతులు) సూచించునని - (శ్రీ చక్రపరమైన జగన్నిర్మాణ 
అర్ధము గూడా ఈ శ్ఞాకము నందు చెప్పబడినది. 
శ్వాస ప్రక్రియపరమైన అర్ధము 

శ్వాసించు ప్రతి వ్యక్తి - ఉచ్చ్యాసము చేయునపుడు - “సో, అను 
అక్షరమును ఉచ్చరించునపుడు వచ్చు ధ్వని, నిశ్వాసము చేయునపుడు - “హం' 
అను అక్షరమును ఉచ్చరించునపుడు పుట్టుధ్వని వినబడును. అందువలన 
ఉచ్చ్యాసమును “సో తోను, నిశ్వాసమును “హం” తోను సమన్వయ పరచుదురు. 
.ఉచ్న్వాసము - బయట గాలిలోనికి లీనమగుటను, నిశ్వాసము - లోపలిగాలి 
బయటకు వ్యక్తమగుటను తెలియ జేయును. లీనమగునట్లు చేయు లక్షణము 


పరమాత్మ అయిన అయ్యవారిది. వ్యక్తమగునట్లు చేయుట పరమేశ్వరి అయిన 
అమ్మవారిది. ఇందువలననే అయ్యవారి సోత్రమైన పురుష సూక్తము సహస్ర శీర్చా 
పురుషః ....? అని “సి అను అక్షరముతో ప్రారంభించబడును. అమ్మవారి స్తో త్రమైన 
శ్రీ సూక్తము హిరణ్యవర్థాం హరిణీం ....? అని “హి కారమునకు సంబంధింభిన 
“హి” అను అక్షరముతో ప్రారంభించబడును. ఈ “సి “హి కారముల కలయికయే 
శ్వాసకు సహకారముగా పనిచేయును. ఈ శ్వాసను “సో? అను ఒక రెక్క, “హం 
అను రెండవ రెక్క గలిగిన “సోహం” అను పక్షితో గూడ పోల్బుదురు. ఇదియే 
“హంసి. “ఈ సోహం రెక్కలు కలిసి ఉన్నంత వరకు శ్వాస వుండి, బ్రతుకు 
వుండును. సోహంలు కలసి యుండక పోయినచో 'శ్వాసి ఆగి, జీవి దేహము 
శవప్రాయమై, చలనరహితముగును”. అని శ్వాసపరమైన అర్ధము గూడా ఈ 
శ్లోకమునందు చెప్పబడినది. 'ఈ శివ శక్తుల కలయికయే ప్రాణమయ సృష్టకి 
మూలకారణము అని భావము. 
వ్యక్తమంతయు అమ్మవారు అను అర్థము 

హరిహర విరించాదులు అనగా విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలైన 
ముఖ్యమైన వారందరు అమ్మవారినే ఆరాధించి, ఆమె శక్తిపైనే ఆధారపడి, వారివారికి 
కేటాయించ బడిన పనులను నిర్వర్తించుకొనుచున్నారు. అనగా వారి అవతరణ - 
“శక్తి అనుగ్రహముపై ఆధారపడి వున్నదని అర్ధము. అమ్మవారికి సంబంధించిన 
అక్షరము “హి కారము అని పూర్వము చెప్పబడినది. లోపల లీనమై వున్నది 
రగుల్కొని బయటకు వెడలుటను వ్యక్త సృష్టి అందురు. లీనమై వున్న అమ్మవారిని 
సూచించు 'హి కారమునకు రగిలెడు అగ్నిని సూచించు “రి కారముతోడై, “శక్తి ని 
సూచించు ‘ఈం కార సహకారముతో కలిసి ' హ్రీం గా వ్యక్తమగును. అందులకే 
వ్యక్త శక్తిని సూచించు బీజాక్షరమును * హ్రీం” అందురు. నిశ్వాసాత్మక సృష్టికి గాని, 
వాజ్మయ సృష్టికి గాని ఈ “హ్రీం? అనునది ఆధార భూతమైన శక్తిని సూచించు 
బీజాక్షరమగును. “హరి, “హరి మొదలైన పదములన్నియు ఈ “హ్రీం” కార 
సహకారముతోనే వ్యక్తమగును. అనగా, బయటకు ఉచ్చరించబడును. అనగా, 
హరి హర విరించాదులందటు - శక్తి స్వరూపిణి అయిన జగజ్జననిని ఆరాధించి, 
ఆమె అను గ్రహముపై ఆధారపడి వ్యక్తమగుచున్నారని ఈ శ్లోకములో చెప్పబడినది. 


తో 


సౌందర్య లహరి 


అమ్మవారి ద్వారా అయ్యవారి అనుగ్రహము 





అవ్యక్తవునకు, నిర్గణమునకు.- అయ్యవారు (ప్రతీక అనియు, 
వ్యక్తమునకు, గుణమునకు - అమ్మవారు ప్రతీక అనియు పూర్వము చెప్పబడినది. 
గుణమునకు అర్భనాదులుండును గాని, అవ్యక్తమునకు, నిర్గుణమునకు వుండవు 
గదా! ఒక భక్తుడు శివుని కొజకై తపస్సు చేసి శివుని మెప్పించినపుడు, ఆ శివుడు 
భక్తుని భక్తికి మెచ్చి - ““భక్తా! నీ భక్తికి మెచ్చితిని, వరము గైకొనుము” అని తన 
చేతిని పైకి ఎత్తి నోటితో పలుకవలెనన్నచో ఆ చేయి, ఆ చేతిని పైకి ఎత్తుట, నోటితో 
పలుకుట, ఇవి అన్నియు భౌతికముగా వ్యక్తమైన స్టతిలోనున్నవారికే గాని అవ్యక్తులకు 
కుదరదు. అందుచే - ఇవి అన్నియు శివుని వ్యక్తస్వరూపమైన అమ్మవారికే చెల్లును. 
అందుకే అర్బనాదులన్నియు గూడ అమ్మవారికే ! కాబట్టి, “హరి, హర, విరించాదు 
లెవరైనను అర్భించవలసినచో అమ్మవారినే' - అనుభావములో ఈ శోకము 
చెప్పబడినది. 

ఈ విధముగా శంకర భగవత్సాదులు సౌందర్యలహరి లోని ఈ ప్రథమ 


శ్లోకములో వివిధ శాన్ర్ర రహస్యములను ఎన్నిటినో నిక్షిప్తము చేసి వ్రాసిరి. అర్థము 
చేసుకొనగలిగిన వారికి అర్థము చేసికొని నంత దక్కును. 


ప | 


సంస్కృత శ్లోకము - 2 

శో. తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం 
విరించి స్పంచిన్వన్‌ విరచయతి లోకా నవికలమ్‌, 
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం 
హరః సంక్షుద్యైనం భజతి భసెతో ద్భూలనవిధిమ్‌. 

అనువాద పద్యము 

ఉ. నీపద పంకజాణుఖును - నీరజసూతి[గహించి చక్కగా 
నీ పదునాల్గు లోకముల సృష్టిని జేయును, శౌరి వానినే 
యావు సహ శీర్ణముల నడద్దుచు కష్టము తోడ, రుదుడా 
నీ పదరేణుభ్రన్‌ మెదిపి, నించు విభూతిగ దేహమంతయున్‌. 


టీక 

(తల్లీ జగజ్జననీ) ! తవ = స్‌ యొక్క, చరణ పంకేరు హభవం = పాద 
పద్మము నందు అంటి వున్న పాంసుం = ధూళిని, తనీయాంసం = లేశమాత్రమును, 
సంచిన్వన్‌ = సంపాదించుచు, విరించిః = బ్రహ్మ, లోకాన్‌ = చతుర్దశ భువనములను, 
అవికలం = ఏ మాత్రము దెబ్బతినకుండా, విరచయతి = సృష్టంచుచున్నాడు, ఎవం 
= ఈ లేశ మాత్ర ధూళినే, శౌరిః = విష్ణువు, సహ సేణ శిరసాం = (ఆది శేషువుగా) 
తన వెయ్యి తలలతో, కథమపీ = అతికష్టముతో, పహతి = భరించుచున్నాడు, ఏవం 
= ఈ లేశ మాత్ర ధూళినే, హరః = హరుడు (శివుడు), సంక్షుద్య = చక్కగా 
మెదిపి, భసీతోద్దూలన విధిం = విభూతిని పైపూతగా పూసుకొనునట్టు, భజతి = 
సేవించుచున్నాడు. 

తాత్పర్యము 

తల్లీ! భగవతీ! నీ పాదపద్మము అడుగున అంటి వున్న లేశ మాత్ర ధూళిని 
సంపాదించి దానితో బ్రహ్మ ఈ చతుర్దశ భువనములను ఎట్టి వైకల్యములేక 
సృజించుచున్నాడు. ఈ లేశ మాత్ర ధూళి కణమునే విష్ణుమూర్తి ఆదిశేషువుగా 
తన వెయ్యి తలలతో అతి కష్టముగా మోయుచున్నాడు. ఈ లేశ మాత్ర ధూళినే 
శివుడు చక్కగా మెదిపి తన శరీరమంతటిని విభూతి వలె పూసుకొనుచున్నాడు. 

వివరణము 

(ఈ శ్లోకము 'తి అను అక్షరముతో ప్రారంభింపబడి సృష్టి ప్రీతి, 
లయములు గల ఈ ప్రపంచమంతయు అమ్మవారి 'తనీయాంస పాంసువు” మీదనే 
ఆధారపడినట్టు చెప్పబడినది. 'తనీియాంసం' అను పదమును 
“త-నీయ- అంసము గా విడదీసినచో “తి కు సంబంధించిన విశిష్ట అంశముగ 
చెప్పుకొనవలసిని అను అర్థము వచ్చును. తెలుగులో “తి అక్షరమునకు ఒక విశిష్టత 
కలదు. “తి అను అక్షరములో “ల, లి త అను మూడు అక్షరములు గలవు. ఎట్లనగా 
ల-లీ-త కాబట్టి, తెలుగువారికి “తి అనగా “లలిత అని అర్థము చెల్లును. కాబట్టి 
- అంతా లలితకు సంబంధించినదే (అనగా - లలితా దేవికి), లలితపై ఆధారపడినదే 


- ఈ ప్రపంచమంతయు' అని ఒక క్రొత్త అర్ధమును చెప్పుకొనవచ్చును. ఇది 
తెలుగువారికి మాత్రమే పరిమితమైన వివరణ భాగము). 


సౌందర్య లహరి 








అమ్మవారి అనుగ్రహముపై ఆధారపడిన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, 
మహేశ్వరులు వారి వారికి నిర్దేశింపబడిన విధ్యుక్త ధర్మములనెట్లు నిర్వర్థించుకొన 
గల్లుచున్నారో ఈ రెండవ శ్ఞాకము నందు చెప్పబడినది. 
సృష్టిపరమైన అర్థము 

బ్రహ్మ సృష్టికారుడు. అనగా చతుర్దశ భువనములను సృష్టించవలసిన 
బాధ్యత ఉన్నవాడు. నగలు తయారు చేయుటకు కంసాలికి - బంగారము వెండి 
మొదలగు లోహములు; కుండలు చేయుటకు కుమ్మరికి - బంకమట్టి; గుడ్డలు 
కుట్టుటకు దర్జీవానికి - బట్ట ఏ విధముగా అవసరమో భువనములందలి (గ్రహ 
తారకాదులను తయారు చేయుటకు బ్రహ్మకు పెట్టుబడిగా కొంత ముడిసరకు 
అవసరమగును. అమ్మవారి పాదపద్మములకు అంటి వుండు లేశ మాత్ర ధూళి 
కణమును ముడిసరుకుగా తీసుకొని బ్రహ్మ పెద్ద పెద్ద గ్రహ గోళములను, 
తారకాదులను వాటి మధ్య ఏ మాత్రము సంఘర్షణ, వైకల్యము లేకుండా అతి 
జాగ్రత్తగా సృష్టించుచున్నాడట ! ఇది నిజమే మరి! అంగారక, బృహస్పతి, శుక్ర, 
భూమ్యాది గ్రహ గోళముల మధ్య సంఘర్షణయే కనుక వున్నచో మొత్తము ఈ 
సూర్య కుటుంబము తునాతునకలై వుండెడిది. గ్రహములన్నియు నిరంతర భ్రమణ, 
పరిభ్రమణ గమనములలో ఉన్నప్పటికిని, పరస్పర సంఘర్షణకు లోను కాకుండా 
వుండునట్లు చేయుట సృష్టికర్తయైన బ్రహ్మ కౌశలమే గదా ! జగజ్జననీ పాద పంకేరుహ 
పరాగ అను(గ్రహమే బ్రహ్మకు ఇంతటి పేరు ప్రతిష్టలను చేకూర్చినది. 
స్థితిపరముగా 

విష్ణువు స్థితికారుడు. జగన్మాత అనుగ్రహముతో బ్రహ్మ సృష్టించిన చతుర్దశ 
భువనములను జాగ్రత్తగా కాపాడి సాకవలసిన బాధ్యత విష్ణువుది. అందుచేతనే 
బ్రహ్మ సృష్టించిన గ్రహ గోళములను తన తలపై పెట్టుకొని, సంరక్షణా బాధ్యతను 
వహించుచున్నాడు. ఇది ఒక తలకు మించిన భారమగుటచే - తాను ఆది శేషువుగా 
వెయ్యి తలలు కలవాడై మోయుచున్నాడట ! అప్పుడు గూడా * ఆ భారమును 
మోయలేక, మోయలేక బెణికినట్లు తలలను ప్రక్కలకు గత్రివ్హుకొ నుచున్నాడేమోనని' 
అనిఫించునట్లు కష్టపడుచున్నాడట ! భూమిని ఆదిశేషువు మోయుచున్నప్పుడు ఈ 


సతిని ఊహించవచ్చును. భూమి సూర్యుని చుట్టు తీరుగునపుడు నిలువుగా వుండి 
తిరుగదు. ఒకసారి ఒక ప్రక్కకు, మరొకసారి మరొక ప్రక్కకు జరగుచు తిరుగు 
చుండును. అప్పుడే సూర్యుడు ఒకసారి కర్కటరేఖ మీదకు, వేరొక సారి మకర 
రేఖ మీదకు వచ్చినట్లగుపడును. ఈవిధముగా జరుగుటకు గల కారణమును 
ఆదిశంకరులు - ‘భూమినిమోయు ఆదిశేషువు ఆభారమును భరించలేక తలలను 
అటు ఇటూ త్రిప్పుకొనుచు తిప్పలు పడుచున్నాడ' నుట వేదార్ధ ప్రతిపాదనా లక్షీతమైన 
సమన్వయము. నిజమునకు భూమి ఆ విధముగా తిరుగుట వల్లనే గదా! భూమిపై 
బుతు ధర్మములు వర్టిల్లీ, జీవజాలమునకు కావలసినవన్నియు సమకూరుచు, 
పోషింపబడుచున్నవి. జగన్మాత పాద పద్మ పరాగమే గదా విష్ణుమూర్తికి ఇంతటీ 
పేరు ప్రతిష్టలను తెచ్చి పెట్టినది. 
లయపరముగా 

హరుడు లయకారుడు. అమ్మవారి అనుగ్రహము వలన బ్రహ్మ లోకము 
లను సృష్టించగా, విష్ణువు వాటిని ధరించి, భరించి, పోషించి సాకగా, హరుడు ప్రళయ 
కాలములో ఇవి అన్నియు తన యందు లయము చెందునట్లు చేయుచున్నాడు. 
హరుడు లయకారుడు గాని వినాశకారుడు కాదు. లయమనగా లీనమగుట. 
నిద్రించుచున్నప్పుడు మనకు సంబంధించిన విషయములైన ఊరు, పేరు, డిగ్రీలు, 
'_భార్యాబిడ్డల పేర్లు మొదలైనవన్నియు మనలోనికి లీనమై పోవును. మరల మెలకువ 
వచ్చినపుడు అవి అన్నియు ఒక్కొక్కటి గుర్తుకు వచ్చును. కాబట్టి, ఆ విషయము 
లన్నియు నిద్రలో వినాశమవలేదు. నీటిలో పంచదార, ఉప్పు మొదలైనవి పూర్తిగా 
కరిగి వున్నపుడు పైకి లేనట్లు కనబడినను, వేడి చేసినపుడు మరల స్ఫటికీకరణము 
చెందినపుడు అవి అన్నియు వేరు వేరుగా బయటపడును. కాబట్టి, లయమగుట 
అనగా నాశము కాదు. అన్నియు ఒక చోట ఒదిగి తవు అస్తిత్వవును 
తాత్కాలికముగా కోల్పోయినట్లు ఉండుట. (ప్రళయవునగా చక్కగా ఒదిగి 
వుండుట. ఈ ప్రక్రియకు అధిపతి హరుడు లేదా శివుడు. కావున, ఈ హరుడు 
లయకారుడు గాని వినాశ కారుడు గాదు. అందుచేతనే - హరుడు ప్రళయ కాల 
మందు అణువులతో నిర్మింపబడిన ఈ చతుర్గశ భువనములను విభూతి పండులోని 


సౌందర్య లహరి 





రేణువుల వలె చక్కగా ఒక చోటకు పండువలె చేర్చి, ఆ విభూతిని తన శరీరముపై 
పూతవలె పూసుకొనుచున్నాడని చెప్పుట గూడా వేదార్ట ప్రతిపాదనా లక్షితమైన 
సమన్వయమగును. అందుచేతనే, శివుడు యోగమూర్తి (యోగమనగా కలయిక) 
శివుని కంతటి అవకాశమును కలుగ చేసినది జగజ్జనని పాదపద్మపరాగమే గదా | 

పదార్టమయ ప్రపంచమునకు సంబంధించిన సృష్టి స్థితి లయ కారకులైన 
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విధులను, వారి కీలక లక్షణములను జాగ్రత్తగా పరిశీలించి 
నచో విజ్ఞాన శాస్త్ర) సమన్వయము అవగతమగును. 
విజ్ఞాన శాస్రపరముగా 

అంతరిక్షములో నిక్షిప్తమై వున్న అణువులను పరమాణువులను బయటకు 

వెలువడునట్లు చేసి, వివిధ జీవ వస్తు జాలమును సృష్టించు ప్రక్రియను - “ విశ్లేషణ 
(4౧2051) అందురు. ఈవిశ్లేషణనే “బృహ్మణము”, లేదా “విచ్చుకొనుటు అందురు. 
ఈ బృహ్మణశక్తి కలవాడు కాబట్ట - సృష్టి కర్తను “బ్రహ్మ అందురు. పదార్ధ 
ప్రపంచములో ని ప్రధాన మూలకణములలో (Fundamental Particles) ప్రోటాన్‌ 
(Pr0t0n) ఎటువంటీదో - బ్రహ్మ అటువంటి వానిగా సమన్వయ పరచుకొనవచ్చును. 

ప్రపంచము నందలి అణువులను, పరమాణువులను తిరిగి ఒక చోట 
నిక్షిప్తము చేయు ప్రక్రియను “సంశ్లేషణ (51161) అందురు. ఈ సంశ్లేషణనే 
“లయత్వము” అందురు. లయత్వశక్తికలవాడు కాబట్టి - శివుని “లయకారుడు” 
అందురు. పదార్ధ ప్రపంచములోని ప్రధాన మూలకణములలో ఎలక్ట్రాన్‌ (2160- 
౯0%) ఎటువంటిదో శివుడు అటువంటి వానిగా సమన్వయ పరచుకొనవలెను. 

అణువుల, పరమాణువుల “సృష్ట - లయములి మధ్యకాలము నందు అవి 
స్టరముగా, ఆకార పరిమాణాదులను గలిగివున్నట్లుగా భాసింప జేయు (ప్రక్రియను 
- “స్టితికారకత్వీము” (Equilibrium or Poise) అందురు. ఫ్రతిని కల్పీంచువాడు 
కాబట్టి విష్ణువును - 'స్టీతికారుడు' అందురు. పదార్ధ ప్రపంచములోని (ప్రధాన 
మూలకణములలో న్యూ ట్రాన్‌ (NeUtr0n) ఎటువంటిదో విష్ణువు అటువంటి వానిగా 
సమన్వయ పరచుకొనవలెను. ఈసృష్టి స్థితి లయాత్మక గుణములను వరుసగా 
రజోగుణము, సత్వగుణము, తమోగుణములుగా సమన్వయ పరచుకొనవచ్చును. 
ఇంతవరకు తెలిపిన విషయములు ఈ క్రింది పట్టికలో పొందు పరచబడినవి. 


నౌందర లహరి 


(పక్రియ గుణము గుణతత్త్వము |  కుుధాన 
' మూలకణము 
. సృష్టి 


స బ్రహ్మ రజోగుణము | మ్లోషణ ప్రోటాన్‌ 






































un (Emerger) | (Activity) (Analysis) | (Proton) 
Or 

Evolution) 

2, సలి విష్ణువు సత్తగుణము సమత్వాాతి న్యూట్రాన్‌ 





Equilibrium! (Sustainer) | (Harmony) (Balance) | (Neutron) 


01 
Poise) 









తమోగుణము 
(Inertia 
or 

Passive) 






3౩. లయ 
(Involutiony (Merger) 


సంశ్లేషణ ఎలక్ష్రాన్‌ 
(Synthesis) | (Electron) 


సారాంశము 
అతి కనిష్ట స్థాయిలో (51211 $621౭) పదార్థమయ ప్రపంచమునకు ప్రధాన 
మూలకణములైన - ప్రోటాన్‌, న్యూట్రాన్‌, ఎలక్ర్రాన్‌లు ఏ విధముగా ఉపకరణములో 
- అతి గరిష్ట స్థాయిలో - బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అదే విధముగా జగత్తును 
| కొలుచు “జగన్మాత కు ఉపకరణములుగా ఉండి, ఆమె అనుగ్రహ, ఆదేశ బద్దులని 
| ఈ శ్లోక తాత్పర్యము. 





89 


సంస్కృత శ్లోకము - 3 
శ్లో. అవిద్యానా మంతస్తిమిర మిహిరద్వీపనగరీ, 
జదానాం చైతన్యస్తబక మకరంద (స్తుతి ర్సురీ, 
దరిద్రాణాం చింతామడీగుణనికా, జన్మజలధౌ 
నిమగ్నానాం దంష్టా మురరిపు వరాహస్య భవతి. 


సౌందర్య లహరి 11) 
అనువాద పద్యము 





శా. అజ్ఞానార్తులలోని చీకటికి - సూర్య ద్వీప గేహమ్మవున్‌, 
(పజ్ఞాహీశుల పట్ల - చేతన సుమ(ప్రన్యందమౌతేనెల్చున్‌, 
(పన్‌ కోరికలిచ్చు రత్నము - దరి[దస్వి న్న జీవాళికిన్‌, 
(పజ్లోవేంద్ర వరాహ దంస్త్రవు - భవావస్సింధు మగ్నాళికిన్‌. 
టీక 
(తల్లీ జగజ్జననీ ! నీ పద పద్మ పరాగము) అవిద్యానాం = అజ్ఞానులకు, 
అంతస్తిమిర= లోపల వున్న (అభ్ఞానమను) చీకటికి, మిహిర ద్వీపనగరీ = సూర్యుడు 
ఉదయించు ప్రదేశమునకు చెందిన పట్టణము, జడానాం = అలసులకు, మంద 
బుద్దిగలవారికి, చైతన్యస్తబక = జ్ఞానమను పుష్ప గుచ్చమునుండి వెలువడు, మకరంద 
స్రుతి రురీ= నిరంతర చైతన్యధారగా వెలువడు తేనె ధారల ప్రవాహము, దరిద్రాణాం 
= దరిద్రుల పట్ల, చింతామణి గుణనికా = చింతామణుల వరుస (పేరు, జన్మజలధౌ 
= సంసార సముద్రము నందు, నిమగ్నానాం = మునిగి సతమతమగు వారి పట్ల, 
మురరిపు వరాహస్య = విష్ణుమూర్తి ఎత్తిన ఆది వరాహ అవతార మూర్తి యొక్క, 
దంష్ట్రా భవతి = కోరవంటిది అగుచున్నది. 
తాత్పర్యము 
తల్లీ ! జగజ్జననీ ! నీ పాద పద్మ పరాగము - అజ్ఞానుల పట్ల - 
సూర్యుడుదయించు పట్టణము వంటిది. మంద బుద్ధి గల జడుల పట్ల - జ్ఞానమను 
తేనెను జాలువార్సు ప్రవాహము వంటిది. దరిద్రుల పట్ల - చింతామణుల వరుస 
వంటిది. సంసార సాగరమున మునిగి సతమతమగు వారికి విష్ణుమూర్తి అవతారమైన 
ఆది వరాహపు కోరవంటిది. (వరాహమూర్తి ఈ కోరతోనే సముద్రమున దిగబడి 
వున్న భూమిని పైకి ఉద్దరించి సంరంకీంచెను). 
వివరణము 
జగజ్జనని పాద పద్మ పరాగ మహిమ ఎంతటిదో క్రిందటి రెండవ శకము 
నందు చెప్పబడినది. ఆ వముహివు ఇంకనూ ఎంతటిదో జగన్మాత (ప్రతిభా 
పాటవములు, శక్రిసామర్ధ్యములు, అనురాగాను గ్రహములు ఎంతటివో ఈ ప్రస్తుత 
శ్లోకమునందు చెప్పబడుచున్నవి. 


సొందర్వ లహరి 

“అవిద్యానాం? అనుపదమును “విద్యలేనివారికి అను అర్జవులో 
ప్రయోగించరు. 'విద్యలేనివారు అని చెప్పుటకు “విద్యావిహీనులు అని చెప్పుదురు. 
“అవిద్య అనుపదము సాధారణముగా “అజ్ఞానము అను అర్హములోనే ఉప 
యోగించుదురు. దట్టమైన చీకటి వంటిది అజ్ఞానము. చీకట్లు పటాపంచలై 
పోవలెనన్నవో వెలుగుల సూర్యుడు ఉదయించవలెను. అట్లే, అజ్ఞానమను చీకటిచే 
ఆవరింపబడిన వారి హృదయాంతర్గత అజ్ఞానాంధకారమును పటాపంచలు చేసి, 
ప్రజ్ఞాన ప్రకాశ వంతులను చేయుటకు అవ్మువారి పాదపద్మ పరాగము 
లేశమాత్రమైనను చాలునట! అట్టివారి అజ్ఞానాంధకారమును పటాపంచలు చేయు 
అమ్మవారి పాద పద్మ పరాగ లేశము - సూర్యుడుదయించు ప్రదేశమునకు చెందిన 
పట్టణము వంటిదట ! భూమి నుండి చూచువారలకు (ప్రతిదినము సూర్యోదయ 
సవుయము నందు దికృక్రము (Horizon) వద్ద - సముద్రములో నుండి 
(వాస్తవమునకు సముద్రములో నుండి కాదు. మనకట్టు కనబడును. పైకీ 
సూర్యుడు వచ్చుచున్నట్లు కనబడును. కాబట్టి, సముద్రములో ఇమిడి వున్నట్లు 
కనబడు ఒక (ప్రదేశము సూర్యుడు పుట్టు స్థలముగా తోచును. వెలుగుల ముద్దఅయిన 
సూర్యుని పుట్టింపగల ఆ ప్రదేశము ఇంకనూ ఎంత వెలుగులకు గని అయి 
వుండవలెనో ఊహించి సూర్యుని అట్టి మూల జన్మస్థానము సముద్రములో 
భాసించుటచే దానిని 'మిహిర ద్వీపనగరము* అని శంకర భగవత్పాదులు సమన్వయ 
పరచిరి. (ఈ శ్లోక ప్రథమ పాదములో - “మిహిర ద్వీపనగరి అనుటకు బదులు 
“మిహిరోద్దీపనగరీ? అని పాఠాంతరము గలదు. అప్పుడైనను ఇదే అర్థము 
సరిపోవును). 

“జడు లనగా - సోమరులు, అలసులు, మందబుద్దులు, కార్యోన్ముఖులు 
కాలేనివారు, చురుకుతనము లేనివారు అని అర్ధము. 

ఇటువంటి వారి నిస్తబ్దత్వమునకు స్వస్తి చెప్పే, చెతన్యవంతులుగా 
చేయుటకు అమ్మవారి పాద పద్మ పరాగము - పుష్పగుచ్చము నుండి నిరంతర 
వైతన్యధారగా వెలువడు తేనె ప్రవాహము వంటిదట ! అనగా అమ్మవారి 
అనుగ్రహమున్నచో జడులు గూడ చైతన్య వంతులై సకల కార్య నిర్వహణసమర్హులు, 
సర్వవిద్యా పారంగతులు, సర్వదా ఉత్సాహవంతులుగా కాగలరని భావము. 


సౌందర్య లహరి 





దరిద్రుల పట్ల జగజ్జనని పాద పద్మ పరాగలేశము చింతావుణుల 
వరుసవంటిది యట ! ఈ వరుసలో ఎన్ని చింతాముణులు వుండునో గూడా 
“గుణనికా పదములో సూచింపబడినది. అక్షరముల ద్వారా అంకెలను వ్యక్త పరచు 
ఒక చిత్రమైన పద్దతిని వరరుచి చెప్పెను. అక్షరములు వాటిపైన అవి సూచించు 


అంకెలు ఈ క్రింద తెలుపబడినవి. 
స 2% 4 శ శు శ ము శస 
క ఖగ/గ౧మఘ జ చ ఛ జ రు ఇ 
1 3 4 5 రాత ఈత 1 
ట ఠ డడ ఢ ణ త ధథ ద ధ న 
1 2 3 4 5 
ప ఫ బ భ మ 
l 2 3 4 5 6 7 8 
యర ల వ శ ష స హ 


“గుణనికా' పదములో “గు-“గి కారమునకు సంబంధించిన ౩ అంకెను, 
“ణి - “ణి కారమునకు సంబంధించిన 5 అంకిను, “సి - “ని కారమునకు 
సంబంధించిన 0 అంకెను, “కో - కి కారమునకు సంబంధించిన 1 అంకెను 
సూచించును. కాబట్టి - 'గుణనికా' అనుపదము 3501 సంఖ్యను తెలియజేయును. 
సంస్కృతమునందు అంకెలను ఎడవు వైపుగా చెప్పుదురు. (అంకానాం 
వామతోగతి (ఉదా: 1. అష్టాదశ అనగా 8 + 10 అయిననూ 10 + 8 = 18 
అనియు, ఉదా: 2. చతుర్దశి అనగా 4 + 10 అయిననూ 10 + 4 = 14 అని 
చెప్పవలెనని అర్థము). కాబట్టి, గుణనికా పదము తెలియ జేయు 3501 సంఖ్యను 
ఎడమ వైపుగా చదివినచో- 1053 వచ్చును. అనగా చింతామణుల వరుసలో 1053 
చింతామణులున్నవన్నమాట ! 

లలితా సహస్ర నామ స్తోత్రము నందలి అమ్మవారి నామములను 1053గా 
విడదీసి చెప్పు పద్దతి గూడ గలదు. ఇట్టి వ్యాఖ్యానము “గుణనికా? అను పేరుతో 
వుండును. (శ్రీ కళ్యాణానంద భారతీ మాంతాచార్య మహాస్వామి వారు “శ్రీకలః 
అను పేరుతో ఈ గుణనికా వ్యాఖ్య వ్రాసినారు. అనగా - అమ్మవారి ఒక్కొక్క 


నామము ఒక్కొక్క చింతామణి వంటిదన్నమాట ! కోర్కెలు దీర్చుటకు వాస్తవమునకు 
ఒక్క చింతామణి చాలును. అమ్మవారు 1053 చింతామణుల వంటిది అయినపుడు 
ఆమె ఎంతమంది కైనను, ఎన్ని కోర్కెల నైనను, అవి ఎటువంటి వైనను వాటిని తీర్చగల 
సామర్ధ్య మహిమ గలది అని అర్ధము. 

“జన్మ పదము “సంసారము ను సూచించును. జలధి అనగా సముద్రము. 
“జన్మజలధి అనగా “సంసార సముద్రము అని అర్థము. సంసారమును సాగరముతో 
పోల్చుట జగద్విదితమే ! (సంసారం సాగరం దుఃఖం) సంసార జీవనములో - 
సుఖ దుఃఖములుండును, లాభ నష్టములుండును, శోకములుండును. ఇరి 
ముందుకు వెనుకకు, పెకి క్రిందకు చలించు ఆటుపోట్లు, అలలవంటివి. అందువలన 
సంసారమును సాగరముతో పోల్చుదురు. ఈ సంసార సాగరములో దిగబడినవారు 
అంత తేలికగా దాని నుండి బయటపడలేరు. ఇట్లు సంసార సముద్రములో 
దిగబడినవారి పట్ల అమ్మవారి పాదపద్మ పరాగలేశము - విష్ణుమూర్తి ఎత్తిన 
ఆదివరాహావతార మూర్తి యొక్క కోరవంటిదట ! ప్రళయకాలములో భూమి 
సము[ద్రములో దిగబడి వుండగా - విష్ణుమూర్తి ఆదివరాహరూపుడై, తన కోరతో 
ఆ భూమిని సముద్రములో నుండి పెళ్ళ గించి, మరల పైకి వచ్చునట్లుగా ఉద్దరించెను. 
(అనగా - పునః సృష్టికి నాంది పలికెనని అర్థము). ఆది వరాహమూర్తి కోర - 
సముద్రమున దిగబడిన పృథివిని పెకి ఉద్దరించగా, అమ్మవారి పాద పద్మ పరాగ 
లేశము - సంసార సముద్రమున దిగబడిన పార్ధివ జీవులను పైకి ఉద్దరించును. 
అనగా, తాపత్రయాది లంపటములకు అతీతులనుగా జీవులను అనుగ్రహించి, 
_ ఉద్దరించునని భావము. 

లలితా సహస్ర నామస్తో త్రములో ని అమ్మవారి నామములనే ఆదిశంకరులు 
చక్కని శిఖిరిణ వృత్త శ్లోకములో ఈ “సౌందర్యలహరి యందు నిబద్దము చేసిరి. 

ఉదాహరణకు “శివళ్ళక్వాయుక్తొ....? అను మొదటి శ్లోకము నందలి 
“శివళ్ళక్వాయుకో” పదములు - లలితా సహస్ర నావు స్తోత్రము నందలి 
“శివళ్శక్తక్యరూపిణీీ నామమును, “ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి అను 
పదములు - లలితా స్తోత్రము నందలి “హరి బ్రహ్మేంద్ర సేవితా,’ “బ్రహ్మోపేంద్ర 


సౌందర్య లహరి 15 1 
మహేంద్రాది దేవ సంస్తుత వైభవా? అను నామములను, ' కథమ కృత పుణ్యః ప్రభవతి 
అను పదములు లలితా సోత్రము నందలి “పుణ్యలభ్యా' నామమును తప్పక స్ఫురింప 
జేయును. 

అట్లే - రెండవ శ్లోకమైన “తనీయాంసం పాంసుం...” శ్ఞోకము నందలి 
“తనీయాంసుం పాంసుం తవచరణ పంకేరుహభవం' అను పదములు లలితా స్రోత్తము 
నందలి “శ్రుతి సీమంత సిందూరీ కృత పాదాష్ది ధూళికా? నామమును, 'విరించిః 
సంచిన్వన్‌ విరదయతిలోకానవికలం? అను పదములు - లలితా స్తోత్రము నందలి 
“సృష్టిక ర్రీ “బ్రహ్మరూపా!* నామములను, “వహత్యేనంశౌ రః కథమపి సహ(్రేణ 
శిరసా? అను పదములు లలితా సోత్రము నందలి “గోపి, 'గోవిందరూపీణీ 
నామములను, “హరః సంక్షుద్యైనం భజతి భసితో ద్దూలన విధిమ్‌' అను పదములు 
లలితా సోత్రమందలి “సంహారిణీ, “రుద్రరూపా? అను నామములను స్ఫురింప 
జేయును. 

ప్రస్తుత శ్లోకమైన “అవిద్యానావుంతస్తిమిర.....” అను వవూడవ 
శ్లోకమునందలి “తిమిర మిహిర ద్వీవ నగరీ అను పదములు లలితా స్తోత్రము నందలి 
'ఉద్యద్భానుసహస్రాభా? అను నామమును, “మకరంద స్రుతి రురి అను పదములు 
లలితా సోత్రమందలి *“సుధాసృతిః అను నామమును “వింతామణీ గుణనికా? 
అనుపదములు లలితా సోత్రము నందలి “చింతామణి గృహాంతస్థా? అను నామమును, 
“జన్మజలధా నిమగ్నానాం....” అను పదములు లలితా స్తోత్రము నందలి “సంసార 
పంక నిర్మగ్న సముద్దరణ పండితా? అను నామమును స్ఫురింప జేయును. కావున, 
లలితా సహస్ర నామ స్తోత్రమునకు - సౌందర్యలహరికి గల అభేదమును పాఠకులు 
(గహింతురు గాక ! 

ప్రస్తుత శ్లోకమైన “అవిద్యానా మంతస్తిమిర మిహిర ద్వీప నగరీ అను 
శ్లోకమును భక్తి శ్రద్దలతో ప్రతిదినము పూజా సమయములో పఠించి, అమ్మవారిని 
ధ్యానించినచో భక్తునికి అజ్ఞానము నశించును. జడత్వము రూపు మాయును, 
దారిద్ర్య బాధలేక సకల సౌభాగ్యములు వర్చిల్లును, సంసార లంపటములు అంటక 
మోక్షస్టీతి గూడ ప్రసాదింపబడును. ఇన్ని ప్రతిఫలములు గలదగుటచే ఈ శ్చక 
పఠనము భక్తులకు అత్యంతాచరణీయము. 

రశ 





సౌందర్య లహరి 
సంస్కృత శ్లోకము - 4 
త్వదన్యః పాణీభ్యా మభయవరదో దెవతగణః 
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా 
భయాత్రాతుం దాతుం ఫలమపిచ వాంఛా సమధికమ్‌ 
శరణ్యే లోకానాం తవహి చరణా వేవ నిపుణౌ 
అనువాద పద్యము 
ఉ. అందరు దేవతల్‌ కరములందు వరాభయము(ద దాల్చి సొం 
పొందగ- నీళు మాత్రము వరాభయము(దలు వెల్లడింప నీ 
వందులకేమొ, భీతి లయతుందగ వాంఛల మించి కొల్లలె 
చిందు వరమ్మలీగలవి శ్రీ జగదంబ ! భవత్స దాబ్బముల్‌. 


టీక 


లోకానాం = అన్నిలోకముల వారికి, శరణ్యే = శరణము పొందుటకు 
అర్హత గలిగిన ఓ జగజ్జననీ ! త్వత్‌ అన్యః = నీ కంటే ఇతరులైన, దైవతగణః = 
దేవతలందరూ, పాణిభ్యాం = (తమ) రెండు హస్తములచే, అభయవరదః = అభయ 
ముద్ర, వరదముద్రలను దాల్చుచున్నారు, త్వం = నీవు, ఏకా = ఒక్కదానివి (వారి 
వలెనే హస్తములచే) ప్రకటిత = తెలుపబడిన, వర = వరద ముద్రను, అభీతి = 
అభయ ముద్రను, నఏవ = ఏ మాత్రము, అభినయా = అభినయించని విధముగా, 
అనగా - తాల్బని విధముగా, అసి = వున్నావు, (కారణమేమనగా), భయాత్‌ = 
భయము వలన, త్రాతుం = రక్షించుటకు, వాంఛా సమధికం = కోరిన దాని కన్న 
ఎక్కువ, ఫలం + అపిచ = ఫలమపిచ = ఫలమును గూడా; దాతుం చ = ఇచ్చుటకును 
కూడ, తవ = నీ యొక్క చరణౌ ఏవ = పాదములే, నిపుణౌ హి = సమర్రములగుట 
చేసి గదా! 


రు 


తొత్సర్యము 
సర్వలోకముల వారికిని దిక్కైన ఓ జగజ్జననీ ! ఇంద్రాది ఇతర 
దేవతలందరును తమ రెండు హస్తములందు వరద, అభయ ముద్రలను దాల్ఫు 
చుండగా నీవు ఒక్కదానివి నీ హస్తములతో వాటిని అభినయించ కున్నావు. భయము 


నౌందర్య లహరి 








నుండి రక్షించుటకు, కోరిన వాటిని మించి వరములను ప్రసాదించుటకు - నీ రెండు 
పాదములే సమర్రములై ఉన్నవి గదా ! (మరి ఇంక అట్టి అవసరము నీ కేల యుండును 
అని భావము). 
వివరణము 

అమ్మవారి పాదమహిమను గూబ్బీ ఇంకనూ ఈ శ్ఞొకమునందు చెప్పబడు 
చున్నది. ఇతర దేవతలకును అమ్మవారికిని కనబడు ప్రధానమైన భేదము వారి 
వారి హస్తములందు దాల్చిన ముద్రలను చూచినచో తెలియునట ! ఒక్క అమ్మవారు 
తప్ప ఇతర ఇంద్రాది దేవతలందటును తమ హస్తములయందు వరద ముద్ర, 
అభయము ద్రలను దాల్చుదురు. అమ్మవారు మాత్రము రెండు హస్తముల యందు 
ఏ విధమైన ముద్రను దాల్చదు. ఇట్లు జగన్మాత హస్తములందు ప్రత్యేకముగా 
ముద్రలను ధరింపకుండుటకు గల కారణమును శంకరుల వారు ఈ శ్లోకములో 
చెప్పుచున్నారు. ముందు ముద్రలను గూల్చీ తెలుసుకొనుట యుక్తము గదా ! 
ము[ద 

అనురాగము, ఆవేశము, ఆగ్రహము, కరుణ మొదలైన భావములకు 
సంబంధించిన అనుభూతి మనలో కలిగినపుడు - అప్రయత్నముగా మన దేహ 
భాగములందు ఏర్పడు భంగిమను (Posture 0r gesture) “ము|ద్రి అనవచ్చును. 
ఉదా: 1) గౌరవనీయులైన వ్యక్తి ఎదురుగా తారసపడినపుడు అప్రయత్నముగా 
మన రెండు హస్తములు దగ్గుకు జోడింపబడుటను 'నమస్కార ముద్రూ అందురు. 
ఉదా : 2) ఐకమత్యమును గాని, పట్టుదలను గాని సూచించుటకు ప్రసంగించు 
వ్యక్తి అప్రయత్నముగా చేతి ఐదు వ్రేళ్ళను పిడికిలిగా బిగించుటను “ఐకమత్యము ద్ర 
అందురు. ప్రస్తుత శ్లోకములో అభయముద్ర, వరదము ద్రల గూల్బీ చెప్పబడినది. 
అభయ ముద 

భయము నుండి కాపాడుటను సూచించు ముద్రను *అభయముద్రి 
అందురు. ఎదురుగా నున్నవారు భయపడుచున్నట్లు కనబడినపుడు అప్రయత్నముగా 
కనురెప్పలు నెమ్మదిగా ఒక్కసారి మూసి తెరచి, తలను ఒక్కసారి క్రిందుగా పంకించి, 
దేళ్లుపైకి ఉండునట్లు ఒక హస్తమును (హస్తమనగా చెయ్యి కాదు - అరచెయ్యి 
(P21m) ఎత్తిపట్టుటను 'అభయముద్రి అనియు, ఆ హస్తమును *అభయహస్తము” 


సౌందర్య లహరి 











అనియు అందురు. అనగా, ఇది “భయము వలన రక్షణ గలదు అని సూచించు 
ముద్ర అన్నమాట ! 
వరదము [ద 

ఎదుటివారికి ఏదైనా ఇచ్చు ప్రయత్నములో ద్రేళ్లు క్రిందకు ఉండునట్లు 
ఒక హస్తమును ఉంచుటను '“వరదముద్రి అని అందురు. “వరది “అభయ' ముద్రలు 
ఏఏ చేతులతో ధరించవలెను, అన్నదానికి కూడా పద్దతి వున్నది. పోషించుటకు 
సంబంధించినది 'వరదముద్రి కాగా, రక్షించుటకు సంబంధించినది 'అభయముద్ర 
అగును. అనగా ఇవి రెండునూ వరుసగా “పోషణ, “రక్షణ లను సూచించు జగన్మాతా 
పితరులకు సంబంధించిన వన్నమాట ! జగన్మాతా పితరులను సూచించు 
అర్ధనారీశ్వరునిలో ఎడమ భాగము అమ్మవారు (ప్రకృతి), కుడి భాగము అయ్యవారు 
(పురుషుడు లేక పరమేశ్వరుడు) కాబట్టి 'పోషణి కు సంబంధించిన వరదముద్రను 
వామ హస్తము తోనే సూచించవలెను, అల్లే రక్షణకు సంబంధించిన అభయము ద్రను 
దక్షిణ హస్తముతోనే సూచించవలెను. 
జ్యోతిశ్శాస్త్ర సమన్వయము 

పైన చెప్పిన విషయమునకు జ్యోతి శ్నాన్త్రముతో గూడా సమన్వయము 
గలదు. జ్యోతిశ్శాస్త్రములో శుక్ర కుజ గ్రహములు పూర్తిగా పరిపూరక (00- 
plimentary) గ్రహములు. ఈ శాస్త్రరీత్యా శుక్రుడు (౪౭౧15) (స్త్రీతత్వ గ్రహము 
(Female planet) , కుజుడు (Mars) పురుషతత్త గ్రహము. ఈ రెండు [గ్రహములను 
సూచించు అంతర్జాతీయ సంకేతములు వరుసగా ఇటే . శుక్రుని సూచించు 
సంకేతములో - పైన వృత్తము (0101ల) క్రింద క్రాసు (౯085) ఉన్నవి. వృత్తము - 
అరచేతి ఆకృతిని, క్రింద నున్న క్రాసు - ద్రేళ్లను సూచించును. అట్లే కుజుని 
సూచించు సంకతములో పైన క్రాస్తు క్రింద వృత్తము వున్నవి. పైన క్రాసు - పెకి 
సూచించు రైళ్ళను, క్రింది వృత్తము - అరచేతి ఆకృతిని తెలియజేయును. 

జన్యు శాస్త్రములో (Genetics) గూడా స్త్రీ పురుష కణములను 
ర: సంకేతముతోనే సూవించుదురు. ఇన్ని విధములైన వివరణలను తెలుపు 


ఈ [గ్రహముల గుర్తులను కేవలము సంకేతములనుట కన్న యంత్రములు (Glyphs) 
అనుట యుక్తము. 


సౌందర్య లహరి 





సరఫ కొట్ర (ప్రకారము శుక్రుని అంక “6, కుజుని అంక 9’. ఈ 
రెండును ఒక దాని కొకటి పరిపూరకములని ఆ అంకెల ఆకృతులే తెల్పుచున్నవి 
గదా! రాశి చక్రములో గూడ శుక్ర గ్రహ స్వస్థానము లైన - వృషభ, తులారాశులు 
_ కుజగ్రహ స్వస్టానములైన - వృశ్చిక, మేషరాశులకు వరుసగా ఎదురెదురుగా 
నుండు నన్న విషయము గూడా ఈ పరిపూరకత్వమును ధ్రువపరచును - (శుక్రుడు 
సంపదను, కుజుడు సత్త్వమును (Physical Strength) తెలియు జేయు గ్రహములు). 
ఇక ప్రస్తుత విషయము 

“ఇక్కడ అభయము ఇవ్వడును “ఇక్కడ వరములు (ప్రసా దింపబడును? 
అని అందరికిని తెలియునట్లు, అందరిని రప్పించుకొనుటకు, కొట్టవచ్చినట్లు 
కనబడుటకు హస్తములందు ఈ రెండు ముద్రలను దాల్బవలసన అవసరము ఇతర 
దేవతలకేమైన ఉన్నదేమోగాని జగన్మాతకు అట్టి అవసరము లేదు. “శరణార్చులను 
భయము నుండి రక్షించుటకు గాని, కోరిన వాటిని ప్రసాదించుటకు గాని - 
అమ్మవారి రెండు పాదములే అతి సమర్టములై యుండగా మరల హస్తములతో 
ముద్రలను ధరించి ప్రకటించు కొనవలసిన అవసరమేమి ?’ అని శంకరుల నిర్జారణ. 
అందులకే అందరి దేవతలకు పూజ చేసిన వచ్చు ఫలితము ఒక్క అమ్మవారికి పాద 
పూజ చేసినచో దక్కునని, కావలసిన వన్నియు ఆమె చరణములే ప్రసాదించునని 
ఈ శ్లోక తాత్పర్యము. 

ఇక్కడ ఈ '“అభయి, 'వరది ముద్రలకు సంబంధించిన ఒక ముఖ్య 
విషయమును చెప్పుకొనవలసీన అవసరమున్నది. ““అమ్మవారిని ఆరాధించినచో 
అభయము నిచ్చును.”” అనగానే వెంటనే - చేయకూడని పనులను చేసి, అమ్మవారిని 
ఆరాధించి, ఇక మనకు అభయమును ఇచ్చు బాధ్యత అమ్మవారిది, మనకేమియు 
ఇబ్బంది లేదు అని అనుకొనుట పొరపాటు. ఆ విధముగా అనుకొనినచో - అట్టి 
వారినందరిని అమ్మవారు వరుసగా రక్షించుచు, అటువంటి కూడని పనులను 
చేయుటకు వారిని ప్రోత్సహించునని అభయ ముద్రకు అర్ధము చెప్పుకొనవలసి 
వచ్చును. ఇది తప్పుగదా ! అందువలన 'భయము కలుగ కుండా రక్షించును అన 
చెప్పినపుడు - “భయము కలిగెడు సనులను మనలోని ఏ ప్రవృత్తి వలన మనము 
శేయుదుమో - ఆ (ప్రవృత్తిని వునలో లేకుండా చేయునది అని అర్హము 


సౌందర్య లహరి 
చెప్పుకొనవలెను. అనగా - చేయకూడని పని చేసినపుడు గదా మనలో భయము 
ఉత్పన్నమగునది. అటువంటి భయము కలుగుటకు దారితీయు పనులను మనము 
చేయకుండా ఉండునట్లు బాధ్యతపడి, అటువంటి మన మనః ప్రవృత్తిని మార్చి 
రక్షించునని - “అభయము” నకు సరియైన అర్ధముగా చెప్పుకొనవలెను. 

అట్లే “అమ్మవారిని ఆరాధించిన వారికి - వారు కోరిన వన్నియు 
ప్రసాదించునది అని “వరదికు అర్ధము చెప్పుకొనరాదు. అదియే నిజమైనచో 
ప్రతివారును అమ్మవారిన అర్చించి, తాను ప్రధానమంత్రి కావలెనని, అమెరికా 
అధ్యక్షుడు కావలెనని కూడా కోరుటకు వెనుకాడరు. అప్పుడు అమ్మవారు 
ఇంటికొక (ప్రధానమంత్రిని, వీధికొక అమెరికా అధ్యక్షుని చేయవలసి వచ్చును. ఇది 
జరుగుపని కాదు గదా! మన ల్లర్గతను బట్టి ఎప్పుడు ఎమి మనకు అవసరమో 
(మనము కోరినవి కాదు) వాటిని ఎర్పాటు చేయునది అని “వరదికు అర్థము 
చెప్పుకొనవలెను. ఈ విషయమును సూవించుటకే లలితా సహ(స్రనామములలో 
చిట్టచివరకు “వాంచితార్ధ ప్రదాయినీ” అను ఒక చిత్రమైన నామము గలదు. 
““వాంఛితార్థ = కోరిన వాటిని; ప్రదాయినీ = ఇచ్చునది” అని పైకి మనకు 
అనుకూలముగా అనిపించు అర్ధము చెప్పుకొన్నను “వాంఛిత = కోరిన వాటిలో, 
అర్ధ = అర్ధవంతమైన వాటిని (అనగా “అర్థము పర్థము లేని గొంతెమ్మ కోరికలు 
కాని వాటిని - అని అర్థము), ప్రదాయినీ = ఇచ్చునది” అని అసలైన అర్థమును 
జాగ్రత్తగా గ్రహంచవలెను. ఎ మాత్రము ల్లగ్గతలేనివాడు అమెరికా అధ్యక్షుడుగా 
కావలెనని కోరిననూ అవడు. అమ్మవారిని అర్థించినంత మాత్రమున వాడు జ్ఞర్లతలేని 
వాడైనచో కనీసము ప్రధానమంత్రిగా కూడా కాడని తెలుసుకొనవలెను. తర్లత 
గలవాడైనచో అర్చించక పోయినను కాగలడు. 





లలితా సహ్ర నామము లందలి ‘భయాపహా?, “వరదా”, “నిరపాయా, 
““వాంఛితార్ట (ప్రదాయినీ మొదలైన నామములతో ఈ శోక భావములను 
సమన్వయించు కొనవచ్చును. 


టి ట్ర 


సౌందర్య లహరి 








సంస్కృత శ్లోకము - 5 
హరి స్వా మారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం 
పురా నారీ భూత్వా పురరిపుమపె క్షోభమనయత్‌ 
స్మరోలి పి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా 
మునీనా మపష్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్‌. 
అనువాద పద్యము 

శా. మున్నా విష్ణువు నిన్ను గొల్చి భవునిన్‌ మోహాంబుథిన్‌ తేల్ప దే, 

నిన్నే కన్నుల నిల్పి మారుదువిదన్‌ మెప్పింపగా నామెకున్‌ 

కన్నుల్‌ [గోలెడు రూపమెత్తి మునులణ్‌ కామార్తులన్‌ చేయనౌ 

నౌన్నత్యంబును పొందెగా [ప్రణత జీవానంద భాగ్య(పదా. 

టీక 
హరిః = విష్ణువు, ప్రణతజన = నమస్కరించు జనులకు, సౌభాగ్య జననీం 
= సౌభాగ్యమును (సుభగత్వము అనగా - సౌజన్య, ప్రకాశ వైతన్య రూపమును) 
ప్రసాదించు తల్లివైన, త్వాం = నిన్ను, ఆరాధ్య = ఆరాధించి, పురా = పూర్వము 
ఒకప్పుడు, నారీ భూత్వా = (స్త్రీ రూపమును ధరించి, పురరిపుం + అపి = త్రిపుర 
హరుడైన శివుని సైతము, క్షోభం అనయత్‌ = చిత్తక్షోభమును కలుగ జేసెను, స్మరః 
+ అపీ = స్మరో౭పి = మన్మథుడు గూడా, త్వాం = నిన్ను; (గూర్చి) నత్వా = 
నమస్కరించి, (అనగా - పూజించి); రతినయన లే హ్యేన = రతీదేవి కన్నులకు 
ఆనందా స్వదకరమైన, వపుషా = చక్కని దేహముతో మహతాం = గొప్పవాడైన, 
మునీనాం + అపి = (వైరాగ్య భావముతో) మౌనముగా తపస్సు గావించు బుషులణు 
సైతము, అంతః = (వారి) మనస్సు లోపల; మోహాయ = మోహపరవశులను 
చేయుటకు, ప్రభవతి = సమర్హుడగు చున్నాడు, హీ = గదా! 
తాత్పర్యము 
తల్లీ! జగజ్జననీ ! నమస్కరించు భక్తులకు సౌభాగ్యమును ప్రసాదించు - 

నిన్ను ఆరాధించి, విష్ణుమూర్తి పూర్వమొకసారి జగన్మోహినీ రూపమును పొంది, 
త్రిపురహరుడైన శివుని సైతము మోహ పరవశుని చేసి - చిత్తక్షభమును కలుగ 


ప్ర 


Bl త 2 Ne 


జేసెను. అట్లే, మన్మథుడు గూడ నిన్ను పూజించి, నీ అనుగ్రహమును పొంది, తన 
సతి - రతీదేవికి కన్నుల పండుగను గొలుపు సుందర శరీరాకృతిని పొంది - 
జితేం|ద్రియుడై, మౌనముగా తపస్సు చేసుకొను బుషులను సైతము - మోహ 
వివశులను చేయు సమర్హుడయ్యెను గదా ! 
వివరణము 

అమ్మవారిని ఆరాధించి, ఆమె అను గ్రహమును పొంది - అసామాన్యులైన 
వారిని ఆటలు పట్టించిన ఇరువురి పూర్వగాధల గూర్చి ఈ శ్లోకము నందు 
ప్రస్తావించబడిన ది. 
రతీ - మన్మథుల అంతరార్థము 

“స్మరుడు అనగా “మన్మథుడు. వున్మథుని భార్య - “రతీదేవి, 
అందమునకు ఆనందమునకు వీరిది చాల అనుకూల దాంపత్యము. “రతి? అనగా 
“ఆసక్తి, 'మన్మథము అనగా మానసిక మథనము అనగా “అనుభూతి”. కాబట్టి, 
ప్రతి వ్యక్తిలోను ఆసక్తిని రేకెత్తించునది - రతికాగా, అనుభూతిని ప్రసాదించునది 
మన్మథుడు. అందుచేతనే “రతీ - మన్మథు' లిరువురూ ప్రతి వ్యక్తిలోని “ఆసక్తి - 
అనుభూతు” లకు (ప్రతీకలు - అనగా - సంకేతములు. వీరికి సంబంధించినదే ఒక 
కథ కలదు. 

ఇంద్రుని ఆజ్ఞపై మన్మథుడు రతీదేవితో కలసి శివునికి పార్వతిపై 
మోహమును కలుగ జేయుటకు ప్రయత్నించెను. ఆ ప్రయత్నములో శివుని 
ఫాలనే(్రాగ్నికి ఆహుతి అయి, మన్మథుడు శరీరమును కోల్పోయెను. రతీదేవి 
విలపీంచి పార్వతిని పతి భిక్ష కోరగా ఆ తల్లి కరుణించి ఇతరులకు కనబడక 
పోయిననూ రతీదేవికి మాత్రము మన్మథుడు సశరీరముగా కనబడునట్లు వర 
మొసంగిను. ఆనాటి నుండి మన్మథుడు అనంగుడైనను రతీదేవికి మాత్రము 
వెధవ్యము తప్పెను. ఈ కథలో చిత్రమైన అంతరార్థము కలదు. 

ప్రతి వ్యక్తిలోను ఉండు “ఆసక్తి” అనగా - “కోరీకి లేదా 'కుతూహలము” 
- రతీదేవి అని, పొందు అనుభూతి - “మన్మథుడు అనీ పైన చెప్పుకొంటిమి. 
కదా! దీని వివరణయే పై కథ అంతరార్ధము. ఆసక్తి కలిగిన వాడు - ఆ ఆసక్తి 
దేనిపై కలిగినదో, దానిని పొంది అనుభవించినపుడు - ఆనందము కలుగును. అనగా 





అనుభూతి అను మన్మథుడు - ' ఆసక్తి అను రతీదేవికీ తెలియును గాని ఇతరులకు 
తెలియదు. ఇది నిజమే గదా* ఒకరి అనుభూతి మరియొకరికి ఎట్లు తెలియును ? 
అనుభూతి కేవలము వ్యక్తి గతము (Purely personal and subjective) అని చెప్పుట 
కొటికే 'అనుభూతి అను మన్మథుడు - “ఆసక్తి? అను రతీదేవికి తప్ప ఇతరులకు 
కనబడడు అని కథలో చెప్పుట. కలలో అయినను, ఇలలో అయినను ఇది సత్యము. 
ఉదా: 1) ఒకే మంచములో కలసి నిద్రించు ఇద్దరిలో - ఒకరు కలలో తుపాకీ 
ఛేలిన ధ్వని విన్ననూ, ప్రక్కనే నిద్రించు రెండవ వానికి ఏ మాత్రము వినిపించదు. 
ఉదా: 2) ఒకడు ఒక పండు తిని ఆనందాను భూతిని పొందినపుడు, ఆ అనుభూతి 
పండు తినువానికే తెలియును గాని ఎదుటి వానికి తెలియదు గదా! 
అమ్మవారి అనుగ్రహముతో అజేయుడైన అనంగుడు 

మన్మథునికి కావలసిన రీతులలో రతీదేవి చరించి, నటించి నర్తించి, తరింప 
వేయును. రతీదేవికి నేత్ర పర్వముగా నుండి ఉద్దీపన భావనలు కలుగునట్లు 
మన్మథుడు చేయును. ఇందులకై మన్మథుడు అమ్మవారిని అర్చించి, ఆరాధించి, 
అర్జించినాడు. అమ్మవారు తన అనుగ్రహ వర్షమును అనంగునిపై కురిపించినది. 
తతృలితముగా అనంగుడు అతిలోక సౌందర్యవంతుడైనాడు. అన్నిరకముల 
అందములు గల శరీరాకృతులను పొందగలుగు హంగులన్నిటినీ వరముగా పొంది, 
తన ప్రియురాలైన రతీదేవిని ఆనందపరచ గలిగెను. తన ఈ ప్రయత్నమును తన 
పతికి మాత్రమే పరిమితము చేయలేదు. వివిధ జీవుల ఇంద్రియ లౌల్యములను 
అసరాగా తీసికొని, తమ శృంగార చేష్టలతో, భంగిమలతో, నర్తనలతో, సుమబాణ 
స్పర్శలతో, కామోద్దీపిత భావనలతో ముల్లోకవాసులను మోహ పరవశులను చేసి, 
ముప్ప తిప్పులు పెట్టి, వారిపై విజయమును సాధించెను. వైరాగ్య భావముతో 
ముక్కుమూసుకుని తవు దారిని తాము తపస్సు చేసుకొను మహనీయులైన 
మునిపుంగవులు సైతము మన్మథుని బాధకు గురికాక తప్పలేదు. అమ్మవారి 
అనుగ్రహము అనంగుని అంతవానిని చేయగలిగినది. 
శ్రీమాతను అర్చించిన శ్రీహరి 

మన్మథుని తండ్రి విష్ణుమూర్తి. మన్మథుడు మానవ, ముని గణములను 
మాత్రమే మోహపెట్టైను. తండ్రి అయిన విష్ణుమూర్తి ఈ మానవ, ముని 





పుంగవులందరును హృదయములో ధ్యానించు - యోగమూర్తి, నిర్వికారుడు, 
త్రిపుర హరుడు - అయిన మహేశ్వరునే తన లక్ష్యముగా పెట్టుకొనెను. పెద్దవారితో 
చెలగాటము, తేడా వచ్చినచో తాను భస్మము కాగలడను భయము వుండుటవే _ 
అమ్మవారి అండ దండలను, అనుగ్రహమును పొందదలచెను. ఇందులకై అమ్మవారికి 
సంబంధించిన 'ఈంి అను బీజాక్షరమును అత్యంత శ్రద్దాభక్తులతో జపించెను. 
త్రికరణ శుద్దిగా, తాదాత్మ భావనతో చేసిన ఆ జప ఫలితముగా తాను అమ్మవారై 
పోయినాడు. ఎవరి కోసము తాను జపించెనో ఆమెగా తాను అయిపోవుట జపసీద్దకి 
పరాకాష్టయే గదా! ఈ విషయము ఈ శ్లొకము నందు చాలా గుప్తముగా 
చెప్పబడినది. 

“హరిస్వామారాధ్య” అనుపదముల బాహ్యార్థమేవునగా “హరి నిన్ను 
ఆరాధించి - అని. దీనికి గూడార్టము గలదు. *హరిః + త్వాం + ఆరాధ్య 
అనునపుడు “త్వాం అనగా “నిన్ను? అని సూచించు పదము, మరియు జపించిన 
బీజాక్షరము - ఈ రెండునూ - (శ్రీ సూక్తము నందలి - “తాం” పద్మినీం - “ఈం' 
- అను పదముల వరుసలో మొదట, చివర కలవు. ఈ బీజాకరమును సూచించు 
ఎషయము ““ప్రణత జన సౌభాగ్య జననీం” అను పదములలో చివర వున్న జననీం 
= జనని + “ఈం” అను చోట మరింత ధ్రువ పరచబడినది. హరి - అమ్మవారి 
బీజాక్షరమైన *ఈం' ను జపించి, అమ్మవారి అనుగ్రహము వలన 'సౌభాగ్యత్వమును' 
పొందెను. - అను విషయము గూడా సూచన ప్రాయముగా ' ప్రణత జన సౌభాగ్య 
జననీం'లో గలదు. అనగా “విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించి అమ్మవారై పోవు 
సౌభాగ్యమును పొందెను అని తాత్పర్యము. | 

విష్ణుమూర్తి అమ్మవారుగా అయిన రూపమునే మోహినీ రూపము 
అందురు. ఈ మోహినీ వేషముతోనే దానవులను మోహ పరవశులను చేసి, 
అవృుతమును దేవతలకు పంచిపెట్టెను. ఈ మోహినీ రూప సౌందర్యము 
“నభూతోనభవిష్యతి ?. 
హరి విలాసము 

మోహినీ రూప ధారణావళశ్యకత అయిపోయినను ఆ రూపమును గురించి 
మాత్రము అందరునూ చెప్పుకొనుట ఆగలేదు. ఈ రూపము గురించి ఆ నోటను, 


సౌందర్య లహరి 











అనోటను చివరకు కైలాసము వరకును ప్రాకెను. శివునకు గూడా తెలిసి, నంది 
నెక్కి వైకుంఠమునకు తరలి వెళ్ళెను. పెద్దవాడైన శివుడు తనంత తానుగా తన ఇంటికి 
వచ్చినందులకు విష్ణుమూర్తి ఆనందపరవశుడయ్యెను. ఉభయుల కుశల ప్రశ్నల 
అనంతరము మాటల మధ్య శివుడు తాను విన్న మోహినీ రూపమును గూర్చి అడిగి, 
ఒకసారి చూపించవలసినదిగా కోరెను. “అది ఏదో చిన్నపిల్లలను ఆనంద పరచుటకు 
ఎత్తిన రూపము గాని, పెద్దవాడివైన నీకెందుకు ? అని విష్ణుమూర్తి మిన్నకుండెను. 
కాని శివునకు నచ్చలేదు. చూపించవలసినదిగా నిర్భంధ పెట్టెను. విష్ణుమూర్తి 
మంచి తీర్భముకై లోని కేగెను. 

ఇంతలోనే వీధివాకిట ఉద్యానవనమందలి తులసి మొక్క వద్ద గాజుల 
చప్పుడు వినిపించెను. శివుడు అటువైపుగా చూసెను. పదునారు సంవత్సరముల 
నూతన యవ్వనములో తప్త కాంచన వర్ణముతో, పరమర రమణీయ శృంగార భావ 
సుధాలహరి వలె, హెలా మధుర కుల్యవలె, అస్తినాస్తి విచికిత్సా హేతు శాతోదరివలె 
నున్న - ఒక కన్య దేదిష్యమానముగా వెలుగులు విరజిమ్ముతూ నిలబడి వుండెను. 
శివుడు అటువైపుగా వెళ్ళి ఆమెను పట్టుకొనబోగా ఆమె చెట్టు చుట్టును తిరిగి, 
ఉద్యానవనము చుట్టును త్రిప్పి, చివరకు అక్కడ నుండి కైలాసమునకు దారి తీసి, 
కైలాసము నందలి అంతఃపురము గుమ్మము వద్ద ఆగి అలసిపోయి నిలబడెను. శివుడు 
ఆ అవకాశమును జాఅవిడువక ఆమె చెయ్యి పట్టుకొనెను. అదే సమయములో 
లోపల నుండి పార్వతి వచ్చి నివ్వెరపడి, ఒక్కసారి వారిద్దరినీ చూసి - “ఏమి ఈ 
వ్యవహారము?”” “ఏళ్ళు వచ్చినవి, ఏమి లాభము ?”” అనుభావములు పొడసూపు 
నట్లు ముఖమును అభినయించి నిలబడెను. శివుడు అవాక్క్ర. నిలబడెను. ఇంక 
శివుని ఇబ్బంది పెట్టుట మంచిది కాదని కన్య - విష్ణుమూర్తిగా మారెను. “ఓహో! 
ఇది అంతయు బావ బావమరుదుల మధ్య సరస విలాసమా ?” అని పార్వతి 
సమాధాన పడి నవ్వుకొనెను. (తన కొడుకైన కాముని (మన్మథుని) కంటితో 
కాల్చినందుకు గాను - అమ్మవారి అనుగ్రహము తోనే శివునకు కామ ప్రభావ 
మెట్టుండునో రుచి చూపించి హరి శివునకు చిత్తక్షోభమును కలుగ జేయు 
సమర్హడెయ్యను). 





సౌందర్య లహరి 
మంత్ర మర్మము 

అమ్మవారి బీజాక్షరమైన “ఈంి'ను జపించి, జపించి “హరి” అమ్మవారై 
పోయినాడను విషయమును “హరి + ఈం - హ్రీం” అను విధముగా సమన్వయ 
పరచుకొనవచ్చును. (హ్రీం? అనునది గూడా అమ్మవారి బీజాక్షరమే గదా!). 

లలితా సహస్ర నావు స్తోత్రము నందలి - “వైష్ణవీ, “విష్ణురూపిలీ, 
“విష్ణువూయా,” “విలాసినీ వెుదలగు నావుములకును, లలితా అష్టోత్తర 
శతనామావళి యందలి “అనంగజనకాపాంగ వీక్షణాయై నమో నమణి అను 
నామమునకును, సౌందర్యలహరి యందలి ప్రస్తుత శ్లోకమునకును చక్కని 
సమన్వయమును గుర్తించవచ్చును. 

అధి 


సంస్కృత శ్లోకము - 6 
ధనుః పొస్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః 
వసంత స్పామంతో మలయమరు దాయోధన రథః 
తథాలి_ప్యేక స్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్‌ 
అపాంగాత్తే లబ్బ్వా జగదిద మనంగో విజయతే. 
అనువాద పద్యము 
' చం. నలిగెడు వూథ్ర వింటికిని, నారిగ తేంట్లు, శరంబులెదుఫ్రూల్‌, 
నిలువని గాలి తేరు, తశ నెయ్యవు కాడు వసంతమూర్తి, యీ 
పలుచని సౌధనాళి గొని - భావ శరీరుడు మారు డొక్కడున్‌- 
గెలుచును లోకముల్‌ - కరుణ నిండిన నీ కొనచూవు వుష్టితో. 
టీక 
హామగిరిసుతే = హిమవత్సర్వత రాజపుత్రికా, ధనుః = విల్లు, పౌప్పం = 
పుష్పమయమైనది, మౌర్సీ = అల్లెత్రాడు, మధుకరమయీ = తుమ్మెదల వరస 
కూర్చు, విశిఖాః = బాణములు, పంచ = ఐదుమాత్రమే, సామంతః = చెలికాడు, 
వసంతః = (రెండు నెలల ఆయుష్షు కలిగిన) వసంత బుతువు, ఆయోధన రథః = 
యుద్దమునకు ఉపయోగించు రథము, మలయమరుత్‌ = మలయ మారుతము, 


పు 


సౌందర్య లహరి 


ఇ 


త్రథాపీ = ఆ విధమైన పనికి సమర్ధములు కాని సాధ్య సంపత్తి గలవాడైనను, అనంగః 
= శరీరమే లేని మన్మథుడు, ఏకః = ఒక్కడే (అయినను, తే = నీ యొక్క, 
అపాంగాత్‌ = కడగంటి చూపువలన, కాం + అపి = అనిర్వచనీయమైన, కృపాం = 
దయను, లబ్బ్వా = పొంది, ఇదం = ఈ, సర్వం జగత్‌ = సమస్త జగత్తును, విజయతే 
= జయించుచున్నాడు. 








తాత్పర్యము 

ఓ హిమవత్సర్వత రాజపు త్రీ! 'పుష్పమయమైన విల్లు, తుమ్మెదల వరుసతో 
కూర్చిన అల్లెత్రాడు, లెక్కకు ఐదు మాత్రమే బాణములు, అల్ఫాయుష్కుడు - 
జడుడు అయిన వసంతుడు చెలికాడు, మలయ మారుతవే రథము - ఏ 
మాత్రమును సమర్రములు కానవియగు ఇట్టి సాధన సామ [గ్రులతో కనీసము శరీరము 
గూడా లేని వాడయ్యును మన్మథుడు నిన్ను ఆరాధించి, అనిర్వచనీయమైన నీ కరుణా 
కటాక్షమును పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు కదా ! 

వివరణము 

కనీసావసరములగు శక్తి, సామర్థ్య, సాధన, సామగ్రి సంపత్తి గూడా లేని 
వారైనను అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములకు నోచుకొనినచో సమస్త జగత్తును 
జయించగల సామర్ధ్య ల్లక్షతను పొందగలరను సత్యమును ఈ శ్లోకమునందు 
శంకరులు నిరూపించుచున్నారు. 

అమ్మవారిని ఆరాధించి, ఆ తల్లి పరిపూర్ణ అను గ్రహమును పొందిన వారిలో 
మన్మథుడు ఒకడు. ఏ విధముగా చూచినను ఈ మన్మథుడు ఏ ఒక్కరినీ ఏమియు 
చేయగలిగిన శక్తి సామర్థ్యములు లేనివాడే ! మన్మథునికి ఉన్నవన్నియు అన్మ్హతలే 
గాని లత ఒక్కటి గూడ లేదు. వ్యక్తిగానే కాక తనుకున్న ఇతర సాధన సంపత్తి, 
మిత్ర సహాయ సహకారములు గూడా అంతంత మాత్రమే ! అయిననూ జగత్తు 
నందలి సర్వులను ముప్ప తిప్పలు పెట్టగలుగుచున్నాడు. 

ఇతరులను గెలుచుటకు తనతో పాటు ఒక ఆయుధము గూడా 
వుండవలెను గదా! మన్మథుడు ఉపయోగించు ఆయుధము ధనుస్సు. ఈ ధనుస్సు 
అతి సుకుమారమైన ది. సూర్యోదయముతో వికసించి వురునాటి సూర్యో 





దయమునకు ముందే ముకుళించు కొని పోయి, నేలద్రాలు పుష్ప సుకుమారము 
కలిగినది. అనగా - దాని బ్రతుకు సుమారు ఒక రోజు. అనగా పట్టుమని ఒకనాడు 
ఉపయోగించినవో మరు నాటికి అది పనికి రాదు. పైగా అవతలి వారిని దెబ్బతీయగల 


ధృడత్వము గూడా లేనిది. 

ధనుస్సు పుష్ప సౌకుమార్యము గలది గదా మరి దాని అల్లెత్రాడైనను 
గట్టిగా, బలముగా నుండునా అన్నచో అదియునూ లేదు. మత్తుగా తేనెను త్రాగిన 
తుమ్మెదల వరుస కూర్పు ఆ ధనుస్సుకు వింటినారి. ఆ తుమ్మెదల వరుసకు 
ధృఢత్వమెట్టుండును ! తన్యత (1౭05101) ఎట్లుండును ? తన్యత, లేదా - బిగువు 
లేనిదే ఆ వింటినారితో ధనుస్సును ఎక్కు పెట్టుట మన్మథునిక కుదరని పని గదా! 

ఇక బాణములు ఒక్కొక్కరిని జయించుటకు కనీసము ఒక్కొక్క బాణము 
చొప్పునైనను అవసరమగును గదా! మరి దిని ప్రకారము జగత్తు నందలి సర్వులను 
జయించుటకు లెక్కలేనన్ని బాణములు కావలసి యుండును. కాని, మన్మథుని 
దగ్గర ఉన్నవి కేనలము ఐదు బాణములే ! ఈ ఐదు బాణములతో అందరినీ 
జయించుట అతనికి సాధ్యపడని విషయము గదా! 

ఈ మన్మథునికి సలహా నిచ్చి సహాయపడు స్నేహితులు గాని, సచివులు 
గాని ఎవరైననుఉండిరా అన్నచో లెక్కకు ఒక్కడే ఒక్కడున్నాడు. అతడే “వసంతుడు 
అనగా (వసంత బుతువు). ఈ వసంతుని ఆయుష్షు గట్టిగా రండు మాసముల 
కన్న మించి వుండదు. తనతో జీవితాంతము కలిసి ఉండని ఇట్టి అల్బాయుష్కుని 
సలహా, సహాయ సహకారములు మన్మథునికి ఎంత వరకు ఉపకరించును? 

ఎక్కడికైనను పోగలుగుటకు వాహనము ఒకటి వుండవలెను గదా ! 
మన్మథుడు ప్రయాణమున3 ఉపయోగించు రథము మలయమారుతము. ఆ మలయ 
మారుతము ఎప్పుడు ఎంత వేగముతో వీచునో అన్నియు సందిగ్ధములే ! అది పోవు 
మార్గములో తను పోవలెను గాని తను ఎంచుకున్న మార్గములో ఆ మలయ 
మారుతము పోదు గదా! ఇట్ట రథముపై పోవుచు మన్మథుడు తన లక్ష్యము నట్లు 
సాధించగలడు ? 

వసంతుడు లేని కాలములో మన్మథుడు ఒంటరి పోరాటమే సలుపవలెను 
గదా! తను మాత్రమేమైన పెద్ద మొనగాడా ? యుద్దము చేయుటకు తగిన ధృఢమైన 
శరీరమైన ఉండవలెను గదా ! ధృఢత్వము మాట దేవుడెలుగు అసలు శరీరమే లేని 


సౌందర్య అహారి 








అనంగుడు ఈ మన్మథుడు. సంప్రదించుకొనుటకు, వినుటకు, కూర్పొనుటకు, 
నిలబడి యుద్దము చేయుటకు శరీరావయము లేని ఈ మన్మథుడు ఏమి చేయగలడు? 

యుద్దమునకేమాత్రము పనికిరాని పై సాధన సామగ్రితో శరీరమే లేని 
ఒక పీల్లవాడైన మన్మథుడు తనకన్న అన్ని విధములా ఎక్కువ స్థితిలో నుండు 
జగత్తులోని సర్వులను ఎట్టు గెలవగలుగు చున్నాడు ? దీనికి కేవలము అతనిపై 
మంచు కొండ కూతురైన అమ్మవారి అను గ్రహపు అండ దండలే (కొండంత అండ) 
కారణము గాని ఇతరము లేమియు కావని ఆదిశంకరుల నిర్జారణ. తనను 
ఆరాధించి, అర్చించిన వారిని అమ్మవారు ఆ వధముగా ఆదుకొనునని తాత్పర్యము. 

ఈ శ్లోకము నందలి పదములకు బాహ్యోర్ధములు, నిఘంటువు లోని 
అర్ధములు గాక - అంతరార్ధ్థములు, సంకతార్ధములను తెలుసుకొన్ననే తప్ప అసలు 
విషయము అరము కాదు. 
ధనుస్సు 

మన్మథుడు ఉపయోగించు ధనుస్సు మన మనస్సే (“మనో రూపేక్షు 
కోదండా” - అని లలితా సహస్ర నామములలో కలదు కదా!) “ధనుః పొష్టుం' - 
అనిగదా శ్లోకము నందు చెప్పినది. ఐదు రేకుల పుష్పము - పంచ జ్ఞానేంద్రి 
యములతో కూడిన మనస్సును సూచించును. (అందువలననే పూజలో చివరకు 
మంత్రపూతమైన మనస్సును మంత్రపుష్పముగా సమర్శించుదుము). ఈ మనస్సును 
ఆసరాగా చేసుకుని మన్మథుడు మనలను ఆటలు పట్టించుచు జయించుచున్నాడని 
అర్ధము. (మనస్సును ఇక్షు కోదండముగా, అనగా - చెజుకు గడ విల్లుగా 
పోల్చుటలోని బౌచిత్యము తెలియవలెనన్నచో నేను నాలుగు భాగములుగా వ్రాసిన 
“లలితా సహస్రనామ వివరణ ప్రథమ భాగము చదువుకొనవలెను). 
మౌర్వీ (వింటినారి) 

“మౌర్వీ? అనగా వింటినారి, లేదా - అల్లెత్రాడు. విల్లుకు బాణమునకు 
మధ్య వున్న సంధానమే వింటినారి. మన్మథుని ధనుస్సు మన మనస్సు అయినచో, 
బాణము - మన ఇం[ద్రియ సంబంధిత తన్మాత్ర అని గుర్తించుక్‌నవలెను. 
ఇంద్రియము (గ్రహాంచిన విషయము తత్సంబంధ నాడి ద్వారా మనస్సునకు అందును. 
ఉదా: రూపము చక్షుర్నాడి ద్వారాను, శబ్దము - శ్రోత్రనాడి ద్వారాను, గంధము 





- ఫఘ్రూణ నాడి ద్వారాను. ... ఈ విధముగా ఆయా నాడుల ద్వారా ఇంద్రియము 
- మనస్సులు సంధానింపబడును. (లలితా సహస్ర నామము నందలి “పంచతన్మాశ్ర 
సాయకా అను నామమును ఇక్కడ గుర్తు చేసుకొనవచ్చును.) కాబట్టి, వింటినాం 
అనగా - ఈ నాడులన్నమాట ! మనస్సు మధురమైన అనుభూతిని పొందుటకు 
నాడులు ఉపకరించుచున్నవి. కాబట్టి, ఈ నాడులను సూచించు వింటినారిని - 
మధువును త్రాగు మధుకరములతో పోల్చిరి. 
పంచవిశిఖా:ః (ఐదు బాణములు) 

మన్మథుడు ఉపయోగించు బాణము మన “జ్ఞానేంద్రియ సంబంధిత 
తన్మాత్ర అని గదా చెప్పినది. జ్ఞానేంద్రియములు ఐదు ఉండును. కాబట్టి, 
మన్మథుడు ఉపయోగించు బాణములు కూడా అయిదే వుండును. ఒక్కొక్క 
ఇంద్రియమునకు ఒక్కొక్క విధమైన లౌల్యము ఉండును. ఈ లెక్కను బట్టి ఐదు 
జ్ఞానేంద్రియములకు ఐదు విధములైన లౌల్యము లుండును. నచ్చిన శబ్దము - 
శ్రోత్రేంద్రియమును, నచ్చిన స్పర్శ - చర్మేంద్రియమును, నచ్చిన రూపము - 
నేత్రేంద్రియమును, నచ్చిన రుచి - రసనేంద్రియమును, నచ్చిన వాసన - 
ఘ్రూణేంద్రియమును ప్రేరేపించి మనస్సు ద్వారా మనిషిని పతనము చెందించును. 
ఒక్కొక్క జంతువునకు ఒక్కొక్క ఇంద్రియము వలన మాత్రమే ఈ పతనము 
ఉండును, 

"వేటగాడు శృంగముతో (కొమ్ముతో) చేయు మధురమైన నాదమునకు 
ఆకర్షితురాలై 'కురంగము అనగా, లేడి పతనము చెందును. లేడికి - ఈ 
శ్రోల్రేంద్రియమునకు చెందిన లౌల్యము వల్లనే పతనము, మిగిలిన ఇంద్రియముల 
వలన పతనము లేదు. 

ఆడ ఏనుగు స్పర్శకు అలవాటు పడునట్లు చేసి “'మతంగము” ను అనగా, 
మగ ఏనుగును మభ్యపెట్టి, పెద్ద గుంటలోనికి పడునట్లు చేసి, ఆపైన మచ్చిక 
చేసుకొందురు. అనగా - ఏనుగునకు చర్మేం ద్రియమునకు చెందిన లౌల్యము వలన 
పతనము, మిగిలిన ఇంద్రియముల వలన పతనము లేదు. 


సౌందర్య లహరి 








ఎట్టిటి పండువలె ఉన్నదనుకొని, దీపకళికను సమీపించి “పతంగము” 
అనగా, మిడత భస్యమైపోవును. అనగా మిడతకు ఒక్క చక్షురింద్రియమునకు 
చెందిన లౌల్యము వలన పతనము ఉండును, మిగిలిన ఇంద్రియముల వలన లేదు. 

పద్మములోని మధువును (తేనెను త్రాగుచు, వళ్ళు తెలియక - చీకటి 
సవుయములో ముడుచుకొని పోవు పద్మము లోనే వుండి చనిపోవు ఆ 
“భృంగము నకు అనగా, తుమ్మెదకు జిహ్విం[ద్రియమునకు చెందిన లౌల్యము వలన 
పతనము ఉండును గాని మిగిలిన ఇంద్రియముల వలన లేదు. 

గాలము కొక్కెమునకు అమర్చిన వానపామునకు, దాని నుండి వచ్చు 
వాసనకు - ఆకర్షితురాలై చేప దానిని తినబోయి కొక్కెమునకు చిక్కుకొని చివరకు 
చేపలు పట్టువానికి దక్కును. అనగా, ఈ చేపకు ఘ్రాణేంద్రియము వలన పతనము 
ఉండునుగాని - మిగిలిన వాని వలన లేదు. 

ఈ విధముగా ఒక్కొక్క జంతువునకు, లేదా - కీటకమునకు ఒక్కొక్క 
ఇంద్రియ లౌల్యము వలన పతనము ఉండగా - మనిషికి మాత్రము ఐదు 
ఇంద్రియముల వలన గూడా పతనము చెందు అవకాశము కలదు. అందువలన 
జంతువుల కన్న మనిషి ఐదురెట్లు జాగరూకతతో మసలు కొనవలెనని ఈ క్రింది 
శోకము చెప్పును. 
కురంగ మాతంగ పతంగ భృంగ మీనాః హతాః పంచభిరేవపంచ 


4 


ట్ర ౩ 


ఏకః [ప్రమాదీ సకథం వహన్యతే య సేవతే పంచభిరేవ పంచ. 

అందువలననే మన్మథునికి మనలనందటీనీ జయించుటకు సూక్ష్మమైన 
ఈ తన్మాత్రల ఐదు బాణములు చాలును. పైగా ఇవి భౌతికము కాదు కాబట్ట, 
తరిగి పోవుట, విరిగిపోవుట, కరిగిపోవుట ఉండదు. అనగా ఈ ఐదు బాణములు 
అక్షయముగా పని చేయును. 
వసంత స్వామంతః 

వసంతుడు - చెట్లను చిగురింప జేసి, పుష్టింప జేసి అటు ప్రకృతి శోభను 
పంచుటలోను, ఇటు వూనవులకు మెొట్టవెందటగా ఆశలను చిగురింప 
జేయుటలోను మన్మథునికి సహకరించును. వసంతుని పని అంత మాత్రమే ! 





అటుపైన పరాగ సంపర్క పేరణాదులతో అటు చెట్లను, పరస్పరాకర్షణ 
కన అతో ఇటు మనుష్యులను - మభ్యపెట్టి ప్రకృతిలోని శోభన 
కార్యమును ఫలవంతము చేయుట మన్మథుని పనియే ! ఈ విధముగా వసంతుడు 
= ప్రాథమిక దశలో స్వల్పకాలము మాత్రమే సహకరించి, మన్మథుని కామ యజ 
కార్యసాధనకు అంకురారోపణకునిగా, ప్రారంభసచివునిగా వ్యవహరించును. 
మలయమరుదాయో ధనరథః 

వములయమారుతము వునస్సులను మత్తెక్కించుటలోను, మధుర 
స్పర్శానుభూతులను రేకెత్తించి, పులకింప చేయుటలో ను మన్మథునికి సహకరించును. 
అందులకే మన్మథుడు ఈ మలయమారుతమును తన రథముగా చేసకొని మనుష్యుల 
మనోరథములను రెచ్చగొట్టి వారిపై విజయమును సాధించును. 

కాబట్టీ, స్ల్టూలముగా పెకి పనికి రాని వానిగా కనబడిననూ, సూక్ష్మముగా 
ఉండు మనుష్యుల వునో దౌర్చల్యములను, లౌల్యములను వధించి, వారి 
మనస్సులను తన వైపు మళ్లింప.జేసుకుని మన్మథుడు కృతకృత్యుడగు చున్నాడని 
ఈ శ్లోక తాత్పర్యము. 

శిత తి 


సంస్కృత శ్లోకము - 7 

క్వణత్మాంచీదామా కరికలభ కుంభస్తననతా 

పరీక్షీణామధ్యే పరిణతశరచ్చం[ద్రవదనా 

ధనుర్వాణాన్‌ పాశం సృది మపి దధానా కరతలైః 

పురస్తా దాస్తాం నః పురమధితు రాహోఫురుషికా. 

అనువాద పద్యము 

చం. స్వర భరమైన కాంచి, మదవారణ కుంభకుచోరు భారమున్‌, 
పురిగొశ వంగు కౌను, పరిపూర్ణ శరద్విధుబింబ మాస్యమున్‌, 
కరసర సీరు హమ్ములను కార్ముక పాశ శరాంకుశమ్ము లున్‌, 
ఫ్రురహర గర్వమూర్తి ! కనుయుందట మాకు |[పసన్న మయ్యెడున్‌. 


టు 


సౌందర్య లహరి 
టీక 


క్షణత్‌ = చిరుసవ్వడి చేయు, కాంచీదామా = (గజ్జెల) మొలనూలు 
గలదియు, కరికలభ = గున్నఏనుగుల, కుంభ = కుంభస్తలములతో పోల్చదగిన, 
స్తన = స్తనములచేత, నతా = ఇంచుకవంగినట్లుగా కనబడునదియు, పరిక్షీణా = 
కృశించిన, మధ్యే = నడుము గలదియు, పరిణత = పరిపూర్ణమైన, శరత్‌ = 
నంద్రవదనా = శరదృతువు నందలి పూర్ణిమా చంద్రుని వంటి వదనము గలదియు, 
కరతలైః = నాలుగు చేతులయందు, ధనుః = విల్లును, బాణాన్‌ = పుష్పమయమైన 
బాణములను, పాశం = పాశమును, అపి = మరియు, సృణి = అంకుశమును, 
దధానా = ధరించునదియు, పురమధితుః = త్రిపురహరుడైన శివుని యొక్క, 
ఆహోపురుషికా = అహంకార స్వరూపిణియగు జగన్మాత, నః = మాయొక్క, 
పురస్తాత్‌ = ఎట్టెదుట, ఆస్తాం = (సుఖాసీనయై) సాక్షాత్కరించు గాక ! 

తాత్పర్యము 

చిరుసవ్వడి చేయు గజ్జెల మొల నూలు గలదియు, గున్న ఏనుగు 
కుంభములను పోలు స్తనములు కలిగి కొద్దిగా వంగినట్లు కనబడునదియు, సన్నని 
నడుము గలదియు, శరదృతువు నందలి పరిపూర్ణమైన పూర్ణిమా చం ద్రుని పోలెడు 
ముఖము గలదియు, నాలుగు చేతుల యందు వరుసగా ధనుస్సు, బాణములు, 
పాశము, అంకుశములను ధరించి యుండునదియ, త్రిపురహరుడైన శివుని యొక్క 
అహంకార స్వరూపిణియునగు జగన్మాత మాకు ఎదురుగా (సుఖాసీనురాలై) 
సాక్షాత్కరించు గాక ! 





వివరణము 

ఈ శ్లోకములో అమ్మవారి స్టూల విగ్రహ వర్ణన చేయబడినది. “సగుణ 
ఉపాసనకు ఈ శ్లోకములో చెప్పిన రూపమును భక్తితో ఉపాసించవలెను. విగ్రహ 
వర్ణన తాత్సర్యములో చెప్పబడినది. శోకము నందు ఉపయోగించిన ఉపమానములు 
వాటి జాచిత్య్వములు తెలుసుకొన్ననే తప్ప ఈ శ్ఞాక ప్రాశస్త్యము అవగతము కాదు. 
క్వణత్‌ కాంచీదామా 

“కృణత్‌ కాంచీదామా అనగా ధ్వనించుచున్న “మొలనూలు” అని అర్ధము. 
మొలనూలు వడ్డాణము వంటిదే ! వీటికి చిలుగజ్జెలు ఉండును. అమ్మవారు 


“వర్ణస్వరూపిణి అనగా అక్షర స్వరూపిణి. (భావము - అయ్యవారు, భాష. 
అమ్మవారు) (“మాతృకావర్ణరూపిణో' అనునది లలితా సహస్ర నామములలో ఒక్ర 
నామము.) అనగా - అమ్మవారు అక్షర నిధి అన్నమాట. ఆమె పొట్ట నిండా 
అక్షరములే! అక్షరములు ధ్వనితో కూడినవి గదా ! ఈ విషయమును స్పురింప 
జేయుటకు అమ్మవారిది ధ్వనించుచుండు మొలనూలు అని సూచించిరి. ఇది 
సంకేతార్టము. బాహ్యార్ధము చెప్పు కొనవలెనన్నచో *క్వణత్‌ కాంచీదామా? అనగా 
మణిమయమేఖల, లేదా - గజ్జెల మొలనూలు. ఇట్టి ఆభరణమును ధరించి 
నడుచుచున్నపుడు కలుగు నడుము కదలికలకు ఈ గజ్జెల సవ్వడి అత్యంత రమ 
ణీయముగా, శ్రవణా నందకరముగా నుండును. అందుచే (స్త్రీలకు ఇట్టి ఆభరణము 
నందు ఆసక్తి ఉండుట సహజము. 
కరికలభకుంభస్తననతా 

గున్నఏనుగుల కుంభస్టలములను పోలు స్తనముల భారముచే ఇంచుక 
వంగినట్టుగా అమ్మవారు కనబడునట ! ఏనుగు కుంభములకు అమ్మవారి 
వక్షమునకు పోలిక అన్నమాట! స్త్రీలను వర్ణించునపుడు దాదాపుగా కవులందరూ 
వక్షములను తప్పక వర్ణింతురు. ఆ (స్త్ర, అమ్మవారైనను వర్ణించుట మానరు. స్త్రీల 
అవయవములలో స్తనములకు ఒక ప్రత్యేకత కలదు. అవి మాతృకా చిహ్నములు. 
పుట్టిన ప్రతి మనిషి సాధారణముగా తల్లి స్తన్యమును [గ్రోలి బ్రతికి బట్టకట్టును. ఇవి 
సృష్టిల్‌ పోషణకు సంబంధించిన ఏర్పాటు. ప్రతి మనిషితను పెరిగి పెద్దవాడగుటకు 
ప్రారంభకారణమైన ఆ స్తనములను గూర్చి ముందు తెలుపుటలో ఒక కృతజ్ఞతా 
భావము కలదు. కావున కవులు స్తనములను తప్పక వర్ణించుదురు. అవి మాతృకా 
చిహ్నములు కావున - అమ్మవారి స్తనములు సమస్త జగతో షణకు సంబంధించినవిగా 
అర్ధము చేసుకొని, అట్టి వక్షములను వర్ణించుట అనౌచిత్యము కాదని గ్రహించవలెను. 

స్తనములను ఎన్న ఉపమానములతో పోల్చుదురు. ఇక్కడ అమ్మవారి 
స్తనములను కరికలభకుంభములతో పోల్చుటలో ఒక ప్రత్యేకత గలదు. కరికలభ 
కుంభములనగానే - గున్నఏనుగుతల, గున్నఏనుగు తల అనగానే వినాయకుడు 
గుర్తుకు వచ్చును గదా! “అమ్మవారికి - గజముఖునికి? - “తల్లీ - కొడుకులో 
సంబంధము. “కరికలభ కుంభస్తననతా? - అను (ప్రయోగము - “తన పిల్లవాడైన 





జముఖునికి పాలిచ్భుటలో కొద్దిగా వంగిన అమ్మవారి రూప భంగిమను స్పురింప 
జేయును. ఈ స్ఫురణము పూర్తిగా జగజ్జనని మాతృ్సవాత్సల్యమునే సూచించును 


గదా ! 
పరిక్షీణామధ్యే 

అమ్మవారి నడుము, లేదా - కటిస్టలము కృశించినట్లు, అనగా - సన్నగా 
ఉండును. సన్నని నడుము శరీరాకృతికి చక్కని అందమును చేకూర్చును. “లక్ష్య 
రోమలతాధారతా సమున్నేయ మధ్యమా” - అని లలితా సహస్ర నామములలో 
అమ్మవారికి ఒక నామము గలదు. ““పెకి ఎగ బ్రాకెడు లతవలె కనబడు నూగారు 
(రోమరాజి) అగ్రము నందు ఫలముల వలె స్తనములు కనబడును. కాబట్టి, ఇట్టి 
“నూగారు అను లతకు వెనుక సన్నముగానైనను ఒక ఆధారము ఉండి తీరవలెను. 
ఆ ఆధారమునే నడుముగా అనుకో నవలసి వచ్చును” - అన్నంత సన్నముగా 
అమ్మవారి నడుము ఉండునట ! 

నాభికి దిగువన ఉండు అధోలోకములను, ఎగువన వుండు ఊర్హ్వ 
లోకములను ఈ కటి ప్రదేశము సంధాన పరచును. ఈ రెండు లోకములకు మధ్య 
సంతులనత నడుముదగ్గజ చక్కగా సూచితమగును. ఈ సంతులనతను సూచించు 
భాగము కనుకనే జ్యోతిశ్శాన్త్రము నందు ఈ కటి (ప్రదేశము తులారాశిక 
సంబంధించినదిగా చెప్పుదురు. (Sign 01 Balance) అందమును (Beauty), 
అనుపాతమును (Proportion), సౌష్టవమును (5yMMetry), పొందికను (Harmony) 
తెలియజేయునను విషయమును ఇక్కడ సమన్వయ పరచుకొనవలెను. పైన ఉండు 
స్తనములకు - క్రింద ఉండు పిరుదులకు మధ్య ఉండు ఈ సన్నని కటి భాగము 
చక్కని పొందికను సౌష్టవ అమరికను సూచించును. అందుచేతనే సన్నని నడుము 
సాముద్రిక శాన్ర్రము నందు మంచి లక్షణముగా చెప్పబడినది. ఆరోగ్య శాస్త్ర 
రీత్యా గూడా సన్నని నడుము ఉన్నవారికి గర్భిణిగా నున్న కాలములో (Child bearing 
time) సుకరముగా ఉండును. ఆడువారికి బాన పొట్ట లక్షణము - ఎడ్జె తనమును, 
చాకిరీ చేయవలసిన మరియు / లేదా చాకిరీ చేయించు కొనవలసిన పరిస్థితులను 
గూడ సూచించునని సాముద్రిక శా(న్త్రము చెప్పును. 





పరిణత శరచ్చంద్రవదనా 

అమ్మవారి ముఖమును పరిపూర్ణ పరిమాణములో నుండు చంద్రునితో 
పోల్చిరి. ఇతర బుతువులలో కన్న శరదృతువులో చంద్రుడు శుక్ల పకమునందు 
త్వర త్వరగా ఉదయించును. అందువలన వెన్నెల ముందు ముందుగా ప్రారంభమై 
వెన్నిల కాలవ్యవధి ఎక్కువగా నుండును. (ఈ విధముగా నుండుట ఉత్తర అక్షాంశ 
ప్రాంతముల వారికే! దక్షిణ అక్షాంశ ప్రాంతముల వారికి వసంత బుతువు నందు 
ఇట్టుండును). - అందువలననే ఈ శరదృతువు నందలి పూర్ణిమా చంద్రుని గ్నూ. 
vest Moon' అనగా - పంటకు వచ్చిన వెన్నెల చంద్రుడు లేదా “పరిణత 
శరచ్చంద్రుడు” అందురు. శరదృతువు ఆరంభముతో అంతకు పూర్వమున్న దట్టమైన 
అజ్ఞానపు కారు మేఘములు పటాపంచలై దహరాకాశము నిర్మలముగా, స్వచ్చముగా 
అగుట జరుగును. ఈ కారణము వలననే ఈ బుతువును శరత్‌ లేదా శారద (సరస్వతి 
= సర్వశుక్షా సరస్వతీ బుతువుగా పేరు పెట్టిరి. 

సూర్యుని వేడి కిరణములు చంద్రునిపై పడి, వెన్నెల కిరణములుగా మారి 
భూమికి చేరును. సూర్యుడు - మన ఆత్మను, చంద్రుడు - మన మనస్సును, 
భూమి - మన దేహమును సూచించును. “ఆత్మ” అను సూర్యుని నుండి వెలువడు 
“భావములు అను కిరణములు - “మనస్సు?” అను చంద్రుని ద్వారా వ్యక్తమగును. 
మనస్సు ద్వారా వచ్చు భావములు ముఖము నందు వ్యక్తమగును. అందువలననే 
Face is the index of mind అని ఆంగ్రమున చెప్పుదురు. అనగా - సూర్యునకు 
చంద్రుడు ఎటువంటివాడో - మనకు మన ముఖము అటువంటిదన్నమాట ! 
అందువలన ముఖమును చం ద్రునితో పోల్బుదురు. చంద్రునికి కళలు మారుచున్నట్లే 
మన ముఖము నందు గూడా కళలు (కళాకళలు) మారుచుండును. అన్నిరోజులు 
అన్నివేళలా మనము ఒకే విధముగా నుండము. ముఖమును చూచి మనస్సు బ్రతీని 
ఊహంచవచ్చును. ముఖము, చంద్రుడు - ఈ రెండును అవ్లాదమును సూచించ 
గలవి. అందులకే ముఖమును చంద్రునితో పోల్ఫుట (రెండును గుండ్రముగా 
నుండుట ఒక్క లక్షణమే పోల్ఫుటకు కారణము కాదు) అమ్మవారి ముఖము 
పరిపూర్ణ కళ గల చంద్రుని పోలి ఉండునుగాని ఇతర కళల చంద్రునితో కాదు. 
అందుకే ఆమె షోడశీ. (షోడశ కళా ప్రపూర్ణ). అనగా, పూర్తిగా 16 కళలు నిండిన 
పరిపూర్ణ స్వరూపము. 


సౌందర్య లహరి 








ధనుర్చాణాన్‌ పాశం సృణి 

అమ్మవారి నాలుగు చేతులలోను నాలుగు ఆయుధములను ధరించినది. 
అవి వరుసగా - ధనుస్సు, బాణములు, పాశము, అంకుశము. ఈ నాల్లింటిలో 
ధనుస్సు మన మనస్సే ! బాణముగా మన పంచేంద్రియ సంబంధిత తన్మాత్రలే ! 
(ఈ రెంటిని గుటించి గత “ధనుః పౌష్టుం...”” శ్లోకము నందు వివరింపబడినది). 
ఇక పాశము, అంకుశము, ఇవి వరుసగా “రాగము” “క్రోధము” లను తెలియ జేయును. 
(రాగ స్వరూప పాశాఢ్యా, (క్రోధా కారాంకుశోజ్జ్వలా - అని లలితాదేవి 
నామములు.) 
రాగపాశము 

అరిషడ్వర్లములలో మొదటిది ' కామము”. ఈ కామము యొక్క వేరొక 
రూపమే రాగము. అందరి మనుష్యులకు అందరి మనుష్యులతోను బంధము, 
సంబంధము ఉండదు. కొంతమంది తోనే వుండును. తమకు ఇష్టమున్నవారి పట్ల 
ఈ బంధము ఉండును. ఇట్టి బంధమును “మమతా బంధము అందురు. ఈ 
మమతగూడా వాత్సల్యము, స్నేహము మొదలగు వాని వంటిదే ! వాస్తవమునకు 
ఇవి అన్నియు (ప్రమ యొక్క రూపాంతరములే! మనకంటె తక్కువ వయస్సు వారిపై 
ఉండు ప్రేమను వాత్సల్యము అనీ, మనకు సమ వయస్సు గల వార్ల ఉండు ప్రేమను 
స్నేహమని, మన కన్న ఎక్కువ వయస్సు గల వార్‌పై ఉండు (ప్రేమను భక్తి అనియు 
అందురు, 

మనము ఇష్టపడువారితో శారీరక, లైంగిక సంబంధమును గూడా 
పొందవలెనని ఉన్నచో ఆ (ప్రేమ కామమునకు దారితీయును. ఒకరి నొకరు ఇష్టపడు 
వ్యక్తులను “రాగపాశము” కట్టి ఉంచును. సాధారణముగా అమ్మవారికి - జగత్తు 
నందలి సమస్త జీవ జాలమునకు మధ్య ఉండు ఈ రాగబంధము ' అనురాగబంధము” 
గానే ఉండును. కాని, మనుష్యుల మధ్య స్వార్ధము పెరిగి వెల్లి తలలు వేసి, 
సమాజమునకు, ప్రపంచమునకు ఇబ్బందిని కలుగ జేసినపుడు ఇదే పాశముతో వారిని 
కట్టిపడవేసి, మట్టి కరిపించును. 
సృణి 

సృణి అనగా “అంకుశము” అని అర్థము. ఈ అంకుశము క్రోధమునకు 
ప్రతీక. లలితా సహస్ర నామములలో “క్రోధాకారంకుశళోజ్ఞ[లా? అను నామము 
కలదు. అమ్మవారు ధరించిన అంకుశము క్రోధమునకు సంబంధించినది. కోపము 
యొక్క పరాకాష్ట స్టితియే క్రోధము. నిలువ వున్న కోపమును క్రోధము అనవచ్చును. 


అనగా కోపము Acute సతిని, క్రోధము Chronic సతిని తెలియ జేయునన్న మాట! 
క్రోధము ఉన్నవారికి శక్తి అనవసరముగా (వృధాగా) ఖర్చగుచుండును. ఆ విధముగా 

ఖర్చగుశక్తిని సద్వినియోగ పరిచినచో ఆ “శక్తి అంతయు “సాధనికు ఉపయోగ 
పడును. క్రోధమును సాధనకు ఉపయోగించు  కొనవలెనన్నవో - నిదానము, ఓర్చు, 
నిష్ట నియమపాలన మొదలగు లక్షణములను అభ్యాసము చేయవలెను. ఈ 
లక్షణములను తెలియ జేయు గ్రహమే “శనిగ్రహము'. అందువలననే క్రోధమును 
సూవించు అంకుశము ఏ ఆకారములో ఉండునో ఈ శనిగ్రహమును తెలియజేయు 
అంతర్జాతీయ సంకేతము (౫) గూడ అదే ఆకారములో ఉండును. అందుచేత 
అమ్మవారు ధరించిన అంకుశము - తిన్ననైన ప్రవర్తన గల సాత్వికులకు వారి సాధనను 
"పెంపొందించుటకును, క్రోధావేశపూరితులకు వారి పొగరు అణచుటకును పనిచేసి, 
వారిని అదుపులో పెట్టును. జ్యోతిశ్శాన్హ్ర్యమునందు శని గ్రహ ప్రభావమును గూడ 
సరిగా ఇదే విధముగా అర్ధము చేసుకొనవలెను. 
ఆయుధములు - బీజాక్షరములు 

దేవతా విగ్రహముల హస్తములందు ధరించు ఆయుధములకును 

బీజాక్షరములకును కొంత సంబంధము కలదు. ఆయుధమును బట్టి బీజాకరమును, 
బీజాక్షరమును బట్టి ఆయుధమును తెలుసుకొనుటకు ఈ క్రింద తెలిపిన పట్టిక 
ఉపకరించును. ఆయుధ సద్వినియోగము వలన కలుగు సల్లక్షణము, దుర్విని 
యోగము వలన కలుగు దుర్గక్షణము కూడ ఈ పట్టిక యందు తెలుపబడినవి. 


ఆయుధము బీజాక్షరము దుర్లక్షణము 






పేరు 















రాగము (కామము) | దమము 
ఇంద్రియని[గ్రహము 

అంకుశము క్రోధము సాధన 
ధనుస్సు మనశ్సాంచల్యము సంకల్పసిద్ది 
బాణము ఇంద్రియలౌల్యము లక్ష్యసిద్ది 
శక్తి మదము ధైర్యము 
శూలము మాత్సర్యము పరాక్రమము 
శంఖము లోభము వర్టనము 
బు మోహము ఆకర్షణ 






సౌందర్య లహరి 








ఇంతవటికు అమ్మవారి రూపరేఖలు, పట్టిన ఆయుధములు తెలుపబడినవి. 
ఈ విధమైన అమ్మవారి భౌతిక రూపము శివునికి చాల ఇష్టము ! ఇష్టమే కాదు 
గర్వకారణము కూడా ! ఈ గర్వము అహంకారమును సూచించును కాబట్టి జా 
అమ్మవారి రూపము శివుని “అహంకార స్వరూపము అని శంకరులు అనుచున్నారు. 
శివుడు - ఒక ఆకారము, రూపము మొదలైన గుణములు లేని నిర్గుణుడు. 
అమ్మవారితో కూడినప్పుడే ఇవి ఏర్పడి సగుణుడగుచున్నాడు. అనగా - అమ్మవారు 
_ “నేను స్థితిని సూచించు శివునికి ఏర్పడిన “మేను స్వరూపము అన్నమాట ! ఈ 
“అహరికు ఏర్పడిన ఆకారము కాబట్టి శివుని యొక్క “ఆహోపురుషికి లేదా 
“అహంకార స్వరూపము అయినది. తొలి అచ్చు అయిన “అి మొదలు తుది హల్లు 
అయిన “హి వరకు ఉన్న (అక్షరముల) వర్ణ స్వరూపిణి కాబట్టి - *అ-హం కార 
స్వరూపము. అహంకారమును విడదీసినవో - “అ + హ్‌ + అంక్‌ + ఆర + 
(స్వరూపము అగును. అనగా - “అ నుండ “హి వరకు గల చిహ్నముల గుటీంచి 
తెలుపు స్వరూపము - అని అర్ధము గూడా చెప్పుకొనవచ్చును. 
పురస్తాదాస్తాం నః 

పెన చెప్పబడిన స్వరూప విశేషములు గల అమ్మవారు మాకు ఎదురుగా 
సాక్షాత్కరించు గాక - అని శంకరులు కోరుకొనుచున్నారు. అనగా, అమ్మవారిని 
ప్రత్యక్షము చేసుకొనుటకు ఈ రూపమును ధ్యానము చెయ్యవలెనని అర్థము. ఈ 
రూపము - సమయాచార సాధకుని మణిపూర చక్రమున అమ్మవారి భౌతిక 
వేషధారణకు అనగా 65కు సంబంధించినది. ఈ శ్లోకము తరువాత శ్లోకమైన 
“సుధాసింధోర్మధ్యే న! ' శ్లోకము నందు అమ్మవారి చిరునామా (4667659) కు 
సంబంధించిన వివరములు ఇవ్వబడును. 

లలితా సహస్ర నామములలోని - 'రణత్‌ కింకిణి మేఖలా”, “క్రోధాకారాం 
కుశోజ్జ్వ్వలా”, 'మనోరూపేక్షుకోదండా, “లక్యరోవులతా ధారతాసమున్నేయ 
మధ్యమా, 'శివమూర్తిః, '“మాతృకావర్ణరూపిణీ, “శాతోదరీ', “వర్ణరూపీణీ', 
“తలోదరీ, “శరచ్చంద్ర నిభాననా - మొదలైన నామములకు ఈ శ్లోకమునకు 
సమన్వయమును గుర్తించ వచ్చును. 

అతిథి 


సౌందర్య లహరి 
సంస్కృత శ్లోకము - 8 
సుధా సింధోర్మధ్యే, సురవిటపివాటీపరివృతే 
మగిద్వీపే నీపోపవనవతి చింతామణిగ్భహే 
శివాకారే మంచే పరమశివపర్యంక నిలయాం 
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్‌. 
అనువాద పద్యము 
చం. అత్భతాబ్దిన్‌ గల కల్ప వృక్ష పరివ్భ త్తాంతర్మ ణిద్వీపమ 
ధ్యయునన్‌, నీపవనమ్ము నన్‌, వెలుగు చింతారత్న సౌధమ్ము నం, 
ధమలంబొ శివఖిట్వమందు, పరశైవాంకోరు తల్ప య్ము నన్‌, 
తము బిత్తంబున నిన్ను గొల్తురు చిదానందాద్ధగా కొందటున్‌. 


టీక 

(తల్లీ ! జగజ్జననీ 1), సుధాసింధోః = అమృత లేదా క్షీర సముద్రము 
యొక్క, మధ్యే = మధ్య ప్రదేశ మందు, సురవిటపి = కల్పవృక్షముల యొక్క, 
వాటీ పరివృతే = వరుసలవే చుట్టబడిన, మణిద్వీపే = మణిమయమైన దీవియందు, 
నీప + ఉపవనవతి = కడిమి చెట్ల ఉద్యానవనము నందు, చింతామణి గృహే = 
చింతామణులచే నిర్మింపబడిన గృహము నందు, శివాకారే = శివాత్మకమైన, మంచే 
= మంచము నందు, పరమశివ పర్యంక = సదాశివుడను తల్పము, లేదా - సదాశివుని 
తొడను, నిలయాం = నెలవుగా గలిగిన, చిత్‌ + ఆనంద + లహరీం = 
జ్ఞానానందతరంగ రూపముగా నుండు, త్వాం = నిన్ను, కతిబన = కొందరు, ధన్యాః 
= ధన్యులు (మాత్రమే), భజంతి = సేవించి తరించుచున్నారు. 

తాత్పర్యము 

జగజ్జననీ | సుధాసముద్రము నందలి మధ్య ప్రదేశము నందు, 
కల్పవృక్షముల వరుసచే చుట్టబడిన మణిమయ ద్వీపమునందు, కడిమి చెట్ల తోట 
యందు, చింతామణులచే కట్టబడిన గృహమునందు శివాకార మంచము నందు - 
సదాశివుని తొడను నిలయముగా కలిగి జ్ఞానానంద తరంగ రూపముగా నున్న 
నన్ను - కృతార్చులైన ఎవరో కొందజు మాత్రమే సేవించి తరించుచున్నారు. 





Ks 


సౌందర్య లహరి 
వివరణము 
ఇంతకు మునుపు శ్లోకమైన “క్వణత్‌ కాంచీదామా...:*” శ్లోకమునందు 
అమ్మవారి బాహ్య వేషధారణకు 065) సంబంధించిన వివరములు తెలుపబడినవి. 
ప్రస్తుత శ్లోకమునందు అమ్మవారిని అంతర్ముఖముగా ధ్యానించుటకు అవసరమైన 
చిరునామా వివరములను (466765) తెలుపుచున్నారు. ఈ శ్లో కమునందలి పదములు 
రీగా ఆత్మ విద్యాపరముగా (Esoteric) నుండును. 


ధాసింధువు 
“సుధాసింధువు' అనగా “అమృత సముద్రము, లేదా - “క్షీర సముద్రము" 
అని గూడా చెప్పుకొనవచ్చును. అసంఖ్యాకమైన బిందువుల (0౦09) చేరిక 
అనంతమైన సింధువును (06620) రూపొందించును. “సముద్రము? అనగా 
ముద్రలను తన యందు కలది. 'ముద్రి లనగా “అచ్చులు (Moulds) అని అర్ధము. 
ప్రతి సృష్టకి అవసరమగువాటియొక్క మౌళికమైన అచ్చులను (Original moulds) 
అన్నిటిని మృతము (వినాశము కాకుండా ఉంచగలుగు' సము ద్రము” కాబట్ట - 
దీనిని “అమృత సముద్రము’ అందురు. (“చక్కగా ధారణ చేసి వినాశము కాకుండా 
ఉంచునది' అను అర్థము వలన “సుధా” అను పదమునకు ' అమృతము అను అర్ధము 
వచ్చినది). అనగా, ఈ సముద్రము నుండియే అన్నియు ఆకార విశేషాదులతో 
బయటకు వ్యక్తమగును. “తతః సముద్రో అర్థవః, సము ద్రాదర్ణవాదధి, సంవత్సరో 
అజాయత, సూర్యాచం ద్రమసౌధాతా, యథాపూర్వవమకల్పయత్‌”” - మహా 
నారాయణమ్‌). 
వునలో గూడా ఒక 'సుధాబిందువు ఉన్నది. వునము గుర్తు 
పెట్టుకొనవలసిన సన్నివేశములు, సంఘటనలు, వ్యక్తులు, వస్తువులు మొదలగునవి 
అన్నియు మన మెదడులో బిందు రూపముద్రలలో ఉండును. ఈ బిందు రూప 
ముద్రలకు ఉత్పత్తి స్థానమును “యోని (place of birth or source or origin) 
అందురు. ఈ యోని గురించి తైత్తిరీయోపనిషత్తు - 
“'సేంద్రయోనిః యత్రాసౌకేశాంతో వ్యపోహ్యశీర్షకపాలే” అని చెప్పును. 
మెదడులో ఈ యోని ఉండు ప్రదేశమునే “సుధా సముద్రము అనవచ్చును. “సుధా 
అనగా 'చక్కగాధారణ చేయుట లేక - “ధరించుటి అని అర్ధము. ధారణ 





ల్ల జ్య 


సౌందర్వ లహరి 
వేయవలసిన విషయములు, సన్నివేశ ములు, సంఘటనలు మొదలగు వారి 
వివరణాదులు అత్యంత సూక్ష్మ పరిమాణములో ఈ “యోని యందు వుండును. 
Micro Film నందువలె అన్నమాట ! విత్తనముల వలె మనస్సులో సూక్ష్మ స్థితిలో 


ఉండునవి - తరువాత స్లూలస్థితిలో బయటకు వ్యక్తమగును. (The potential 
spots of information within the mind will manifest outward physically 


2260701649) విషయవిజ్ఞాన వ్యూహమంతయు బుద్దిలో యిమిడి వుండును. కాబట్టీ, 
సుధాసింధుస్తానము మనలో మానసిక, లేదా - బుద్ది స్థానము అనుకొనవలసి 
యుండును. కల్పలోకము నందు భౌతికముగా జరుగు వానికి ఇక్కడ నుండియే 
వాటి సంకల్పములకు (పీరణ జరుగును. కుండలినీయోగ మందు ఆజ్ఞా చక్ర 
స్థానమును మనస్తత్వ స్థానముగా (మనోల_పిభ్రూమరధ్యే.....) (సౌందర్యలహరి - 
9వ శ్లోకం) చెప్పుట ఇందులకే ! 
అమ్మవారు - సహస్రారమునందునుండు అయ్యవారి (శివుని) 
పర్యంకముపై ఆసీనురాలగుటకు ముందు, ఆసీనురాలైనపుడు గూడా ఈ ఆజ్ఞాచక్ర 
స్థానము అను పీఠము పైననే పాదము మోపును. ఈ ఆజ్ఞాచక్రము వద్ద వుండు 
అమ్మవారి పాదమును ఆశ్రయించి, ఆజ్ఞాబద్దులై, కార్యనిర్వహణా (పరితులై, 
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరుసగా - తమ సృష్టి స్థితి లయ 
కార్యములను నిర్వర్దించుచున్నారు. ఈ విషయము గూడా “తనీయాంసం పాంసుం 
తవ చరణ పంకేరుహ భవం....” అన్న రెండవ శ్లోకము నందు లో గడ వివరింపబడినది. 
చర్మ చక్షువులను మూసి ఆజ్ఞా చక్రస్థానమును (భూమధ్య ప్రదేశమును) 
ధ్యానించినచో - అమ్మవారి పాదమును ధ్యానించినట్లే అగును. తత్ప్సలితముగా 
జ్ఞప్తికి రావలసిన, అర్ధము కావలసిన విషయములకు అవగాహన కలుగును. ఈ 
మనస్తత్వ స్థానమునే ' బిందుసరము, “మానస సరోవరము” అని గూడా అందురు. 
అమ్మవారు ఆసీనురాలైన శివవర్యంకము అమ్మవారి మెట్టినిల్లు. దీనిని శ్రీ చక్రమందు 
కేంద్ర బిందువుగా సంకేతించుదురు. లలితా సహస్ర నామములలో 'బెందవాసవా,' 
సుమేరు శృంగమధ్యస్థా? అను నామములు ఈ బిందుస్తానమునే సూచించును. 
పలకవలె నుండునది గొక - మేరువుతో గూడిన దృఢమైన (Three dimensional) 
శ్రీ) చక్రము - చూచుటకు ఒక గోపురము వలె నుండును. (దీనినే “శ్రీ చక్ర 


సౌందర్య లహరి 

ఉద్దారము' అందురు.) అట్ట గోపురమునడినెత్తిన కేంద్రము వద్ద ఒక బిందువుండును. 
శ్రీ చక్రములో ఇదియే అమ్మవారి ఆసనము. ఇది మనలో సహస్రార చక్రము నందు 
వుండును. (బ్రహ్మరంధ్ర ప్రాంతమే సహస్రార చక్ర స్థానము అమ్మవారు పాదము 
వుంచు పీఠస్తానము మనలో ఆజ్ఞా చక్రము వద్ద వుండును. 
మేరువు 

మన వెన్నెముకను - “బ్రహ్మదండము”, లేదా 'మేరుదండము' అని గూడా 
అందురు. ఈ వెన్నెముకపైకొన మనకు మేరు శృంగము అగును. భూగోళము 
యొక్క - దక్షిణ, ఉత్తర (ధ్రువములను కలుపు (ధ్రువాక్షము (Polar axis) 
భూగోళమునకు వేరు దండమగును. ఇది భూమి మీద జీవుల సామూహిక 
మేరువును సూవించును. అట్లే, భూమి వంటి ఇతర (గ్రహములకు గూడా వాటి 
వాటి మేరు దండములు వాటి వాటికి వుండును. ఈ (గహములన్నిటి సామూహిక 
మేరు దండమును ఊహించినచో అది మన సూర్యకుటుంబమునకు మేరు దండ 
మగును. ఇట్లే, బ్రహ్మాండములోని వివిధ సూర్యకుటుంబముల మేరు దండములకు 
ఒక సామూహిక మేరు దండమును ఊహించినచో అది మొత్తము బ్రహ్మాండమునకు 
వేరు దండవుగును. ఈ వేరు దండపు ఉత్తరపు కొన కేంద్రమును - 
బ్రహ్మాండములో అమ్మవారు ఉండు స్థానముగా సమన్వయ పరచుకొనవలెను. ఈ 
బ్రహ్మాండము యొక్కలఅక్షము (4౫i5)ను చీకటి గల రాత్రి పూట ఆకాశములో 
మనము చూచు పాలపుంత (14111042 గా అర్థము చేసుకొనవలెను. మన వెన్నెముక 
వలెనే ఇది గూడా ఆకాశములో ఉత్తర దక్షిణ దిశలవైపుగా విస్తరించి వుండును. 
దీని ఉత్తర దిశవెపు కొన బ్రహ్మాండ మేరువునకు “శిఖరము” లేదా “శృంగము అగును. 
వెన్నెముకను ఆధారముగా చేసుకొని జీవి దేహము ఏర్పాటైనట్లు - ఈ పాలపుంతను 
ఆధారముగా చేసుకొని బ్రహ్మాండము ఏర్పడునని ఊహించు కొనవలెను. 
(బ్రహ్మాండము లోని ఈ పాలపుంతనే పురాణ కావ్యాదులలో కీరసము ద్రముగా 
సంకేతించిరి.) 
సురవిటపివాటీపరివృతము 

“సురి లనగా దేవతలు. “విటపి అనగా వృక్షము. కాబట్టి, “సురవిటపి' 
అనగా - దేవతలు ఉండు లోకము నందలి వృక్షము. అనగా “కల్పవృక్షము. 





కల్పవృక్షమనగా 'కల్పనము' చేయగల వృక్షము. అనగా, మనస్సు కోరిన వాటీని 
కల్పించి మనకు దర్శింప చేయగల శక్తి - సంకల్ప కేంద్రము వద్ద అమ్మవారుండగా 
- కోరిన వాటిని కల్పించ గల ఇట్టి కల్ప వృక్షములన్నియు ఆమె చుట్టును పరివేష్టించి 
యుండును. శ్రీ, చక్రములో కేంద్ర బిందువు - సంకల్పలోక కేంద్రమైన (14 
ministration centre) అమ్మవారిని సూచించగా - శ్రీ చక్రములోని వృత్త పరిథులపై 
వుండు బిందువులు కల్ప వృక్ష సమూహమును సూచించును. ఇవి అమ్మవారి 
సంకల్పములను కార్య రూపములో (Establishment (or) Implementing staff) 
నిర్వబాంచునది. 
మణిద్వీపము 

“మణి అనగా రత్నము (64౫). రత్నమనగా స్వయంప్రకాశ, ప్రసార, 
ప్రచోదన లక్షణములు (Self or auto radiating communcating and stimulating 
characteristics) కలది. * ద్వీప మనగా చుట్టును నీరు లేదా జలము గల (ప్రదేశము. 
ఆపస్సు, లేదా - జలము - సృష్టి ప్రక్రియకు అత్యవసరమైనది. (ఆపోవా ఇదగ్‌ 
సర్వం, విశ్వాభూతా న్యావః.... భూర్చువస్సువరాప ఓం) అనగా, సృష్షక (ర్తి అయిన 
జగజ్జనని సృష్టి ప్రక్రియకు అత్యవసరమైన ఆపస్సులచే పరివేష్టింపబడి, స్వయం 
ప్రకాశ, ప్రసార, ప్రచోదన లక్షణములు గల మణిమయ ద్వీపము నందు ఉండును. 
మణుల ఈ లక్షణములు మనలోని అంతః స్ఫురణమును, మేధాశక్తిని, తేజస్సును 
సూచించును. 
నీపోపవనవతి 

“నీప + ఉపవనవతి' - అనగా, కడిమి చెట్ల ఉద్యానవనము నందుండునది. 
వర్షముతోను, మబ్బులతోను ప్రత్యేక సంబంధమును కలిగిన వాటిలో కడిమి చెట్లు 
ప్రధానమైనవి. దివిని భువిని వర్ణధారలు కలుపును. ఈ వర్షధారలలోని ఆపస్సులు 
సృష్టికి దోహదపడును. ఈ సత్సంధానమును నిరంతరము కోరునవి కడిమి చెట్టు. 
అందుచేత అమ్మవారికి ఈ చెట్టు, ఈ చెట్లు గల ఉద్యానవనము ఇష్టము. మనలో 
జలధాతువుల ఉనికిని, ఉత్పత్తిని ఈ కడిమి చెట్లు సూచించును. 
చిం౦ంతామగి గృహము 

అమ్మవారుండు ఇంటి గోడలు చింతామణులే ! కోరినవి ఇచ్చు గుణము 


సౌందర్య లహరి 








కలవి వింతామణులు. ఇంటి ఇటుకలకు గూడా దాన గుణము. (అనగా కోరికలు 
తీర్చు గుణము). అంతగానున్నపుడు ఆ యింటి ఇల్లాలైన అమ్మవారు ఎటువంటి 
అనుగ్రహము కలదై యుండునో ఊహించుకొన వచ్చును. చింతామణులకు ఆ 
దాన గుణము - అమ్మవారు తమ మధ్య ఉండుట వలననే వచ్చి వుండవలెను. అనగా, 
ఆమె దాతృత్వ గుణము ఆమె యింటి గోడలకు గూడా అజ్బినదన్నమాట ! (ప్రతి 
వ్యక్తిలోని దాతృత్వ గుణమును ఈ చింతామణులు సూచించును. 
శివాకార మంచము 

“శివాకారే మంచే” అనగా పరమ నిర్మలానంద కారకమైన మంచము. (శ్రీ) 
చక్రము నందు కేం[ద్రము వద్ద గల ప్రదేశమే శివాకార మంచము. ఇది శివ శక్తుల 
సమాగ, సంయోగ స్థానము. ఇది - మనలో సహస్రార స్థానమును సూచించును. 
(“సహ॥స్రారే పద్మే (రమే్యే) సహరహసిపత్యా విహరసే - 9వ శ్లోకం - 
సౌందర్యలహరి). అందుచే, ఈ స్టానము పరమ పవిత్రమైనది, పరమోన్నతమైనది. 
పరమానంద కారకమైనది. మోక్ష ప్రద మైనది. ఉపాసనా సిద్దిని యోగ లక్ష్యమును 
చేకూర్చునది. ఈ మంచమునకు ఉండు నాలుగు కోళ్ళను - బ్రహ్మ విష్ణువు, 
రుద్రుడు, ఈశ్వరులు గాను, మంచము పై తల్చ్పమును పరమ శివుని గాను (సదాశివుని 
గాను) సంకేతించి చెప్పుట (శ్రీ విద్యా సంప్రదాయము. 
మంచము - అంతరార్థము 

నాలుగు కోళ్ళ మంచము అనగానే మనము ఎజుగున్న మంచము (000 
వలె నుండునను కొనుట సహజము. ఇది సరికాదు. ఇది సంకేత భాష కుండలినీ 
శక్తి - వెన్నెముక లోని సుషుమ్న ద్వారా ఊర్ట్వగతిని పాందుచున్నపుడు - 
మూలాధార, స్వాధిష్థానములకు సంబంధించిన (బ్రహ్మ (గ్రంథి (Brain of Instincts 
and Desires), మణిపూర, అనాహతములకు సంబంధించిన విష్ణుగ్రంథి (Brain of 
Emotions or Affections), ఎశుద్ద, ఆజ్ఞాచ[క్రములకు సంబంధించిన రుద్రగ్రంథి 
(Brain of intellect or wisdom), లలాటమునకు శిరోవుధ్య భాగమునకు 
సంబంధించిన ఈశ్వర స్థానమును - అధిగమించును. అనగా, సుషుమ్నా 
మార్గములో ఇవి మైలు రాళ్ళు వంటివి (Cardinal points). (రైల్వే పరిభాషలో 
చెప్పుకొనవలెనన్నచో ఇవి ముఖ్యమైన స్టేషన్ల వంటివి, ఈ నాల్గింటిని నాలుగు మంచపు 


కోళ్ళతో సూచించిరి. ఇక మనలోని సహస్రారకమల స్థానము నందుండు సదాశివుని 
_ మంచముపె ఉండు తల్పముగ (పరుపు, లేదా - దుప్పటి సూచించిరి. (ఈ 
విషయము రాబోవు 9వ శ్లోకములో మరింత వివరింపబడును). దీనినే సుమేరు 
శృంగ మధ్యస్థానముగా సంకేతించిరి. “మేరు అను పదములో 'మ + అ+ఇ+ర్‌ 
+ ఉఊ అను ఐదు అక్షరములు అనగా వర్ణములున్నఎ. “సుమేరు అనగా - 
“సువర్ణములు? అగును, వీటిలో “మ్‌, అ, ర్‌, ఉఊ-లు బ్రహ్మ, విష్ణు రుద్ర, 
ఈశ్వరులను, మధ్య నున్న “ఇ అమ్మవారి నివాసమును - సూచించును. (పంచ 
భూతములు, పంచ కోశములే ఈ నాలుగు కోళ్ళు, తల్పము గల మంచముగా 
సంకేతించినట్లు గూడా చెప్పుకొనవచ్చును., 
పరమశివ పర్యంకము 

పరమశివుడు ప్రపంచమునకే ప్రథముడు. (40501408 origin) ఆయన 
నుండియే అమ్మవారు అను భౌతిక ప్రపంచము వ్యక్తమైనది. సంఖ్యాత్మకముగాను, 
ప్రాదేశాత్మకముగాను గూడా అమ్మవారు ఈ పరమ శివుని నుండ విశ్వముగా 
విస్తరిల్లినదను విషయము ఈ “పరమశివ పర్యంక నిలయాం' అను పదములలలో 
నిగూఢముగా గలదు. 
సంఖ్యాత్మకముగా... 

ప్రపంచమునకే ప్రథముడు కాబట్టి - పరమశివుడు అంకెలలో మొదటి 
దైన 1 (ఒకటిని సూచించును. “అంకి మనగా “అంకె. పర్యంకమనగా = పరి + 
అంకము = పరిపూర్ణమైన అంక. అంకెలలో పరిపూర్ణమైనది 9 ( తొమ్మిది). (అంక 
అనగా Digit, సంఖ్య అనగా Number. సంఖ్యలు తొమ్మిది కన్నా పెద్దవి ఉండవచ్చును 
కాని అంకెలలో పెద్దది 9 మాత్రమే అగును). కాబట్టి, “పరమశివ పర్యంక 
నిలయాం” అను పదములకు - “సృష్టిగా విచ్చు కొనుటలో ఒకటి నుండి తొమ్మిది 
వటికు గల నవబ్రహ్మలను (నవ ప్రజాపతులను) అంకెల లోకమున తన నిలయముగా 
గలిగినది అని అర్థము. “సోలి కామయత, బహుస్యాం ప్రజాయేయేతి...?”* అని 
తైత్తిరీయోపనిషత్తు చెప్పును. దీని అర్థమేమనగా - ఒంటి గింటి రామలింగము వలె 
నున్న శివునకు ఎక్కువ మందిగా అవవలెనని కోరిక గలిగనదట - ఈ కోరిక కలగని 
శివుని '0' (Z౭r0) తోను, కోరిక గలిగిన క్షణము నందున్న శివుని “1? తోను 


సౌందర్య లహరి 

సంకేతించందురు. అన్నిరకవుఎల జీవులతో పూర్తి ప్రపంచవుగా 
విచృుకొనబోవుస్టితిలోని శివుని - కోరిక పూర్తిగా నిండిన లేదా - “కామము పూర్తిగా 
నిండిన ఈశ్వరుడు” లేదా 'కామేశ్వరుడు' అని సంకేతించుదురు. (కామేశ్వరుడనగా 
_ ర నెలలునిండి సృష్టిని ప్రసవింపబోవు పూర్ణగర్భిణిగా వూహించుకొవనవలెను). 
అందువలననే అట్టి కామేశ్వరుడు “9? అంకెను సూచించును. అనగా, 1 నుండి 9 
వజకు జరుగు విస్తరణ వ్యక్త సృష్టికి సంబంధించినది గాను, “0? అవ్యక్త స్థితికి 
సంబంధించినదిగాను సమన్వయము చేసుకొనవలెను. (నేను వ్రాసిన లలితా 
సహస్రనావు వివరణలోని 'శివకావేశ్వరాంకస్టా' అను నావుమును ఇక్కడ 
సమన్వయము చేసుకొనవలెను.) 
ప్రాదేశాత్మకముగా .... 

విశ్వములో మొట్టమొదటిగా ఒంటరిగా నున్న పరమశివుడు ఒక ' బిందువు 
ను (00110 సూచించును. “అంక* మనగా ఉనికి, మచ్చ, చోటు అను అర్ధములు 
గూడ గలవు. పర్యంకమనగా = పరి + అంకము = పరిపూర్ణమైన చోటు, లేదా - 
బ్రహ్మాండము అనగా ఈ విశాల విశ్వమంతయు తన నిలయముగా గలది. అని 
అర్థము. మన చిత్తము నందు కూడా అత్యంత సూక్షమైన బిందువు నుండి 
ఊహించలేనంత విశ్వము గూడా ఇమడగలదు. ఈ విధముగా అతి స్వల్పము నుండి 
అత్యధికము వరకు మన చిత్తములో నున్నది ఆ చిన్మయి (చిత్‌ + మయి అయిన 
అమ్మవారే ! 
చిదానందలహరి 

పైన తెలిపిన అమ్మవారు 'చిదానందలహరి ట! అనగా ' జ్ఞానానందలహరి, 
“లహరి అనగా “తరంగము” (అల). అమ్మవారిని ఒక్కసారి తలంచుట అనగా - 
మన మానస సరోవరము నందు “ఆనంద బిందువు వద్ద “అలి జడని కలుగ 
జేయుటయే! ఈ బిందు పరిమాణములోని అలజడి క్రమ క్రమముగా వృద్ది చెందు 
తరంగములుగా మన మానస సరోవరమున విస్తరిల్లీ, మనస్సంతయు జ్ఞానా 
నందముతో నిండిపోవును. నిరంతరము (అనగా - వ్యవధి లేకుండా) ఇట్టి స్టితిలో 
ఉండుటను యోగసిద్దిని, శుద్దిని సూచించును. (ఇట్టి స్తితిలో - మన “శ్వాస అను 
“హంసి - మన మానస సరోవరము నందు నిలకడ ప్టీతిలో ఉండును.) 





భజంతి త్వాం ధన్యాః కతిచన 

పైన తెలిపిన విధముగా అమ్మవారిని అంతర్ముఖముగా ధ్యానించి సేవించి 
తరించువారు బహు స్వల్ప సంఖ్యలో మాత్రమే ఉందురని శంకరులు చెప్పుచున్నారు. 
ఆత్మానందము నందుటకు - తామ్ర, రజత, స్వర్హ, శ్రీ) చక్రయంత్రాదులళో 
ఆడంబరములైన ఆరాధన, అర్భనాదులు అక్కరలేదనియు, స్థిర చిత్తముతో 
అంతర్ముఖులై అమ్మవారిని ధ్యానించి గూడా సులువుగా పొందవచ్చుననియు, 
అయినను ఎక్కువ మంది ఆడంబరములు, ఆటోపములు లేనిదే సంతృప్తిని 
పొందలేరనియు ఈ శ్లోక సూచన, 

లలితా సహస్ర నామమునందలి - “శివకామేశ్వరాంకస్థా?, “సుమేరు 
శృంగమధ్యస్థా', “బైందవాసనా,? “సుధాసాగర మధ్యస్థ, *శివశక్తెక్యరూపిజీ' 
పంచ|బ్రహ్మాసన స్థితా మొదలగు నామములకు - ఈ శ్లోకమునకు చక్కని 
సమన్వయము కలదు. 55వ నామమైన “సుమేరు శృంగ మధ్యస్థా? నుండ 61వ 
నామమైన “సుధాసాగర మధ్యస్థాః వరకు గల 7 నామములు ఈ శ్లోకమునకు 
సరిపోవును. 

భత ఈ 


సంస్కృత శ్లోకము - 9 
మహీం మూలాధారే, కమపి మగిపూరే, హుతవహం 
స్థితం స్వాధిష్టానే, హృది మరుత, మాకాశ ముపరి, 
మనో£_పె భూమధ్యే, సకలమపి భిత్వా కులపథం, 
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే. 
అనువాద పద్యము 
చం. మూలాధారమునందు భూమి, నుదకమ్మన్‌ రత్న పూరమ్ము నన్‌, 
జ్వాలాధీశునధిష్ట మం, దెడదలో శ్వాసన్‌, విశుద్ధమ్ము నన్‌ 
నీలాకాశము, నాజ్ఞలోన మనసుగ్‌, భేదించి యీ మార్గఫున్‌ 
పై లోకమ్మున నీవు సేరుదుఖుగా భర్తన్‌ సహ|సారలోన్‌. 


x 


సౌందర్య లహరి 
టీక 


(జగజ్జననీ!) మూలాధారే = మూలాధార చక్రమునందు, మహీం = పృథివీ 
తత్త్వమును, మణిపూరే = మణిపూర చక్రము నందు, కం = ఆపస్తత్తము, అనగా- 
జలతత్త్వవును, స్వా ధిష్టానే = స్వాధిష్థాన చక్రము నందు, హుతవహం = 
అగ్నితత్వమును, హృది = హృదయమందలి అనాహత చక్రము వద్ద, మరుతమ్‌ = 
వాయు తత్త్వ్యమున, ఉపరి = వన ఉన్న విశుద్ది చక్రము నందు, ఆకాశం = 
అకాశతత్తమును, భ్రూమథ్యే = కనుబొమల నడుమువద్ద గల ఆజ్ఞా చక్రము నందు, 
వునోలి పీ = మనస్తత్వమును గూడా (కలుపుకొని), కులపథం = కులమార్గము, 
అనగా - సుషుమ్నామార్గమును, సకలం + అపి = సకలమపి = అంతను కూడ, 
భిత్వా = ఛేదించుకొని (చివరకు, సహస్రారే - పద్మే = సహస్రార కమలమందు, 
రహసి = ఏకాంతముగా నున్న, పత్యాసహ = భర్హయగు సదాశివునితో గూడి, విహర 
= గ్రీడించుచున్నావు. 








తాత్పర్యము 
తల్లీ ! జగజ్జననీ ! మూలాధార చక్రమందు పృథివీ తత్త్వ మును, 
మణిపూరమందు జలతత్త్వమును, స్వాధిష్థానమందు అగ్నితత్త్వమును, హృదయ 
మందలి అనాహత మందు వాయు తత్త్వమును, విశుద్ది యందు ఆకాశ తత్త్వమును, 
భ్రూమధ్యమందుండు ఆజ్ఞా చక్రమందు మనస్తత్వమును - ఈ విధముగా సుషుమ్నా 
మార్గము నంతను భేదించుకొనుచు పోయి, చిట్టి చివరకు సహస్రార కమలమందు 
ఒంటరిగానున్న నీ పతియైన సదాశివునితో కలసి రహహ్యముగా విహరించుచున్నావు 
(గదా!) 
వివరణము 
గత రెండు శ్లోకములలోను అమ్మవారి రూపరేఖ. వేషధారణ, చిరు 
నామముల గుటీంచి చెప్పబడినది. (ప్రస్తుత శ్లోకము (శ్రీవిద్యకు, కుండలిని 
యోగమునకు అత్యంత ప్రాధాన్యమైనది. (ప్రతి వ్యక్తిలోను కుండలినీ శక్తి రూపములో 
నుండు అమ్మవారు యోగసాధనా క్రమములో ఏ విధముగా చలించి, సాధకుని 
తరింప చేయునది - సంక్షిప్తముగా, బీజప్రాయముగా ఈ ప్రస్తుత శ్ఞాకమునందు 





తెలుపబడినది. సౌందర్యలహరిలోని మిగిలిన శ కములన్నియు ఒక ఎత్తు - శ 
శ్లోకము ఒక్కటీ ఒక ఎత్తు. కుండలినీ యోగ రహస్యమును వివరించుటకు శ 
ఒక్క శ్లోకము చాలును. ఈ శోకము నందు ముఖ్యముగా మూలాధారాగి 
చక్రములగుటీంచి, వాటి తత్త్వముల గుజించి తెలుపబడినది. ఈ వివరములకు 
ముందుగా మరికొన్ని ప్రాథమిక విషయములు చెప్పవలసిన అవసరమున్నది. 
ఊర్థ్వ జీవులు (Vertical beings) కుండలినీ యోగము 

మానవ జాతిలోనికి అడుగు పెట్టక పూర్వము ప్రతి జీవికి వెన్నెముక 
ఉండవచ్చును, ఉండకపోవచ్చును. వెన్నెముక ఉన్న జీవులలో రెండు రకములు, 
వెన్నెముక అడ్డముగా నున్న జీవులు. ఇవి జంతువులు. వీటి వెన్నెముక సూర్యోదయ 
సూర్యాస్తమయ బిందువును కలుపు రేఖవలె అడ్డముగా (Horizontal) ఉండును, 
కాబట్టి, వీటిని తిర్యక్‌ జీవులు అందురు. (జిరాఫీ వంటి ఎత్తయిన మెడగం 
జంతువులకు గూడా వెన్నెముక అడ్డముగానే ఉండును.) 

మిట్ట మధ్యాహ్నపు సూర్యుని, అర్దరాత్రి సూర్యుని కలుపు రేఖవలె నిట్ట 
నిలువుగా (Vertical) వెన్నెముక ఉండు జీవులు మానవులు. ఈ ఊర జీవులకు 
సంబంధించినదే కుండలినీ యోగము. మిగిలిన జీవులకు కుండలినీ యోగమును 
సమన్వయింప ప్రయత్నించరాదు. 
షస శ; 

“ఏమియు లేనట్లు కనబడు (SeeMing nothingness) చోటు (Space) 
నుండి అన్నియు ఉన్నట్లు కనబడు (Apparent something) ఈ భౌతిక (ప్రపంచము 
(Material World) మరియు అందలి జీవులు ఏ విధముగా ఏర్పడుచున్నారు?”: 
అను ప్రశ్నకు సమాధానముగా శైత్తరీయోపనిషత్తు నందు - 

“కకాశాద్వాయుః | వాయోరగ్నిః | అగ్నేరాపః | అద్భ్యః పృథివీ | 
వృ థివ్యాఓషధయః। ఓషదీభ్యోన్నమ్‌ ! అన్నాత్సు రుష 1” అను ఒక చక్కని మంత్రము 
గలదు. దిని అర్థమేమనగా ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్నీ, 
అగ్నీ నుండి జలము, జలము నుండి పృథివి, పృథివి నుండి ఓషధులు, ఓషథుల 
నుండ అన్నము, అన్నము నుండి పురుషుడు (“పురుషుడు నగా భౌతిక దేహము 





సౌందర్య లహరి 511 
యొక్క యజమాని అయిన బీవుడు. జీవునకు లింగభేదము లేదు కాబట్టి - 
“పురుషు పదము స్త్రీ, పురుషులిద్దరికినీ వర్తించును.) 

పైన చెప్పిన దంతయూ సూక్ష్మము నుండి స్టూలమునకు జరుగు సృష్టి 

క్రమము. దీనికి వ్యతిరేక (౪లుల మార్గమే స్టూలము నుండి సూక్ష్మమునకు 

జరుగు ప్రళయ మార్గము. ప్రళయమనగా - చక్కగా లీనమగుట. అనగా, తను 
ఎక్కడ నుండి వ్యక్తమైనదో అట్టి చోటు లోనికి లీనమగుట (చోటు లోనికి ఈ భౌతిక 
సృష్టి అంతయులీనమగుట) అని అర్థము. అంతేగాని, నశించిపోవుట అని అర్థము 
కాదు. (పంచదార ద్రావణములో, పంచదార వినాశము కాకుండా, కరిగి ఈ నీటిలో 
లీనమై ఉన్నట్లన్నమాట 1) ఈవిధమైన సృష్టి ప్రళయములు ఒక దాని తరువాత 
ఒకటి తారు మారగుచు (Alternate) నిరంతరము (Never ending) (Never end- 
(ng) ఆదినుండి ఇప్పటివరకు జరుగుచూనే వున్నవి. ఇకముందు కూడా అట్లే 
జరుగును. బ్రహ్మాండ పరిధి (Macroscopic 5021ల యందును, పిండాండ పరిధి 
యందును (Microscopic scale) గూడా ఇట్లే జరుగును. 
పిండాండ పరిధిలో 

మానవుడు తాను బ్రతకుటకు అవసరమైన గాలి, అన్న పానీయాదులను 
గ్రహించి - రస, రక్త, మాంస మేదోల_స్థిమజ్ఞా శుక్రములనెడి సప్త ధాతువులను 
(Seven tissues) ఏర్పరచుకొని, చివరకు అన్నిటి సారాంశముగా సూక్ష్మ స్థితిలో 
నుండు చివరి ధాతువైన శుక్రము నందు బీజస్టితిలో నిక్షిపుడగును. భౌతిక దేహ 
స్టూల స్థితి నుండి ఈ శుక్ర బీజ సూక్ష్మ స్టితి వకు మారు మార్గము మానవునకు 
సంబంధించిన ప్రళయ మార్గమును సూచించును. కాని, ఇది ఆ ప్రళయ మార్గములో 
మొదటి భాగము మాత్రమే! శుక్రస్టితి నుండి ఇంకనూ సూక్ష్మతరమైన స్థితులలోనికి 
మారి బాహ్య ప్రపంచమునకు, భౌతిక దేహమునకు అతీతముగా ఉంటూ 
మోక్షానందస్టితిని చేరుట మిగిలిన రెండవ భాగములో జరుగవలెను. ఈ రెండవభాగ 
లక్ష్యమును సంధ్యావందనము, భక్తియోగము, జ్ఞాన యోగము, కుండలినీ యోగము 
మొదలగు రాజయోగములవంటి ఉపాసన, సాధన మార్గములలో సిద్దింప 
జేసుకొనవలెను. 
శుక్రము యొక్క త్రివిధ వినియోగములు 

శుక్రమును మూడు విధములుగా వినియోగించ వచ్చును. 


[21 నొందర్య లహరి 

వలయు కామ పరతృప్త కొజ్టై శుక్రమును అధో మార్గమును పట్టించుట. 
ఇట్టి స్థితిలో ని శుక్రమును దక్షిణా గ్నితోను, 'భోగవతీ అను పెరుతో పీలువబడు 
గంగానది తోను పురాణాదులలో సంకేతించుదురు. 

2. సత్సంతానము కొటకై శుక్రమును అధ్‌ మార్గము పట్టించి గర్భమునందు 
పిండోత్పత్తి ద్వారా తిరిగి దేహమును పొందుట. ఇట్ట స్టతిలోని శుక్రమును 
గార్లపత్యాగ్నీ? తోను “మందాకిని అనుపేరుతో పిలువబడు గంగానదితోను 
పురాణాదులలో సంకేతించుదురు. ఈ రెండు విధములైన అధోమార్గములు 
గూడా 'పీతృయాన మార్గమును తెలియజేయును. ఇక 

3. శుక్రమును అధోమార్గము పట్టించకుండా - ఓజస్సు, సహస్సు, భ్రాజస్సు 
మొదలైన అత్యంత సూక్మతరమైన ధాతువుల రూపములలో వెన్నెముక వెంబడి 
ఊర్టమార్గమును పట్టించుట. ఈ స్టితిలోని శుక్రవును “ఆహవ 
నీయాగ్గీ'తోను, “వియద్గంగా? అను పేరుతో పిలువబడు గంగానదితోను 
పురాణాదులలో సంకేతించుదురు. ఈ ఊర్గ్వ గమన మార్గమునే “దేవయాన 
మార్గము” అని అందురు. (భోగవతిని - “పాతాళగంగ అనియు, మందాకినిని 
“భూతల గంగి యనియు, వియద్గంగను “ఆకాశగంగ అనియు అందురు.) 
ఈ చిట్ట చవరకు చెప్పబడిన శుక్ర వినియోగమునకు కుండలినీ యోగమునకు 
సంబంధము గలదు. 

ఇదా, పింగళా, సుషుమ్నా నాడులు 

నాడులనగా నరములు కాదు. నరములు భౌతికమైనవి. విటిని కంటితో 
చూడగలము. నాడులు భౌతికమైనవి కావు. ఇవి ౫- కిరణములు, అయస్కాంత 
బలరేఖలు వంటివి. వీటిని మనము కళ్ళతో చూడలేకపోయినను వాటి ప్రభావమును 
గుర్తించగలము గదా ! (ఈ నాడుల గూర్చి పూర్తి అవగాహన కలుగుటకు నేను 
వ్రాసిన (శ్రీ లలితా సహస్ర నామ వివరణ - ప్రథమ భాగ అనుబంధమును చదువు 
కొనవలెను.) వెన్నెముక మధ్యలో నిలువు వరుసలో మూడు నాడులుండును. 

1) ఇడానాడ, 2) పింగళానాడి, 3) సుషుమ్నానాడి 

1. ఇదానాది 


ఇది సూక్ష్మము నుండ స్టూలము వైపుగా, అనగా - పై నుండి క్రిందకు 


సౌందర్య లహరి 





పని చేయును. ఇది పంచ భూతాత్మక పదార్థమును పుట్టించు టకు (0 precipitate 
or manifest) ఉపకరించును. ఇది చంద్రాత్మకము. ఇది “ఏత్సయానము' నకు 
సంబంధించినది. దీనిని పురాణాదులలో 'గంగానది తో సంకేతించుదురు. మరియు 
ఇది బాహ్య భౌతిక లోకమునకు - మనకు మధ్య సంధాన కర్తగా పనిచేయును. 
2. పింగళానాది 

ఇది స్టూలమును సూక్కముగా మార్భుటకు ఉపయోగపడును. 
పంచభూతాత్మక పదార్థమును సూక్మతవు మార్గమువైపుగా (sublimation) 
పట్టించుటకు ఈనాడి ఉపకరించును. ఇది సూర్యాత్మకము. ఇది మనకు - 
మనలోని సూక్మమైన అంతర్జోకములకు మధ్య సంధానకర్తగా వ్యవహరించును. 
ఈ నాడి 'దేవయానము నకు సంబంధించినది. దీనిని పురాణాదులలో “యమునా” 
నదితో సంకేతించుదురు. 

ఈ రెండు నాడుల గుటీంచి ఈ క్రింద తెలిపిన శ్లోకములను ఇక్కడ గుర్తు 
చేసుకొనుట సముచితము. 

న్లో. దక్షిణే 'పెంగళానాదీ' *వహ్నిమందల' గోచరా 

“దేవయాని మితిజ్టేయం పుణ్యకర్మానుసారిణే. 
న్లో. “ఇడా” చ వామనిశ్వాసా “సోమమండలి గోచరా 
'పితృయాన' మితిజ్లేయం నామ మాశ్రిత్య తిష్టతి. 

(“వహ్నిమండలి - సూర్యుని, 'సోమమండలి - చంద్రుని సూచించునని 
అర్ధము. 
3. సుషుమ్మానాడి 

పెన తెలిపిన రెండు నాడుల మధ్య అత్యంత సూక్ష్మమైన ప్రదేశము వేరొక 
నాడిగా వర్తించును. దీనినే “సుషుమ్నా' నాడి అందురు. ఇది అగ్నితత్త్వము. దీనిని 
పురాణాదులలో అంతర్వాహిని అయిన “సరస్వతీనది తో సంకేతించుదురు. 
శుక్రము తరువాత తేజోమయ ధాతువుల రూపములో ఉండు జీవశక్తినే - ఈ 
సుషుమ్నానాడి యందలి కుండలినీ శక్తి అనియు, సుషుమ్నాన్ని అనియు అందురు. 
విశ్వములోని సమస్త జీవుల సామూహిక లేదా సమష్టి కుండలిని శక్తిని (60510 
06110) ' త్రిపుర సుందరి పేరుతో సంకేతించుదురు. ఈమెయే “శివశక్తి అనియు, 


సౌందర్య లహరి 








“వ్యక్తిగత కుండలిని, లేదా - వ్యష్టి కుండలినిని “బీవశక్తి* అనియు అందురు. ద్రీస్టో 
లలితా సహస్ర నామ స్తోత్రములో 'బిసతంతు తనీయస అనునామముతోన్సు, 
మంత్రపుష్పములో “పీతా భాస్వత్యణూపమా ! ... సోక్షరః పరమస్వరాట్‌ వరక 
చెప్పిన మంత్రములలోను, సంధ్యావందనము నందు *' ఆయాతు వరదా దేవి అక్షరం, 
బ్రహ్మ సమ్మితమ్‌... ఓజోసి, భ్రాజోసి, దేవానాంధామ నామాసి, విశ్వమసి 
విశ్వాయుః, సర్వవుసి సర్వాయుః, అభిభూః ఓం” అను వుంత్రములలో 
ప్రతిపాదించిరి. దీనిని అంగ్గమున (The Intelligent electricity or Mental elec. 
tricity) అని కొందు అనువదించిరి. 

(Cerebral menengites వంటి మెదడుకు సంబంధించిన వ్యాధులు 
వచ్చినప్పుడు వెన్నెముక నుండి 501041 [214 ను తీయుచుందురు. వెన్నెముకలో 
ఇది తేజో రూపములో నున్నను, సిరంజిలోనికి ఎక్కినపుడు అది {1॥14వలె వచ్చును, 
అత్యవసర పరిస్థితులలో తప్ప అనవసరముగా చీటికి మాటికి ఈ 114 ను 
తీయించరాదు. ఎన్నిసార్లు తీయించినచో అన్నిసార్లు ఆ వ్యక్తిలోని 'ధీశక్తి గుణకము' 
Intelligent quotient అనగా '1.Q.' తగ్గును). వెన్నెముకలోని ఈ సుషుమ్నా 
మార్గమునే కులపథము అని కూడా అందురు. 

ఉపాసకుని సాధనలో - సుషుమ్నానాడి ద్వారా ఈ కుండలినీ శక్తి అను 
అమ్మవారు - వెన్నెముక క్రిందకొస నుండి బ్రహ్మరంధ్రము వరకు ఆరోహణము 
చెందును. ఇట్లు ఆరోహణము జరుగుచున్నప్పుడు సాధకునిలో జరుగు మార్పులే 
ఈ (ప్రస్తుత శ్లోకము నందు తెలుపబడినవి. సుషుమ్నా మార్గము నందలి కొన్ని 
నిర్దేశిక బిందువుల (Cardinal points) వద్ద పంచభూతములను, మనస్సును 
నియంత్రణ (60౧౯౦0 చేయు శక్తి కేంద్రములు (Vital centres) వుండును. వీటినే 
“షట్స[క్రములు' అందురు. వీటికి - వైద్య శాన్హ్రమునందు సూచించు Brain, 901 
nal cord, Autonomic plexuses కు చక్కని సమన్వయము గలదు. 
షట్పక్రములు 
1. మూలాధారము : దీనినే “ఆధార చక్రము” అని గూడా అందురు. ఇది 

వెన్నెముక క్రింది కొనవద్ద (గుద స్థానము వద్ద) ఉండును. తల దగ్గర నుండి 
పాదముల వరకు గల మానవ శరీరమును వరుసగా అశ్విని నుండి రేవతి వరకు 
గల 27 నక్షత్రములతో న్యాసము చేసినచో వెన్నెముక క్రింది కొన వద్దకు 


నాందర్శ్య లహరి 








11) 


iii) 


“మూలా” నక్షత్రము వచ్చును. ఇది ధనూరాశిలో ఉండును. మూలా నక్షత్ర 
ప్రాంతము వద్ద ఉండు చక్రము గాబట్టి దీనిని “మూలాధార చక్రము అనిరి. 
మనము కూర్చున్నప్పుడు మన శరీరము లోని భారమంతయు ఈ బిందువు 
వద్దనే ఆధారపడి పని చేయును. ఈ “ఆధార బిందువు వద్ద ఉండు చక్రము 
గాబట్టి దీనిని “ఆధార చక్రము'* అనిరి. ఆంగ్లమున దీనిని 36 6౭ntre' 
అందురు. ఇది వున శరీరములోని పృథివీ తత్త్వమును (30114 matter) 
నియంత్రణ చేయును. ఈ చక్రమునందు తేడా వచ్చినవో శరీరము నందు 
గట్టిగా నుండు పదార్ధములకు మార్చు వచ్చును. 

స్వాధిష్టానము : ఇది ఫ్రహము ఉండు ప్రాంతములో ఉండును. వున 
శరీరములోని శీతోష్టాగ్నులను నియంత్రణ చేయును. దీనిని ఆంగ్రమున '$pleen 
centre' అందురు. దీని తేడా వలన అజీర్తి, మందము, జరములు మొదలగు 
వ్యాధులు వచ్చును. 

మణిపూరము : ఇది నాభివద్ద ఉండును. దీనిని ఆంగ్రమున 'Sంlar plexus' 
అందురు. శరీరము నందలి ద్రవ పదార్థములను, అనగా - పంచభూతములలో 
ఒకటైన ఆపస్తత్వమును నియంత్రణ చేయును. ఈ చక్రము నందు తేడా 
వచ్చిసరిగా పనిచేయనిచో జలధాతు సంబంధమైన జలోదర, వరిబీజాది 
వ్యాధులు సం క్రమించును. 

(ముఖ్య గమనిక : ఈ మణిపూర చక్రము అగ్నితత్తమునకు సంబంధించి 
నదిగా కొందరు చెప్పుదురు. కాని, అట్లు చెప్పుట అంత సమంజసము 
కాదేమోనని ఈ క్రిందొతెలిపిన కారణముల వలన అనిపించును. 

మణి పూర పదము నందు “పూరణ పదము వున్నది. పూరణము వాయువునకు 
జలమునకు చెల్లును గాని, అగ్నికి చెల్లదు. 

నారాయణునికి నాభి నుండి పద్మము పుట్టినది. పద్మము జలము నందు 
పుట్టును గాని అగ్నియందు కాదు. కాబట్టి నాభివద్ద ఉండు ఈ మణి పూర 
చక్రము జలతత్త్వమునకు సంబంధించినది అనుటయే సమంజసము. 
శంకరాచార్యుల వారు గూడా 'కమపిమణిపూరే' అని ఈ ప్రస్తుత శోకము 
నందు తెలిపిరి. అనగా మణిపూరము వద్ద “జలతత్త్వము’ అని అర్ధము. 
పెన తెలిపిన మూడు కారణముల వలన మణిపూర చక్రము జలతత్త్వ సంబంధ 


సౌందర్య లహరి 





మైనది అని గ్రహించుట యుక్తము. కాని ఒక్క సంగతి ! శరీరము నందు 
వెన్నెముక వెంబడి వుండు వరుస మార్గములో మాత్రము మూలాధార చక్రము 
తరువాత స్వాధిషానము, ఆపైన మణిపూరము ఉండును). 

4. అనాహతము : ఇది గుండెకాయలోని హృదయము నందు వుండును. 
అందులకే దీనిని ఆంగ్రమున Heart centre' అని అందురు. మన శరీరము 
నందలి వాయు పదార్ధములను, అనగా - పంచ భూతములలో ఒకటి అయిన 
వాయుతత్తమును ఈ చక్రము నియంత్రణ చేయును. వినాళ గంథులలోని 
Thymus gland' కు దీనికి సంబంధము గలదు. ఈ చ[క్రము నందు తేడా 
వచ్చినచో శ్వాససంబంధ మైన, వాత సంబంధమైన, హృదయ సంబంధమైన 
వ్యాధులు వచ్చును. 

5. విశుద్ధి : ఇది గొంతులో "70011 00165 వద్ద ఉండును. అందులకే దీనిని 
ఆంగ్రమున Throat centre; అందురు. ఇది మనశ రీరము నందలి చోటును 
అనగా - ఆకాశ తత్వమును నియంత్రణ చేయును. ఆకాశము శబ్ద గుణకము 
కావున, ఈ చక్రములో తేడా వచ్చినచో వాక్కునందు, ఉచ్చారణ యందు 
తేడాలు వచ్చును. చెవిటితనము, మూగతనము గూడా రావచ్చును. వినాళ 
గ్రంథుల లోని థైరాయిడ్‌ గ్రంథికి (Thyroid gland) దీనికి సంబంధము గలదు. 

6. ఆజ్ఞాచక్రము: ఇది రెండు కనుబొమ్మల మధ్య ఉండు ప్రాంతములో ఉండును. 
అందువలన దీనిని ఆంగ్లములో 'Eye brow centre' అని అందురు. ఇది మన 
మనస్సును నియంత్రణ చేయును. పంచ భూతములకు అతీతముగా ఉండి, 
వాటన్నిటినీ నియంత్రణ చేయగల సామర్ధ్యము ఈ చక్రమునకు ఉండును. 
ఈ చక్రములో తేడా వచ్చినపుడు అపస్మారము, మూర్త, పిచ్చి మొదలైన 
మానసిక వ్యాధులు రావచ్చును. 

పైన తెలిపిన ఆరు చక్రములే కాక మన శిరస్సులోపల పైభాగము నందు 
ఉండు బ్రహ్మరంధ్ర ప్రాంతములో మానవ (ప్రజ్ఞకు లోబడి ఉండని ఏడవ చక్రము 
గూడా ఒకటి ఉండును. దీనిని “సహస్రారము? అందురు. ఆంగ్లమున దీనిన Head 
centre అందురు. దీనికి వినాళ గ్రంథులలో ఒకటైన ౧6౧11812041నకు సంబంధము 
గలదు. ఇది కులపథమునకు గమ్యస్థానముగా ఉండును. 


నొందర్య లహరి 








(వెన్నెముక వెంబడి ఉండు ఆధార చక్రము నుండి సహస్రారము వరకు 
ఉన్న సమస్త జ్ఞానమును తెలిసిన వానిని 'ఆసాంతమూ (అనగా ఆ - ఆధార చక్రము 
నుండి, స - సహస్రారము వరకు లేదా 'అమూలా[గ్రము ఆమూల - అనగా 
మూలాధారము నుండి, అగ్రము - అనగా పై కొన వద్ద ఉన్న సహస్రారము వరకు) 
తెలిసిన వాడందురు. ఈ విధముగా ఈ ' ఆనాంతము, “ఆమూలా [గ్రము పదములు 
పుట్టినవి. మరియు ఎ విషయమునైనను పూర్తిగా తెలిసినచో “ఆసాంతము” లేదా 
“ఆమూలా[గ్రము తెలుసుననుట పరిపాటి అయినది.) 

(ప్రస్తుత విషయము 

ఈ శ్లోకము నందు సాధనలో జరుగు దేహము నందలి మార్పులు 
' చెప్పబడును. కుండలినీ యోగసాధనా మార్గములో గాని, ప్రాణాపానముల మధ్య 
సమన్వయమును సాధించుట ద్వారా చేయు రాజయోగాది ఇతర మార్గములలో 
గాని - ధర్మామీటరు నందలి పాదరసము వలె సాధకుని తేజోమయ జీవశక్తి 
సుషుమ్నా మార్గము వెంబడి పైకి ఎక్కును. అనగా ఆరోహణ చేయును. ఈ 
ఆరోహణలో మొట్టమొదటగా ఆ కుండలినీ శక్తి అను అమ్మవారు మూలాధార 
చక్రము వద్దకు వచ్చినపుడు అక్కడ ఉన్న ఆ చక్రము నియంత్రణ చేయు 
భూతత్త్యమును ఛేదించును. అటుపైన స్వాధిష్థానము వద్ద అగ్నితత్త్వమును, ఆపైన 
మణిపూరము వద్ద జలతత్త్వమును, అనాహతమువద్ద వాయుతత్త్వమును, విశుద్ధి 
వద్ద ఆకాశ తత్తుమును, ఆజ్ఞాచక్రము వద్ద మనస్తత్వమును ఛేదించి, చిట్టచివరకు 
అన్నిటి కన్నా పైన మేడమీద గదిలోవలె నున్న బ్రహ్మరంధ్రము వద్ద గల సహస్రార 
పద్మములో - పూర్తిగా నిండి ఒంటరిగా ఉన్న శివుని జేరి ఐక్యమగును. ఇది జీవేశ్వర 
సర్వేశ్వర ఐక్యమును, శివశక్తుల సమాగమమును, పిండాండ ప్రళయ మార్గపరాకాష్ట 
సితిని సాధకుల సాధన గమ్య స్టితి అయిన మోక్షానంద స్థితిని - తెలియ జేయును. 
ఈ స్థితిలో సాధకుడు మనస్సునకు దేహమునకు గూడా అతీతునిగా ఉండును. 
బంధము తొలగి జీవన్ముక్తుడగును. సూర్యకిరణ స్పర్శ పద్మములను వికసింప 
జేసినట్లు - కుండలినీ శక్తి స్పృశించినవుడు ఈ చక్రములు ఉత్తేజిత మగును. కాబట్టి, 
ఈ చక్రములను పద్మములని గూడా వ్యవహరింతురు. 


శివశక్త్యెక్య స్థితి 

వ ఇవశకులను _ “పురుషుడు, (ప్రకృతి అని గూడా అందురు. సృష్టిని ఒక 
వృత్తముతో పోల్ఫినవో, కేంద్రము - పురుషుడు, పరిధి - ప్రకృతి అగుదురు. వీరి 
జంట విడదీయలేనిది. వీరిలో ఎవరు ముందు, ఎవరు వెనుక అని గూడా ఉండదు. 
గణితాత్మకమైన మెదడు కలిగిన (Mathematical brains) వారికి, సాంఖ్యక మనస్సు. 
కలిగిన వారికి12151021 Minds), చరిత్రకారులకు (Historians) ముందు వెనుకలు 
లేకుండా ప్రకృతి - పురుషులు ఏ విధముగా కలిసి ఉందురను అనుమానము, 
అభ్యంతరము ఉండవచ్చునేమో కాని - కలిసియే వుందురు. చెట్టు తాలూకు 
వ్యూహము విత్తనములోను, విత్తనము తాలూకు అంకురము చెట్టు తాలూకు 
పండులోను ఏవిధముగా ఏకకాలములో ఇమిడి ఉండునో - అదే విధముగా ఈ 
ప్రకృతీ పురుషుల జంట గూడా ఎప్పుడునూ కలిసియే ఉండును. అందులకే 
భగవద్గీతలో - 

“ప్రకృతిం పురుషం చైవ విద్ద్యనాది ఉభావపి (13అ - 20శో) అన్నాడు 
గీతాచార్యుడైన (శ్రీ కృష్ణపరమాత్మ. ఈ ప్రకృతీ - పురుషులు ఒక నాణెము (001) 
యొక్క బొమ్మ (126) బొరుసు (121) లవంటీవారని అవగాహన చేసుకొనవలెను, 
చీకటి వెలుగుల ఉదాహరణ 


“సహస్రారము అను గదిలో ఏ మాత్రము ఖాళీ లేకుండా శివుడు పూర్తిగా 
నిండి ఉన్నపుడు - “అమ్మవారు? అను కుండలినీ శక్తి “షట్బ[క్ర భేదనము 
చేసుకుంటూ చిట్ట చివరకు వెన్నెముక పైన సహస్రార కమలములో ఉన్న శివునితో 
ఒంటరిగా, రహస్యముగా కలిసీ విహరించును'” అని చెప్పబడినది. '“శివుడు గది 
నిండా వున్నపుడు ఆ గదిలో ఖాళీలేదు గదా, మరి అమ్మవారు ఆగదిలో నికి ఎట్లు 
వెళ్ళి ప్రవేశించగలిగినది?** అను విషయము అర్ధ్హమగుటకు ఈ క్రింది ఉదాహరణ 
చెప్పుకొనవచ్చును. 

“నివృడు చీకటి వంటివాడు, అమ్మవారు వెలుగు వంటిది” అని 


అనుకొన్నచో - గదినిండా చీకటి నిండి ఉన్నపుడు గదిలోని బల్బు వెలుగు నట్టు 
స్విచ వేయబడినపుడు- 


సౌందర్య లహరి 


1) గదిలో పూర్వము ఉన్న చీకటి అంతయు మాయమై వెలుగు వచ్చినదా? 





2) గదిలో ఉన్న చీకటి, క్రొత్తగా వచ్చిన వెలుగు రెండునూ కలసీయే 
యున్నవా? 

3) అయినచో గదిలో ఎంత మేరకు చీకటి - ఎంత మేరకు వెలుగు ఉన్నవి? 

4) గదిలో ఉన్న చికటియే వెలుగుగా మారీనదా ? 

5) అసలు చీకటియే వెలుగా ? వెలుగే చీకటియా ? 


పె ప్రశ్నలకు సమాధానము చెప్పకలరా ? చెప్పుట కష్టము. ఈ “వెలుగు 
- చీకటి అను భార్య భర్తలు ఒకరి నొకరు కౌగలించుకొనుటలో బాగుగా నైపుణ్యము 
కలవారు. వారిద్దరును కలసి ఉన్న ఆస్టితిలో ఎవరి శరీర భాగము ఎవరిలో ఎంతవరకు 
ఇమిడి పోయి ఉండునో చెప్పుట గూడా కష్టము. అదియే అర్ధనారీశ్వర తత్త్వము. 


అసలు “వెలుగు - వేరు, చీకటి - వేరు అని అనుకొనుటయే మన 
అజ్ఞానము. కంటిలో దేనిని మనము చూడలేమో దానిని “చీకటి అనీ - చూడగలుగు 
దానిని “వెలుగు అనీ చెప్తునవి కేవలము సాపేక్షకమే ! ఎప్పుడును ఈ చీకటి వెలుగులు 
కలిసియే ఉండును. అవి ఏ నిష్పత్తిలో, ఏయే పాళ్లలో కలిసి ఉండునో, ఉండవలెనో 
ఆయా సందర్భాలను బట్టి అవియే ఒక అవగాహనకు వచ్చును. అటువంటి చీకటి 
వెలుగులకు ప్రతీకలే శివశక్తులు. వీరిద్దరి మధ్య నుండు పరమ ఉత్కృష్టమైన 
అవగాహన, సర్టుబాటు తత్వమే - వారిది “దివ్య దాంపత్యము” అని అనుటకు 
కారణము. ఈ విధమైన దాంపత్యము సృష్టిలో మరి ఇతరులెవ్వరికిని లేదు. 


అటి టు 


సంస్కృత శ్లోకము - 10 
సుధాధారా సారః చరణయుగళాంతర్విగళత్రిః 
[పపంచం సించంతీ పునరపి రసామ్నాయ మహసః 
అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్టవలయమ్‌ 
స్వ మాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిగి. 


మ 


ఇఇ. కాల. - 


సౌందర్య లహరి 
అనువాద పద్యము 
చం. చరణాబ్దమ్ములనుంది యొల్కెదు సుధాసార (ప్రవాహమ్మతో 
స్వరయుక్తంబుగ సర్వనాడులను (పక్షాళించి యాపై సుధా 
కర మూర్గమ్మును బీడి, స్వస్థలము వెళ్మ్కన్‌ యూలరం[ధమ్మునం 
దురగంబుండెడి రీతి చుట్టుకొని నీవే ని[దగావింతుగా! 


టీక 


(జగజ్జననీ!) చరణ + యుగళ + అంతర్విగళితైః = చరణాంబుజముల 
జంట వుధ్య నుండి [స్రవించుచున్న, సుధాధార + ఆసారైః = అమృత ధారా 
పాతముచేత, ప్రపంచం = పంచతత్త్వదేహమును (ప్రేరేపించు నాడీమండల 
వ్యూహమును, సించంతీ = తడుపుచున్నదానవై, రస + ఆమ్నాయమహసః = 
అవ్బతము యొక్క గుణాతిశయ రూపకాంతులు గల చంద్రుని నుండి, 
స్వాంభూమిం = స్వకీయమైన భూతత్వమునకు సంబంధించిన ఆధార చక్రమును, 
పునః అపి= మరల, అవాప్య = పొంది, భుజగనిభం = సర్పమువలె, అధ్యుష్టవలయం 
= అధిస్టంపబడిన కుండలాకారమైన దానినిగా, స్వం + ఆత్మానాం = తనదగు నిజ 
స్వరూపమును, కృత్వా = చేసి (అనగా - ధరించి, లేదా - పొంది), కుహరిణి = 
తామర పూవు బొడ్డు వద్దనుండు సన్నని రంధ్రము వంటిదైన, కుల (కు = పృథివీ 
తత్త్వము, ల = లయము నొందు) సుషుమ్నా మూల మందలి, కుండే = కమల 
కందరూపమైన చక్రము నందు, స్వపిషి = నిద్రింతువు. 

తాత్పర్యము 

తల్లీ! జగజ్జననీ! నీ పాదముల జంట నడుమ నుండి జాలు వాటు అమృతపు 
ధారాపాతముచే శరీరము నందలి 72,000 నాడి మండల మార్గమునంతను తడిపీ, 
అమృత రూపకాంతులు గల చంద్రుని విడి, స్వస్థానమైన ఆధార చక్రము జేరి, అక్కడ 
నీ స్వరూపమును కుండలాకారముగానుండు సర్పము వలెగావించి, తామర పూవు 
బొడ్డు వద్ద సన్నని రంధ్రము వలె నుండు మిక్కిలి సూక్ష్మమైన సుషుమ్నా మార్గపు 
క్రింది కొన వద్ద గల ఆధార చక్రము-క్రింద కుండలినీ శక్తివె నిద్రింతువు. 





సౌందర్య లహరి 61] 
వివరణము 

క్రిందటి శకము నందు - కుండలినీ శక్తి అను అమ్మవారు సుషుమ్నా 
మార్గము గుండా ఆరోహణము చేయుచూ సహస్రార కమలమందలి శక్తుడైన 
శివునితో సాయుజ్యము చెందుట చెప్పబడినది. ఇధి యోగ సాధకుడు జీవన్ముక్తు 
డగుటకు చేయవలసిన అభ్యాసప్రక్రియను తెలుపును. ప్రస్తుత శ్లోకము నందు 
సహస్రారకమలము నందలి శివునితో సాయుజ్యము పొందిన అమ్మవారు అను 
కుండలినీ శక్తి సుషుమ్న వెంబడి అవరోహణ మార్గములో తిరిగి తన స్వస్థాన మైన 

కులకుండమును చేరుటలో జరుగు విషయములు వెప్పబడుచున్నవి., 
సహస్రార చక్రము - మనలో చంద్రమండల స్థానమును సూచించును. 
“శివుని శిరస్సుపై చంద్రుడు ఉండును. అను విషయము - “జీవుని మెదడులో 


మనస్సు ఉండుటి ను సూచించును. (The principle of mind in our brain is be- 


ing denoted by Moon on the head of Lord Shiva as Lord Shiva represents 
Jeeva and Moon mind. Sahasrara Chakra denotes Chandra mandala as per 


the tantriktexts) చైతన్య రహితముగా నిళ్చీల, నిర్వికార స్థితిలో నున్న శివునికి 
అమ్మవారి సంస్పర్శతో చైతన్యము కలిగి సృష్టికి ఉన్ముఖుడగును. వారిద్దరి సాయుజ్య 
స్టితి నుండి సృష్టిగా అమ్మవారు వేరై అవరోహణము చెందునని చెప్పుటయే ప్రస్తుత 
శ్లోక వృత్తాంతము. మానవ శరీరము నందు సహస్రార కమలచంద్ర మండలము 
నుండి జరుగు ఈ అవరోహణమునకు ప్రారంభంలో అమ్మవారి రెండు 
పాదములనుండి సుధాధార పాతము జరిగి, శరీరము నందలి సమస్త నాడీ మండలము 
తడుప బడి ఉద్దీపనము చెందును. నాడీమండలము గుటీంచి మరికొంత వివరణ 
ఇక్కడ అవసరము. 
శరీరం గృహమేవచ 

గృహమునకు శరీరమునకు చాల పోలికలు గలవు. గృహము నిర్మింంబడక 
పూర్వము గూడ గృహస్థువుండును. అట్లే, శరీరము నిర్మింపబడక పూర్వము, 
అనగా - దేహము నిర్మాణము కాక పూర్వము గూడా జీవుడు వుండును. గృహము 
కట్టబడుటకు ముందు గృహమునకు సంబంధించిన వ్యూహము - బ్లూ ప్రింట్‌ (016 
Print)గా - గృహస్టు బుజ్జలో వుండును. అట్లే - దేహ నిర్మాణమునకు 





సంబంధించిన వ్యూహము జీవునిలో ఇమిడి వుండును. జీవుని అంతర జీవన వ్యాపార 
నిర్వహణా వ్యూహమునే నాడీ మండలముగా అర్ధము చేసుకొనవచ్చును. అనగా, 
ఇంటి బ్లూ ప్రింట్‌ ఎటువంటిదో - శరీరమునందు నాడీవుండ లవు 
అటువంటిదన్నమాట! బ్లూ ప్రింట్‌ ఎట్లు భౌతికమైన ఇల్టుకాదో - నాడీమండలము 
గూడా భౌతికమైనది కాదు. కాని ఈ రెంటిని బట్టియే అటు గృహము గాని, 
ఇటు దేహము గాని - నిర్మాణ మగును. నాడీమండలము ఉద్దీపనమైన తరువాత 
గాని “(గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వబడి భౌతికత్వము చేకూరదు. ఇందు నిమిత్తమై ముందుగా 
ఆ కుండలినీశక్తి అను అమ్మవారి అనుగ్రహ వర్షముచే సమస్త నాడీమండలమును 
తడుపబడి, ఉద్దీపన చెంది ప్రేరణ జరుగునని చెప్పబడినది. (ఈ నాడీ మండలమును 
మన శరీరము నందలి వారా ప్రసార వ్యూహముగా (Communicative network 
in our bంdy) అర్థము చేసుకొనవలెను. అట్లే, రామాయణము నందలి కిష్కింధా 
కాండలో వచ్చు వానరులందజూ భౌతిక మైన శరీరము గలవారు కాదు. ఈ 
వానరులందరూ మన శరీరములోని నాడులను సూచించుదురు. ఉదా: వాలి - 
అపాననాడి, సుగ్రీవుడు - ప్రాణనాడి, ఆంజనేయుడు - బ్రహ్మనాడి. 
కుండలినీయోగ శా[న్త్రృములో ఈ మూడును వరుసగా ఇడా, పింగళా, సుషుమ్నా 
నాడులచే సూచింపబడును. వీటి పూర్తి వివరములతో రామాయణము నందలి 
షట్కాండలకు కుండలినీ యోగ మందలి షట్బక్రములకు సమన్వయము 
తెలియవలెనన్నచో - నేను వ్రాసిన “శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము' 
అను గ్రంథమును చదువవలెను). అనగా, ముందుగా అమ్మవారి సుధాధారాపాతము 
చేత, సమస్త నాడమండలము తడుపబడి ఉద్దీపనము కావింపబడును అని అర్ధము. 
మూడున్నర చుట్లు ? 

ప్రతీ వ్యక్తి - మానవ కక్ష్యలోనికి రాకపూర్వము మూడు కక్యలను 
దాటును. అవ 1) ఖనిజ లవణ కత్య (Mineral plane) 2) వృక్ష కత్య (plant 
plane) 3) జంతు కత్య (ANiMal plane). ఈ మూడు కక్ష్యలను పూర్తిగా దాటి 
మానవ కక్ష్యలోనికి అడుగు పెట్టినపుడు ఈ మానవ కక్ష్యలో సాధించవలసిన, 
పొందవలసిన పరిపూర్ణతను పొందనంత వరకు కుండలినీ శక్తి మూడుచుట్లను దాటి 
వుండును గాని, నాలుగు చుట్టు పూర్తిగా వుండవు. ఈ విషయమును చెప్పుటకు 


సౌందర్య లహరి 


కుండలినీ శక్తి ౩3 చుట్లు చుట్టుకొని మూలాధారము వద్ద గల కులకుండము నందు 
నిద్రించుచుండునని చెప్పబడినది. “ముడుచుకుని మూల కూర్చుండుటి అను 
ప్రయోగము కూడ దినిని బట్టియే వచ్చి వుండవచ్చును. మిగిలిన శ చుట్టు మేరకు 
పొందవలసిన పరిపూర్ణతను యోగసాధన ద్వారా పొందినపుడే మానవుడు 
జీవన్ముక్తుడై, మానవ జన్మకు సార్టకతను చేకూర్చుకొనును. 

ప్రాణాయామ ప్రమేయము 

సాధారణముగా ఉచ్చ్వాస నిశ్వాసములు - ఇడా పింగళానాడుల 
సహకారముతో జరుగుచుండును. ఉచ్చ్వాసము ద్వారా పీల్చబడిన వాయువు 
దేహమునందలి క్రింది భాగము వరకు పోయి నిశ్వసించునపుడు ఊర మార్గముగా 
బయటకు పోవుచూ వృధా అగును. ఈ ఉచ్చ్వాస నిశ్వాసములకు, ప్రాణా 
పానములకు, ఇడా - పింగళానాడులకు మధ్య చక్కని సమన్వయము, సంబంధము 
గలదు. మనస్సును శ్వాసతో జోడించి ప్రాణాపానముల మధ్య సమన్వయ సమతా 
స్థితిని సాధించు ప్రక్రియను *“ప్రాణాయావువు అందురు. ఈ నిరంతర 
ప్రాణాయామ అభ్యాసమువలన రాను రాను వాటి మధ్య వ్యవధి పెరుగును. అనగా, 
ఉచ్చ్వాస - నిశ్వాసములకు పట్టు కాలవ్యవధి పెరుగును. ఈ రెండును ఒకదాని 
కొకటి హోమ హవిస్సులుగా మారును. (అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే£౬పానం 
తథాపరే, ప్రాణాపానగతీ రుధ్వాప్రాణాయామ పరాయణాః, - భగవద్గీత) ఇట్టి 
సమన్వయ సమతా స్థితిలోనే - 

1) ఒక వైపు నుండి, ప్రాణనాడిద్వారా పీల్చబడినగాలి ఇడానాడి 
సహకారముతో అధోమార్గముగా ప్రయాణించి, సుషుమ్నానాడిని సూచించు 
కులపథము యొక్క క్రింది కొసకు చేరును. 2) ఇంకొక వైపు నుండి - అధో 
మార్గము పట్టిన శుక్రసారము * ఓజస్సు గా మారుస్థితిలో ఆ కొసవద్దకే చేరును. 
ఈ రెండును కలిసి కులమార్గపు అడుగు కొసవద్ద ఒత్తిడి తెచ్చి, సుషుమ్నా మార్గపు 
సన్నని రంధ్రములోనికి ప్రవేశించి ఆరోహణము చేయును. స్వాధిష్టాగ్ని వలన ఈ 
బీవ శక్తి తేజస్వంతమై, కులమార్గములో పైపైకి ఆరోహణము చెందుచు - “సహస్సు,” 
“భ్రాజస్సు* మొదలగు సూక్ష్మ ధాతువులుగా మారి, అనాహత, ఎశుద్ది, అజ్ఞాన 





సౌందర్య లహరి 





చక్రముల వైపుగా ఆరోహణము చెందును. జీవశక్తి యొక్క ఈ ఆరోహణా 
మార్గమును గూళ్ళీ క్రిందటి శ్లోకములో చెప్పబడినది. మాటలలో ఇట్లు తేలికగా 
చెప్పగలిగినను - సాధనలో ఈ స్టితిని సాధించుట అంత సులువైన విషయము కాదు. 
ఎంతయో సాధనానుభవ, అభ్యాస పాటవమున్ననే తప్ప ఈ స్థితిని సాధించుట కష్టము. 
(ఈ చివరి పేరాలో ప్రాణాయామ సమన్వయ విషయమును గూల్చి _ 
నాకు తెలిసినంత వలకు శా(స్త్రసమన్వయముగా చెప్పితిని. ఇతర విశేషములను 
అనుభవమును గడించిన పెద్దలనడిగి తెలుసుకొనవలెను). 
“మహీంమూలాధారే....*, “సుధాధారాసారైః..? ఈ రెండు శ్లో కములలో 
చెప్పిన కుండలినీశక్తి ఆరోహణ, అవరోహణా మార్గములు ఒక దాని కొకటి 
వ్యతిరేకములు కాదు. ఈ రెంటి కూర్చు - ఉన్మేష నిమేషముల జంటవలె, చక్కని 
పరిపూర్ణతను సిద్దింప జేయును. లలితా సహస్ర నామములోని 'సుధాసారాఖివర్షిణీ, 


“సుధాసృతిళ నామములను ఇక్కడ సమన్వయము చేసుకొనవలెను. 
ఉటిథి 


సంస్కృత శ్లోకము - 11 
చతుర్శిః శ్రీ కంఠే? శివయువతిభిః పంచభిరపి 
ప్రభిన్నాభి శృంభో ర్నవ భిరపి మూలప్రకృతి భిః 
చతుశ్చత్వారింశ ద్వసుదళ - కలాశ - [త్రివలయ- 
(తిరేఖాభి స్పార్థం తవ శరణ కోణాః పరిణతా:ః. 
అనువాద పద్యము 
చం. నలుఖ్రురు శంభు, లైదు శివనారులతో నవ యూలకారణ 
మమ్ములను ధరించి, యష్టదళ వుష్కర షోడశ ప(త సారస 
మ్ములు, మరి మూదు మేఖలలు, భూవుర రేఖలు మూడు చుట్లతో 
నోలుబది నాలుగొను పరిణామము బొందుచు నీదు కోణయుల్‌. 
టీక 
(తల్లీ! జగజ్జననీ 1) చతుర్భిః = నలుగురైన, శ్రీ కంఠైః = శివులచేతను, 
శంభోః ప్రభిన్నాభిః = శివుని కంటె వేరైన, పంచబిరపి = ఐదుగ్యురైన, శివయువతిభిః= 


టు 


సౌందర్య లహరి 
శివళక్తులతోడను, నవభిః = తొమ్మిదిఐన, వలూల ప్రకృతిభిః అపి = 
ఘూలకారణములచేతను, తవ = నీయొక్క, శరణ = నిలయమగు (శ్రీ చక్రము 
యొక్క, కోణాః = కోణములు, వసుదళ = అష్ట(ఎనిమిది దళములచేతను, కలాగ్ర 
= షోడశ (పదునాటు) దళముల చేతను, త్రివలయ = మూడు మేఖలల (వర్తుల 
రేఖల) చేతను, తవ = నీ యొక్క, శరణ = నిలయమగు, శ్రీ చక్రము యొక్క, 
కోణాః = కోణములు, వసుదళ = అష్ట (ఎనిమిది) దళములచేతను, కలాగశ్ర = 
షోడశ (పదునాటు) దళముల చేతను, త్రివలయ = మూడు మేఖలల ( వర్తుల రేఖల) 
చేతను, త్రిరేఖాభిఃసార్థం = మూడు భూపురరేఖలతోడను, పరిణతాః = 
పరిణామమును పొందినవై, చతుశ్చత్వా రింశత్‌ = నలుబది నాలుగు (అగుచున్నవి. 





తాత్వ ర్యము 


తల్లీ ! జగజ్జననీ ! నలుగురు శివుల చేతను, శివుని కంటె వేరైన ఐదుగురు 
శివశక్తుల చేతను, తొమ్మిది మూల ్రకృతులతో, అష్టదళ, షోడశదళ, త్రివలయ 
గ్రరేఖల చేతను నీకు నిలయమైన (శ్రీచక్రము నలుబది నాలుగు అంచులు గలది 
అగుచున్నది. (నలుగురు శివులనగా నాలుగు శివసంబంధ చక్రములని, ఐదు 
శివశక్తులనగా ఐదు శక్తి సంబంధ చ[క్రములని ఈ నాలుగు ఐదు కలిసి మొత్తము 
మీద తొమ్మిది చక్రములతో (నవచ క్రాత్మకమై) అలరారుచున్నదని తాత్సర్యము). 


వివరణము 


అమ్మవారికి నిలయము, అమ్మవారితో అభేదము అయిన శ్రీ) చక్రము 
యొక్క వర్ణనము సంకేత పదములతో ఈ శ్వకము నందు సంపూర్ణముగా గలదు. 
శ్రీ చక్రమునే “శ్రీ యంత్రము’ అని గూడా అందురు. 


నాలుగు శివ చక్రములు - ఐదు శక్తి చక్రములతోను, అష్టదళ, షోడశ 
దళములతోను, త్రివల త్రిరేఖలతోను అత్యంత శోభాయమానముగా, అత్యంత 
సొష్టనరీతిలో, బ్రహ్మాండ - పిండాండ, సృష్టి- ప్రళయ విజ్ఞాన సమస్త రహస్యములను 


సౌందర్య లహరి 

సంకేత పూర్వకముగా పొందుపరచబడిన యంత్ర రాజమే (శ్రీ చక్రము. సమస్త 
విజ్ఞానము ఇందే ఇమిడి యున్నందున దీనిని మించిన యంత్రము లేదు. అన్ని 
తంత్రములకు, అన్ని యంత్రములకు, అన్న వుంత్రములకు దీని యందు 
సమన్వయము దొరకును. అందుచేతనే దీనిని 'యం త్రరాజము, “(శ్రీ చక్రరాజము' 
అని అందురు. 





రెండు విధములైన చక్రములు 


శ్రీ చక్రార్చనలో రెండు విధములైన పద్దతులు గలవు. ఒకటి సమయాచార 
పద్దతి, రెండు కౌలాచార పద్దతి. ఈ రెండు పద్దతుల వలన స్వల్ప భేదము గల 
రెండు రకముల (శ్రీ చక్రములు అర్భింపబడుచున్నది. పైకి శీరములు (Verticies 
or apexes) కలిగిన త్రిభుజములు ఐదు, క్రిందికి శీర్ణములు కలిగిన త్రిభుజములు 
నాలుగు కలిగిన రీతిలో వుండు శ్రీ) చక్రము ఒకటి. దీనిని కొలాచారులు 
అర్బించుదురు. ఈ విధముగా కాక, క్రిందకు శీర్ణములు కలిగిన ఐదు త్రిభుజములు, 
పెకి శీర్ణములు కలిగిన నాలుగు త్రిభుజములతో నుండు శ్రీ చక్రము రెండవది, 
దీనిని సమయాచారులు అర్చించుదురు. సమయాచారులు అర్చించు (శ్రీ, చక్రమును 
సృష్టి క్రమ చక్రముగను, కౌలాచారులు అర్చించు (శ్రీ చక్రమును సంహారక 
చక్రముగను సమన్వయ పరచుట గూడ గలదు. ఈ రెండు విధములైన (శ్రీ చక్రములు 
చిత్రపటములు 1, 2 లలో సూచించిన విధముగా నుండును. కౌలచార మార్గములో 
ప్రస్తుత కలియుగమునకు నిర్దేశింపబడని, కొన్ని ప్రతి బంధకములైన అనుష్టాన 
ఉపచార విధానము లుండుటచే ఆ మార్గమును మాంత్రికులు, కాపాలికులు, 
తామసరజోగుణ లక్షణములు గల వారు మాత్రమే ఆరాధించుట కిష్టపడుదురు. 
సత్త్వగుణ సంపన్నులైన వారు - సమయాచారులు అర్చించు స్పష్ట క్రమ సమన్వితమైన 
శ్రీ చక్రమునే అర్చించుటకు ఇష్టపడుదురు. ప్రస్తుతము ఈ సమయా చార సృష్టిక్రమ 
సమన్వితమైన (శ్రీ) చక్రమునకే వివరణ తెలుపబడును. 


సౌందర్య లహరి 





చిత్రపటము । 





సమయమతానుసారము శ్రీచక్రము 
సృష్టి క్రమము 


చిత్రపటము 2 





కౌళమతానుసారము శ్రీచక్రము 
సంహార (క్రమము 


సౌందర్య లహరి 





ప్రకృతీ పురుషుల దివ్యదాంపత్యము 

ప్రకృతీ పురుషులు లేనిదే ప్రపంచమే లేదు. (ప్రకృతిం పురుషంవైవ విగ్ది 
అనాది ఉభౌ అపీ - గీత) ఈ ఇద్దరిలో ఏ ఒకరి వలన ప్రపంచము కొనసాగద్దు, 
పండువలె ప్రకృతి ఉన్నప్పుడు - అందు విత్తనము వలె పురుషుడు ఇమిడి వుండును. 
పురుషుని వలె విత్తనము ఉన్నపుడు - ఆ విత్తనము లోపల సృష్టిగా చిగురింపబోవు 
ప్రకృతి భాగము ఇమిడి వుండును. శ్రీ చక్రము నందు గూడా ఇదే విషయము 
సంకేత పూర్వకముగా చెప్పబడినది. “పురుష ప్రకృతులను (శ్రీ చక్రములో 
“శివ- శక్తులుగా సంకేతించుదురు. చక్రమునకు గ రిమనాఖి (661 of gravity) 
వలె కేం[ద్రము వద్ద వుండు బిందు స్థానము ఈ జంటకు నిలయము. ఈ శివ- శక్తుల 
జంటనే 'అయ్యవారు - అమ్మవారు అని గూడ అందురు. వీరిది దివ్యదాంపత్యము, 
అందుకే 

శ్లో. చతుర్శిః శివచ క్రిశ్చ శక్తి చ క్రిశ్చ పంచభిః 

శివశక్త్యాళ్మకం జ్ఞేయం శ్రీ చక్రం శివయోర్వపుః 

- అని (శ్రీ చక్రమును వర్ణించిరి. 
ప్రకృతీ పురుషులు తల్లిదండ్రులవంటి వారే ! 

సంసార నిర్వహణమునకు తల్లిదండ్రులు ఎటువంటివారో ఈ జగత్‌ 
సంసారమును నిర్వహించుటకు “అమ్మవారు - అయ్యవారు? అటువంటి వారు. 
అజమాయిష్మ నిర్వహణ (4415024009) తండ్రిదే అయిననూ, సంసారములో 
ఆచరాణాత్మక, నిర్మాణాత్మక (3542011024 విభాగము తల్లిదే ! అయ్యవారు 
సూర్యుని వంటివారు. అమ్మవారు చంద్రుని వంటిది. అందులకే అయ్యవారు 
వెచ్చదనమును ప్రసరించగా, అమ్మవారు చల్లదనమును ప్రసరించును. గోళములను 
సూర్యుడు - తన వైపునకు ఆకర్షించును. అనగా - సూర్యునిది ఊర్ప్రమార్గము' 
(Sublimation). చంద్రుడు - భూమి చేత ఆకర్షింపబడును. అనగా - చంద్రునిది 
అధోమార్గము (Precipitation). అందువలననే ఈ శ్లోకములో సమయాచార శ్రీ 
చక్రము నందు “అధోముఖముగా” శీర్ణములుండు త్రిభుజములచే ఏర్పడు చక్రములు 
ఐదును అమ్మవారికి సంబధించినవి గాను 'ఊర్జ్యముఖముగా” శీర్ణములుండు 
త్రభుజములతో ఏర్పడు 4 శివచక్రములను అయ్యవారికి సంబంధించినవి గాను 


సౌందర్య లహరి 








సవున్వయయపరచ బడినవి. ఈ విధమైన కూర్చుగల శ్రీ చక్రము చిన్న పరిధిలో 
(Microscopic లేదా Small scale) ఇటు పిండాండమునకు, పెద్ద పరిధిలో (426- 
0000010 లేదా Big 5౯21౭) అటు బ్రహ్మాండమునకు గూడ సమన్వయమును కలిగి 
యుండును. 
పెండాండ పరిధిలో 

చర్మము, రక్తము, మాంసము, మెదడు, అస్థి (ఎముక) ఈ ఐదు 
ధాతువులు - శక్తికి సంబంధించిన కోణములచే సూవింపబడును. మజ్జ, శుక్ర, 
ప్రాణ, జీవ - ఈ నాలుగు శివునకు సంబంధించిన కోణములచే సూచింపబడును. 
బ్రహ్మాండ పరిధిలో 

పంచభూతములు, పంచన్మాత్రలు, పంచ కర్మేంద్రియములు, పంచ 
ప్రాణములు, మనస్సు - ఇవి శక్తికి సంబంధించిన కోణములచే సూచింపబడును. 

మాయ, శుద్దవిద్య, మహేశ్వర, సదాశివులు - ఇవి శివునకు సంబంధించిన 
కోణములచే సూచింపబడును. 
తొమ్మిది మూల ప్రకృతులు 

శ్రీ చక్ర మధ్యమున ఉండు త్రికోణము-, ఈ డ్రికోణమునకు చుట్టును 
బాహ్యముగా ఎనిమిది అంచులతో వుండు అష్టకోణము - 1, ఈ అష్టకోణమునకు 
వెలుపల వుండు పది అంచులు గల దశకోణములు - 2, వీనికి వెలుపలగా 
పదునాలుగు అంచులు గల చతుర్దశ కోణము - 1 - ఈ మొత్తము ఐదు కోణములను 
శక్తి చక్రములందురు. అష్టదళము, షోడశదళము, మేఖలా త్రయము, భూపుర 
త్రయము - ఈ నాల్గింటిని శివచక్రము లందురు. శక్తి కోణములు 5, శివ కోణబులు 
4 కలిసీ తొమ్మిది కోణములగును. ఈ తొమ్మిది కోణములే - తొమ్మిది మూల 
ప్రకృతులు, నవయోనులు, పిండాండ బ్రహ్మాండ నిర్మాణ హేతువులు. (శ్రీ) 
చక్రమధ్యమున కేంద్రము వద్ద వుండు “బిందువు పదవ యోనిని సూచించును. 
ఈ పదవ యోని - పిండాండ బ్రహ్మాండములకు ఈశ్వరిగా, పరాశక్తి గా- 
సూచింపబడును. 
నలుబది నాలుగు కోణములు 

(శ్రీ చక్రము నందు బిందువు (1), త్రికోణము (3), అష్టకోణము (8), 
దశారయుగ్మము (10 ౫ 2), చతుర్దశాకోణము (14) - ఇవి మొత్తము 46 





70 1 సౌందర్య లహరి 
త్రికోణమునకు క్రిందుగా నుండు రెండు కోణములు అష్టకోణమునందు అంతర్గత 
మగుచున్నట్టుండును. కావున, ఈ రెండును లెక్కలోనికి రావు. అప్పుడు 46-2 
44 కోణములు వచ్చును. బిందువును కోణముగా లెక్కించనిచో ఇవి 43 అగును, 
బిందువును కోణముగా లెక్కించినచో ఇవి 44 అగును. శ్ఞాకమునందు ' తవశరణ 
కోణాఖ అనువోట శరణ కోణములు కలసి అని అర్థము చెప్పుకొన్నచో (శరణము 
= నెలవు లేదా గృహము కాబట్టి, ఇది బిందువుచే సూచితము) బిందువుతో కూడి 
కోణములు 44 - అని అర్థము సరిపోవును. 
శ్రీ చక్రోద్ధారము 

గోపురము వలె మేరువు కలిగిన (శ్రీ చక్రమును (Three Dimensional 
Sri Chakra) పరిశీలించినచో దానిని మూడు ్రస్తారములుగా విభజించవచ్చును, 
1. అట్టడుగున భూ్రస్తారము, 2. మధ్యన కైలాస ప్రస్తారము ౩. పైన మేరు (ప్రస్తారము 
(ఈ మేరు ప్రస్తారమే - సుమేరు శృంగమధ్య స్థానము.) భూప్రసారము వశిన్యాది 
దేవతలకు నిలయము, కైలాస ్రస్తారము మాతృకలకు నిలయము, మేరు ్రస్తారము 
షోడశనిత్యలకు నిలయము. 
సోమ సూర్యానలాత్మక విభాగము 

శ్రీ చక్రమును - చంద్ర, సూర్య, అగ్ని ఖండములుగా విభజించవచ్చును. 
బిందువు, త్రికోణము, అష్టకోణము - ఈ మూడును చంద్ర ఖండముగన్సు దశ 
కోణ యుగ్మము, చతుర్దశ కోణములు కలసి - అగ్నిఖండముగను; మిగిలిన అష్ట, 
దళ, షోడశ దళ, మేఖలాత్రయ, భూపుర త్రయములు - సూర్య ఖండముగను 
తెలుసుకొనవచ్చును. సర్వదేవతలకు నిలయమైన ఇట్టి శ్రీ చక్రమును అర్చించినచో 
సర్వదేవతలను అర్చించినట్లే అగును. ఇది (శ్రీచక్రమునకు సంక్షిప్త వ్యాఖ్యానము 
మాత్రమ! ఈ చక్రరాజమును గుటీంచి పూర్తి అవగాహన పొందుటకు ప్రత్యేకముగా 
త్రిదిశాత్మక జ్యామితీయ (Three Dimensional Geometry) దృష్టి కావలెను. ఆ 


దృష్టి, విజ్ఞానము సంపూర్ణముగా కలవారు ఈ శ) చక్రమునకు మరింత వివరణ 
తెలుపగలరు. 


చిం టి 


సౌందర్య లహరి 








సంస్కృత శ్లోకము - 12 
త్వదీయం సౌందర్యం తుహిన గిరికన్యే తులయితుం 
కవీం|ద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః 
యదాలోకౌత్సుక్యా దమర లలనా యాంతి మనసా 
తపోభి ర్థుష్వాపామపి గిరిశ సాయుజ్య పదవీమ్‌. 
అనువాద పద్యము 

వు. దివిషద్భామిను లందటున్‌ మదిని నీ దివ్య [పభన్‌ గాంచగా - 

శివవసాయుజ్యము పొందరే తపములన్‌ జేయంగ లేకెన, నా 

భవదీయంబగు రామణీయమునకున్‌ భావంబుతేగోరు నా 

కవివర్యుల్‌ కములాసనాదులకు వాక్సంపత్తి చేకూరునే. 

టీక 
తుహిన గిరికన్యే = ఓ హిమవత్సర్వత రాజపు త్రీ! త్వదీయం = నీయొక్క 

(దేహ), సౌందర్యం = అవయవముల అందచందములను, తులయితుం = 
ఉపమానములతో సరిపోల్చి చెప్పుటకు, విరించి ప్రభృతయః = (బ్రహ్మ, విష్ణు 
ఇంద్రాదుల వంటి, క వీంద్రాః = కవిగ్రేష్ణలు (సైతము, కథమపి = ఎట్లును 
సమర్హులుగాకున్నారు. (అనగా “నీ సౌందర్యమును వర్ణించి చెప్పలేకున్నారు అని 
అనుట). యదాలోకౌత్సుక్యాత్‌ = యత్‌ + ఆలోక + టౌత్సుక్యాత్‌ = ఎ కారణము 
వలన (అనగా నీ సౌందర్యమును చూచుట యందలి కుతూహలము వలన) 
అమరలలనాః = దేవతా (స్త్రీలు (అనగా రంభ, ఊర్వశి, తిలోత్తమ మొదలైన 
అప్పరసలు), తపోభిః = నియమ నిష్టలతో తపస్సు చేసి గూడ, దుష్పాపాం అఏ = 
పొంద శక్యము కానిదైనను, గీరిశ సాయుజ్యపదవీం = శివునితోడి కలయికను 
(అనగా, శివసాయుజ్యానందమును). మనసా = మనస్సుచేత, యాంతి = 
పొందుచున్నారు. 


లు 


తాత్పర్యము 
ఓ హమవత్పర్వత రాజపుత్రీ! నీదేహ సౌందర్యమును ఉపమానములతో 
సరిపోల్చి వర్ణించి చెప్పుటకు బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది కవి(్రేష్ణలు సైతము ఎంత 





ప్రయత్నించినను సమర్దులుగా కున్నారు. దేవతా (స్త్రలైన రంభ, ఊర్వశి, తిలోత్తమాద్రి 
అతి సౌందర్యవతులగు అప్సరసలు నీ సౌందర్యమును చూచుటకు అమితముగా 
కుతూహలము గలవారై, నీ అందముతో తాము సాటి రానివారై, కఠిన తపస్సులవే 
గూడా పొందలేని శివసాయిజ్య స్థానమును మనస్సుచే పొందుచున్నారు. 


వివరణము 


అమ్మవారు అతిలోక సౌందర్యవంతురాలు, అపురూప లావణ్యవతి. 
దేవలోక కవిశ్రేష్ణలైన హరి బ్రహ్మేంద్రాదులు సైతము చక్కని ఉపమానములతో 
అమ్మవారి అందచందములను వర్ణించి చెప్పలేకపోవుచున్నారట ! చెప్పలేక పోవుటకు 
వీరేమైన సామాన్య కవులా ? ఉదాహరణకు - బ్రహ్మ విషయమే ఆలోచించినచో - 
జగజ్జనని ఆదేశానుసారము సవుస్త సృష్టిని చేయువాడు బ్రహ్మ. సృష్టిలో 
సౌందర్యవైవిధ్యమును, సౌందర్య పరిపక్వతను కూర్చగల సామర్ధ్యమునకు మూల 
పురుషుడు బ్రహ్మగదా ! మరి అట్టి బ్రహ్మకు మించి ఇటువంటి సామర్ద్యము ఎవరికి 
ఉండును? పైగా, ఈ బ్రహ్మ - వేదమూర్తి. వేదములందు చిత్ర, విచిత్ర ఉపమానాది 
అలంకార రమ్యతలు కొల్లలు. అటువంటి కవి శ్రేష్టుడు, కవిజ్యేష్ణుడు అయిన బ్రహ్మకే 
అమ్మవారి సౌందర్యమును వర్ణించుటకు సామర్థ్యము లేకపోవుటను బట్టి - అమ్మవారి 
సౌందర్య మెటువంటిదో ఊహించుకొనవచ్చును. 
అసలైన సౌందర్య లక్షణము 

అమ్మవారి సౌందర్య విషయములో ఒక రహస్యము గలదు. దర్శనము 
జరిగిన తరువాత - దర్శించు వారు ఇంకను తాము వేరుగాను, దర్శింపబడునది 
వేరుగాను, దర్శించు ప్రక్రియ వేరుగాను ఉన్నపుడు ఈ దర్శనానుభూతి. 
సామాన్యమైనదే అగును. దృశ్యము, ద్రష్ట, దృష్టి- ఈ మూడును ఏకమైనపుడు 
కేవలము అనుభూతి (E౫perience) మాత్రమే మిగులును గాని అనుభవించువాడు, 
అనుభవింపబడునది, అనుభవించు ప్రక్రియ - ఈ మూడును విడివిడిగా 
అస్తిత్వమును కలిగి యుండవు. ఈ విషయము అర్ధము కావలెనన్నచో - “నిద్ర! 
ఉదాహరణమును చెప్పుకో నవచ్చును. గాఢముగా నిద్రపోవు చున్నపుడు పొందు 
సుఖానుభూతిని ఎట్లు వర్ణించగలము ? ఒకవేళ “ఆ అనుభూతి ఇట్టున్నది అని 
చెప్పగలిగినచో - ఆ స్టితిలో మెలకువగానుండి అనుభూతిని పొందినపుడే గదా ఇట్లు 





వెప్పగలుగుట. మెలకువగా నున్నచో అది నిద్ర ఎట్లగును? నిద్రకు సంబంధించిన 
సుఖానుభూతి ఎట్లగును ? అది మెలకువ స్టితియే అగును. దర్శింపబడునదిగాని, 
అనుభవింపబడునదిగాని పరాకాష్టస్ట్థితిలో నున్నపుడు మాత్రమే ఇట్లు చెప్పలేకపోవుట 
జరుగును. అమ్మవారి సౌందర్యము అట్టిది. ఆ సౌందర్యమును ఆనందించుచున్నంత 
కాలము చూచువాడు ఉండడు. చూచువాడు లేనపుడు చూచిన దానిని ఎట్టు 
వర్ణించగలడు ? ఇట్టి ప్రతి దేవలోక కవిగ్రేష్ణలైన హరి బ్రహ్మేంద్రులకే తప్పనపుడు 
సామాన్యుల పరిస్టితి ఎట్టుండునో ఆలోచించు కొనవచ్చును. 

ఈ హరి బ్రహ్మేంద్రాదులతో సహా ఎవరైనను ఆ జగజ్జననిలో నుండి పుట్టి, 
ఆమెలో పెరిగి, ఆమెలోనికి లీనవముగువారగుటయే ఇందులకు కారణముగా 
చెప్పుకొనవలెను. మంచుగడ్డ నీటి సాన్నిధ్యములో ఎట్లు కరిగి, నీటి యందు 
లీనమగునో; పంచదార నీటి సాన్నిధ్యములో ఎట్లు తన వ్యక్తిత్వమును కోల్పోయి 
లీనవుగునో - అట్లే “సౌందర్య సకలము” అయిన జగజ్జనని యందు 
““సౌందర్యశకలవఎ'”* ల వంటి సృష్టిలోని సవుస్త ప్రాణులు, దేవతలు నిజ 
వ్యక్తిత్వమును కోల్పోయి లీన మవవలసీనదే ! ఆ జగన్మాత సౌందర్యమంతటిదని 
గ్రహించవలెను. 
వర్ణనాతీత సౌందర్యము 

బ్రహ్మ అమ్మవారి సౌందర్యమును వర్ణించలేడు సరే ! ఇక బ్రహ్మసృష్టి 
లోని నిరుపమాన సౌందర్యవతులు ఎవరు ? రంభ, ఊర్వశి, తిలోత్తమ మొదలగు 
అప్పరస (స్త్రీలు. సృష్టిలోని సౌందర్యమునకు బ్రహ్మకర్త అవవచ్చునేమోగాని, 
వ్యక్తిగతముగా బ్రహ్మ అంతటి సౌందర్యము గలవాడై తీరవలెనని లేదు గదా! అదే 
నిజమైనచో అందమును వర్ణించు కవులందరు అందమైన వారై తీరవలెను. ఇట్టనుట 
సమంజసము కాదు. కాబట్టి, సౌందర్యమును గుటీంచి నిర్ణయించుటకు బ్రహ్మకు 
అవకాశము లేనప్పుడు, బ్రహ్మచే సృష్టింపబడిన అతిలోక సౌందర్యవతులైన రంభ, 
ఊర్వశి మొదలైన అప్పరసలు అర్హులు అని నిర్ణయించినచో వారి విషయము గూడా 
అంతంత మాత్రముగనే ఉన్నదని శ్లోకద్వితీయార్ధములో శంకరులు చెప్పుచున్నారు. 

అందములో అందజీ కన్న మిన్నయైన అప్సరసల సౌందర్యము గూడా 
అమ్మవారి సౌందర్యమునకు ఆమడ దూరములో నుండవలసినదేనట ! అతిలోక 


సౌందర్య లహరి 


సౌందర్య వతులై గూడ - అప్సరసలు అమ్మవారి సౌందర్య సామీప్య దర్శనాను 
భవానందమును పొందవలెనని కుతూహలపడుటయే ఇందులకు కారణము. త్రవు 
ఇట్టి కుతూహలమును తీర్చుకొనుటకు ఒక విశిష్టమైన ఆలోచన చేసిరట. అమ్మవారి 
సంపూర్ణ సౌందర్యము అవగతమగునది అయ్యవారైన ఒక్క శివునకే తప్ప ఇతరులకు 
సాధ్యపడదు గాబట్టి, మనస్సులలో వారు శివుని వలె తామైనచో అట్టి 
అవకాశములభించుననుకొని తపించిరట ! తత్సలితముగా కఠోర నియమ నిష్టతో 
తపస్సు చేసెడి వారలకు గూడా సాధ్యపడని 'శివసాయుజ్యము” మనసా ఆ అప్పరసలు 
పొందిరట ! అప్పరసలచే శివసాయుజ్యానందానుభూతికి దారితీయుటకు 
ప్రేరణయైన అమ్మవారి సౌందర్యము ఎంతటిదో ఊహించుకొనవలెనే తప్ప వర్ణింప 
శక్యము కాదని తాత్చర్యము. 
లలితా సహస్ర నావు స్తోత్రములో చెప్పినట్లు అవ్మువారి 
అవయవములన్నియు నిరుపమానమైనవి. “అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ 
విరాజితా” నవ విద్రుమ బింబ | శ్రీన్యక్కారిరదనచ్చదా!? 'పద్మరాగశిలా దర్శపరిభావి 
కపోలభూః' మొదలైనవి ఇందులకు ఉదాహరణలుగా సమన్వయ పరచుకొనవలెను. 
ఛిధి 
సంస్కృత శ్లోకము - 13 
నరం వర్షీయాం సం నయన విరసం నర్మసు జడం 
తవా పాంగాలోకే పతిత మను ధావంతి శతశః 
గలద్వేణీబంధాః కుచకలశ వి[సస్తసిచయాః 
హరఠా(త్రుట్య త్కాంచ్యో విగళితదుకూలా యువతయః 
అనువాద పద్యము 

చం. జడుడు, కురూపి, వృద్ధ, స్మర శక్తివిదూరుడు నైన నేమి? నీ 

యెడ కడగంటి చూపు కృప నిచ్చిన జాలును, వాని వెంబడిచ్‌ - 

జదడమయుదిీ వీడ, కుంభకుచసంచలనమ్ము న గంచు కమ్ము తా 

నెడమయి, నూలుజాఅ పరుగెత్తుతు రంగన లెట్టివారలున్‌. 





ప్ర 


సౌందర్య లహరి 
టీక 


(తల్లీ జగజ్జననీ 1) వర్షీయాంసం = మిక్కిలి ముసలివాడైనను, నయన 
విరసం = వికారమును గొలుపు కన్నులు గలవాడైనను, నర్మసుజడం = 
ప్రణయకామకేళీ విలాసాదుల యందు మోటువాడైనను, తవ = నీ యొక్క, 
అపాంగాలోకే = క్రీగంటి అనుగ్రహ వీక్షణమునకు పాత్రమైన, నరం = మనుష్యుని 
(అతడు మన్మథుని వలె కనబడి) చూచి, గళద్వేణీ బంధాః = జాజుచ్చున్న, లేదా - 
విడివడుచున్న జడల యొక్క ముడులు కలవారై; కుచకలశ = కడవల వంటి 
స్తనములపై నుండి, విస్రస్త = జాటీపోయిన, సిచయాః = పైట కొంగులు గల వారై, 
హఠాత్‌ = ఆకస్మికముగా, త్రుట్యత్కాంచ్యః = తెగివిడిపోయిన మొలనూళ్ళు గలవారై, 
కలిత దుకూలాః = వీడిపోయిన పోకముడులు కలవారై; శతశః = వందలకొలది, 
యువతయః = యౌవన దశలో నున్న ముద్దరాండ్రు, అనుధావంతి = అనుసరించి 
వెంట పరుగెత్తుచున్నారు. 








తాత్పర్యము 
అమ్మా, జగజ్జననీ ! మిక్కిలి ముసలివాడైనను, వికారమును గొలుపు 
కన్నులు గలవాడైనను, ప్రణయ, కామకేళీ విలాసాదుల యందు మూఢుడైనను, 
నీయొక్క కృపావీక్షణమునకు పా త్రుడైనవో - అట్టివానిని చూచి - విడివడి జాటీపడు 
జడముడులు కలవారై, కడవల వంటి స్తనములపై నుండి జూజీపోయెడు 
పెటకొంగులు కలవారై, అప్పటికప్పుడే విడిపోయిన మొలనూళ్ళు, పోకముడులు 
కలవారై - వందల కొలది ప్రాయములో నున్న తరుణీ మణులు - వాని వెంట 
పరుగెత్తుదురు గదా! అనగా, అమ్మవారి అనుగ్రహము అట్టి కురూపిని గూడా 
మన్మథుని వంటి అందగాని వలె చేయునని భావము. 
వివరణము 
“మూకంకరోతి వాచాలమ్‌ పంగుం లంఘయతే గిరిమ్‌, 
యత్కపా త మహం వందే పరమానంద మాధవమ్‌' ". 
మూగవానిని గూడా ముమ్మరముగా ప్రసంగములు చేయు వానిని గాను, 
కుంటి వానిని గూడా కొండలను దూకగలవానిని గాను చేయు అనుగ్రహము గల 








ఆనంద మాధవునికి అంజలి ఘటించుచున్నాను”” అని - పై శ్ళాకమునకు అర్ధము. 
ఇవి అతిశయోక్తులవలె అనిపించవచ్చును. కాని, కృష్ణుని విషయములో ఇంతకన్న 
ఆశ్చర్యకరము లైనవి గూడ గలవు. మరణించిన వానిని గూడా (బ్రతికించుట, బ్రహ్మ 
శిరోనామ కాస్త) పీడితయైన ఉత్తర గర్భమును కాపాడుట, కురూపి అయిన * కుట్టి ను 
అందాల సుందరిగా మార్చుట - మొదలగు దృష్టాంతము లెన్నియో గలవు. అట్లే, 
జగజ్జనని అయిన అమ్మవారి అను గ్రహమునకు పాత్రులైన వారుసాధించలేనిది, 
పాందలేనిది ఉండదు. “మూకుడు? అను పుట్టు వమూగవానిని పంచశతి 
(ఐదువందలు) శ్లోకములను ఆశువుగా చెప్పగలుగున ట్లు చేసినది అమ్మవారి 
అనుగ్రహమే గదా! (ఈ పంచశతి శొకములే “మూక పంచశతి” అని ప్రసిద్ది 
పొందినది. 

ప్రస్తుత శ్లోకములో ఒక కురూపిని అమ్మ అనుగ్రహము ఎటువంటి 
రూపవంతునిగా మార్చగలదో వునకు బాగుగా అర్హవుగుటకు విడమరచి 
ఆదిశంకరులు వివరించు చున్నారు. శ్లోకములో ఉదహరించిన కురూపికి అన్ని 
విధములా అవలక్షణములే! ఏ ఒక్క లక్షణము గూడ యోగ్యమైనది గాదు. 
అయినను, అట్టి వికార లక్షణములన్నియు తొలగి, సుకుమారులైన తరుణీ 
మణులెందరో అతని వెంటపడునట్లు చేయు ఆకర్షణీయ సౌందర్యవంతునిగా 
మార్చుట అమ్మవారి అనుగ్రహ విశేషమునకు ఒక నిదర్శనము. ఆ విధముగా 
తరుణీమణులు వెంటబడుటలో శంకరులు ఈ శ్లోకములో ఉపయోగించిన 
విశేషణములు అత్యంత శృంగార సంబంధముగా నున్నవి. వాస్తవము చెప్పవలెనన్నచో 
ఇది పచ్చి శృంగార కవిత్వము అనిపించును. * ఆ విధముగా చెప్పవలసిన అవసరము 
ఉన్నదా?” అని ఆలోచన వచ్చినపుడు 'ఈ విశేషణముల వెనుక ఏమైన అంతరార్ధము 
దాగి యుండునేమో? అని అనుమానము కలుగును. ఈ అనుమానములకు 
పరిష్కారము ఎవరి సంస్కారమును బట్టి వారికి కలుగుచుండును. 
1. “నరం తర్షీయాంసం ..... గళ ద్వేజీ బంధా?' 

బుట్జలోని కోరికలను బుజ్జపైని మొలుచు కేశములతో పోల్చుట ఒక 
కవిసమయము. కోరికలవలెనే కేశములు గూడా పెరుగుచుండును. ఈ రెండును 
బుట్ట నుండ ఉద్భవించునవియే గదా ! కోరికలు లేకుండుట - మోక్షమునకు 


సౌందర్య లహరి 








దారితీయు సంన్యాసమునకు ప్రథమ ల్బర్లత. దీనిని సూవించుటకే సంన్యాసులకు 
శిరోముండనము. (ముండనమునకు గల ఈ అర్ధములో “ముండకోపనిషత్తు” 
వచ్చినది. 

కోరికలు - క ర్మలకు, ఆ కర్మలలోని మంచి చెడులు - పుణ్యపాపములకు, 
ఆ పుణ్య పాపములు - కర్మబంధమునకు దారితీయును. ఈ కర్మబంధ విమోచనము 
ఈ శ్లోకము నందు “కేశ బంధము విడివడుటి అను అర్ధమును తెలుపు ' గళద్వేణీ 
బంధాజో అనుపదములచే సూచితము. *““ఏళ్ల తరబడి నిలువ వున్న ముసలి వాని 
కర్మబంధములకు గూడా అమ్మవారి అనుగ్రహము వలన “ముక్తి” కలిగి 
“ముక్తికాంతి అతని వెంట పడును” - అను విషయము “నరం వర్షియాంసం ... 
గళద్వేణీ బంధాః ... అనుధావంతి యువతయఃళి” అను పద ప్రయోగము ద్వారా 
సూచితము. 
2. “నయన విరసం.... కుచకలశ విస్తస్త సిచయా'' 

అంతర్గతముగా మలినత్వమున్నచో అది ఇంద్రియముల ద్వారా (ప్రస్తుత 
శ్లోకములోక న్నుల ద్వారా అని సమన్వయ పరచుకొనవలెను) వ్యక్తమగును. 
హృదయము - నిర్మలత్వ, స్వచ్చతలకు నిలయము. సాధారణముగా అజ్ఞానముకు 
సంబంధించిన *అహంకార - మమకారములు - అను పొరలచే ఈ హృదయము 
కప్పబడ వుండును. అవ్మువారి అనుగ్రహము వలన ఇవి తొలగిన పుడు- 
హృదయములోని అహంకార మవుకారా తీతమైన (ప్రేమామృత కలశము 
దర్శనమిచ్చును. ఇది “ముక్తి కాంతను దగ్గఅికు జేర్చును - ఈ విషయము “నయన 
విరసం... కుచకలశ విస్రస్తసచయా - అనుధావంతి యువతయళి” అనుపద 
ప్రయోగము ద్వారా శ్లోకము నందు సూచితము. 
3. “నర్మసుజడం... హఠా త్రుట్యత్కాంచ్యో విగళితదుకూలా'” 

“అమ్మవారి అను గ్రహము కలిగిన వెంటనే మోక్షానంద రహస్యము తెలియని 
జడునకు గూడా మోక్షా వరోధ రహస్యము బట్ట రయ కొంత 
వెంటబడును - అనువిషయము ““నర్మసుజడం... హఠా త్రుట్య త్కాంచ్యోవిగళిత 
దుకూలా.... అనుధావంతి యువతయఃి అను పద ప్రయోగము ద్వారా 
సూచితములు. అమ్మవారి అనుగ్రహము వలన “ఈ విధముగా - కర్మ క్షయ, 








సౌందర్య లహరి 
మలఠినకయ, మోహక్షయములు సిద్దించి యా భక్తుడు మోక్షమును పొందును అని 
గ్రహించవచ్చును. 

పన సూవింపబడిన విషయములు కేవలము నాకు తోచినవి మాత్రమే 


తోచవచ్చును. 
ఉట టి 


సంస్కృత శ్లోకము - 14 
న్లో. క్షితౌ షట్పంచాశ ద్ద్విసమధిక పంచాశదుదకే 
హుతాశే ద్వాషష్టి శృతురధిక పంచాశ దనిలే 
దివి ద్విష్ట[ట్రింశ శ్మనసిచ చతుష్షప్టి రితి యే 
మయూఖాస్తేషా మప్యుపరి తవపాదాంబుజ యుగమ్‌. 
అనువాద పద్యము 
చం. వరుసగ నెల్మిదేడులిల, వారిని - నేబది రెండు, వహ్నియం 
దరువది రెండుతో, యనిలమందున - నేబది నాలుగున్‌, మరిన్‌ 
అరువది రెండుపైన పది - యాగగనంబును మానసమ్మునం - 
దరువది నాలుగంశుథ్రులు నాపయి నీ పదాబ్బయుగ్ర మున్‌. 
టీక 
తల్లీ జగజ్జననీ ! క్షితౌ = పృథివీ తత్త్వమునకు చెందిన మూలాధార 
చక్రమునందు, షట్‌పంచాశత్‌ = ఏబది యారు సంఖ్యగలవియు, ఉదకే = 
జలతత్త్వమునకు చెందిన మణిపూర చక్రమునందు, ద్విసమధిక పంచాశత్‌ = ఎబది 
రెండు సంఖ్య గలవియు, హుతాశే.= అగ్నితత్తుమునకు చెందిన స్వాధిష్టాన 
చక్రమునందు, ద్వాషష్టిః = అరువది రెండు సంఖ్యగలవియు, అనిలే = వాయు 
తత్త్యమునకు చెందిన అనాహత చక్రమునందు, చతురధిక పంచాశత్‌ = ఏబది నాలుగు 
సంఖ్యగలవియు, దివి = అకాశతత్త్వమునకు చెందిన విశుద్ది చక్రమునందు, ద్విఃషట్‌ 
త్రింశత్‌ = రెండు ముప్పది యాలులు, లేక - డెబ్బది రెండు సంఖ్యగలవియు, 
మనసిచ = మనస్తత్వమునకు చెందిన ఆజ్ఞా చక్రము నందు, చతుఃపష్టిః = అయివది 


సౌందర్య లహరి 79 } 


నాలుగు సంఖ్యగలవియునై, ఇతి = ఈ విధముగా, యేవుయూఖాః = ఏ 

కిరణములున్నవో, తేషాం = వాటి అన్నిటికిని గూడ, ఉపరి = పైభాగమున, తవ = 

నీ యొక్క, పాదాంబుజయుగమ్‌ = చరణ కమలముల జంట ( వర్తించుచున్నది). 
తాత్పర్యము 

అమ్మా జగజ్జననీ ! పృథివీ తత్పముతో కూడిన మూలాధార చక్రమునందు 
ఏబది ఆరు, జలతత్త(మునకు చెందిన వుణిపూరమునందు ఏబది రెండు, 
అగ్నీతత్తు మునకు చెందిన స్వాధిష్థానమునందు అరువది రెండు, వాయుతత్త్వమునకు 
చెందిన అనాహతమునందు ఏబది నాలుగు, ఆకాశ తత్త్వమునకు చెందిన విశుద్ది 
యందు డెబ్బది రెండు, మనస్తత్వమునకు చెందిన ఆజ్ఞాచక్రము నందు అటువది 
నాలుగు సంఖ్యలుగాగల వెలుగు కిరణములన్నిటిని అధిగమించి, వాటిపైన నీ 
చరణకమలములు ప్రకాశించు చున్నవి గదా ! 

వివరణము 

మానవులలో వెన్నెముక వెంబడి ఉండు షట్టదక్ర స్థానములు, వాటి 
తత్త్వములు లోగడ “ముహింమూలాధారే...”? అన్న 9వ శ్లోకమునందు 
వివరింపబడినవి. (ప్రస్తుత శ్లోకమునందు ఆ శక్తిమయ కేంద్రముల వద్ద అమ్మవారి 
తేజస్సు తాలూకు కిరణములు ఎన్నెన్ని చొప్పున ప్రకాశవంతవుగునో 
వివరింపబడుచున్నది. 

“క్షితౌ, అనగా భూమికి సంబంధింఛిన చక్రమైన “మూలాధార చక్రము 
నందు - షట్సంచాశత్‌ొ - అనగా 56 కిరణములు, ఇదే విధముగా ఉదక సంబంధమైన 
స్వాధిష్టాన చక్రము నందు 62 కిరణములు, వాయుసంబంధమైన అనాహత 
చక్రమునందు 54 కిరణములు, ఆకాశ సంబంధమైన విశుద్ది చక్రము నందు 
2 ౫౩6 = 72 కిరణములు, మనస్తత్వమైన ఆజ్ఞాచక్రము నందు 64 కిరణములు 
ప్రకాశింప జేయుచు, వీటన్నిటికి పైన ఈ కాంతి కిరణములు ఆ విధముగా 
(ప్రకాశించుటకు కారణభూతమైన అమ్మవారి చరణ యుగళము ఉండును” అని 
శ్లోకార్హము. మొత్తము మీద ఆటు చక్రముల వద్ద 360 కిరణములగును. ఒక వృత్త 
కేంద్రము వద్ద 360 డిగ్రీలు, లేదా - భాగలు ఉండును. “భాగి లనగా వెలుగుతో 
గమనించునవి, అనగా - “వెలుగు కిరణములు గా గూడ అర్థము చెప్పుక్‌ "నవచ్చును. 





సౌందర్య లహరి 





అనగా, కేంద్రమును అమ్మవారి చరణ యుగళముగాను, దాని నుండి ప్రసరింపబడు 
360 డ్రిగీలు, లేదా - భాగలను షట్ల క్రముల వద్ద గల మొత్తము కిరణములుగాను 
సమన్వయ పరచుకొనవచ్చును. 
చంద్ర విద్యాపరమైన సమన్వయము 

అమ్మవారికి సంబంధించిన లెక్కలు చంద్ర సంబంధముగా నుండును. 
రోజుకు ఒక్కొక్క కళ చొప్పున ఒక మాసములో శుక్షవక్షము నందు 15 కళలు, 
కృష్ణ పక్షము నందు 15 కళలు కలిసి మొత్తము 30 కళలుండును. ఇటువంటి కళలు 
1 సంవత్సరములో 12 xX 30 = 360 వుండును. ఈ 360 చంద్రకళల వెలగులకు 
ఉత్పత్తి స్థానము అమ్మవారి చరణ యుగళమే ! ఈ వెలుగులకు నిధి అమ్మవారి 
పాదములు. సంవత్సరమ్వులో చంద్రకళల కాంతులు పరుగుచూ, 
సంపూర్ణవుగుచూ, తరుగుచూ, మాయమగుచూ ఉండును గాని, వీటికి 
మూలస్థానమైన అమ్మవారి చరణ యుగళము ఎప్పుడునూ నాశము కాని వెలుగుల 
ముద్దయే! 
మన శరీరములోని సహస్రార స్థానము, (శ్రీ, చక్ర కేంద్రము వద్ద బైందవ 
స్థానము అమ్మవారి నిలయము. మన శరీరములోని మొత్తము 72,000 నాడులు 
అమ్మవారి పాదముల నుండి స్రవింపబడు అమృత కిరణములచే తడపబడునని 
ఇంతకు పూర్వము “సూధాధారాసారైః... ప్రపంచం సించన్తీ పునరపి రసామ్నాయ 
మహసఃళి” - అను 10వ శ్లోక పాదములో చెప్పబడినది. అనగా, మనలో నాడీ 
(ప్రేరణకు, నిత్య చెతన్యమునకు అమ్మవారి పాదముల నుండి స్రవింపబడు ఈ అమృత 
కిరణములే కారణము. 
అగ్ని సూర్య చంద ఖండములు 

మూలాధారాది షట్ల క్రముల వరుసను మూడు ఖండములుగా చెప్పుట 
గూడ గలదు. ఇందు (ప్రతి రెండు చక్రములు కలిసి ఒక ఖండమగును. మొదటి 
రెండు చక్రముల ఖండమును అగ్ని ఖండమందురు. దీనినే బ్రహ్మ (గ్రంథి (Brain 
of instincts and desires) అందురు. ఈ (బ్రహ్మ(గ్రంథికి సంబంధించిన అగ్ని జ్వాలలు 
56 + 52 = 108 అగును. ఇక తరువాత ఉండు రెండు చక్రముల ఖండమును 
సూర్య ఖండము అందురు. దీనినే విష్ణుగ్రంథి (Brain of emotions and 


సౌందర్య లహరి 








affections) అందురు. ఈ విష్టుగ్రంధికి సంబంధించిన సూర్య కిరణములు 
62 + 54 = 116 అగును. ఇక తరువాత ఉండు రెండు చక్రముల ఖండమును 
చంద్రఖండము అందురు. దినినే రుద్ర గ్రంథి (Brain of intellect of wisdom) 
అందురు. ఈ రుద్ర(గంధథికి సంబంధించిన చంద్రకళలు 72 + 64 = 136 కళలు 
అగును. ఈ విధముగా షట క్ర స్వరూపమైన శ్రీ చక్రము - అవరోహణ క్రమములో 
సోమ సూర్య అనలాత్మకమై వుండును. ఈ సోమ సూర్యాగ్నులు ముగ్గురు - 
వెలుగులకు నిలయము, వెలుగులకు ఉత్పత్తి స్థానము అయిన - అమ్మవారి పాద 
యుగళము నుండి వెలువడు అనంత కిరణ పుంజము నుండీ కొ న్నిటిని మాత్రమే 
పొంద్కి వగటిని - సూర్యుడు, రాత్రిని - చంద్రుడు, సంధ్యా సమయములను 
అగ్ని వెలుగొందింప చేయుచున్నారు. 
కిరణ సంఖ్యల (ప్రత్యేకత 

ఆయా చక్రముల వద్ద గల కిరణముల సంఖ్యకు గూడా కొంత ప్రత్యేకత 
గలదు. ఉదాహరణకు విశుద్ది చక్రము వద్ద 72 కిరణముల ప్రాముఖ్యము మాత్రము 
ఇక్కడ చెప్పబడును. 

మన దేహమునందు తలకు మొండెమునకు మధ్య నున్న కంఠము ఆరెంటిని 
సంధించును. అనగా, ఇది వాటి మధ్య వారథి (Bridge) గా వర్తించును. వైన ఉండు 
వెలుగుల లోకమును, లేదా - ద్యులో కమును (Plane of light or consciousness) 
- తల, క్రింద నుండు భౌతిక లోకమును (Plane of matter) - మొండెము 
సూచించును. ఈ రెంటిని సంధించునదైన ఆకాశమును మన దేహములో కంఠము 
సూచించును. అందువలననే ఈ ఆకాశ తత్తమునకు సంబంధించిన చక్రమైన విశుద్ది 
- కంఠము వద్ద ఉండును. కంఠమునకు క్రింది భాగము నుండి ఈ కంఠము 
ద్వారా తలలోని మెదడును జేరు నాడుల సంఖ్య 72000. ఈ సంఖ్యను 
సూచించుటకు ఆకాశ తత్తమైన విశుద్ది చక్రము వద్ద 72 కిరణములని చెప్పబడినది. 
(రామాయణములో ఈ నాడులు వానరులచే (వారాహరులు, లేదా Communi- 
cative facultieis) సూచితము. రామాయణము నందలి షట్కాండలకు కుండలిని 
యోగమందలి షట్టక్రములకు మధ్య సంబంధము నేను వ్రాసిన అరణ్యకాండ, 


కిష్కింధాకాండలలో పూర్తిగా వివరింపబడినది. ) 
CEE) 





సౌందర్య లహరి 





సంస్కృత శ్లోకము - 15 
శరజ్యోత్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం 
వరత్రాసత్రాణ స్పటిక ఘుటికా పుస్తక కరామ్‌ 
సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే 
మధుక్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫడితయః. 
అనువాద పద్యము 

చం. శరదమలేందు చం[దికల ఛాయయు, చం(దవిభూపష శీర్ణయుగ్‌, 

తరళకరమ్ములన్‌ స్పటిక దామ వరాభయ వుస్తకమ్ములున్‌, 

దరిసెన మిచ్చునట్లు నిను ధ్యాశము చేసి నమన్మ్కరించినన్‌ 

నిరతము గల్గదే మధుభ్రనిండిన (దాక్షల క్షీరవాక్కులున్‌. 

టీక 
తల్లీ! జగజ్జననీ ! శరత్‌ + జ్యోత్న్నా = శరత్కాలపు వెన్నెలవలె, శుద్దాం = 
శుద్దమైన, స్వచ్చమైన తెల్లని కాంతులు విరజిమ్మునదియు, శశియుత = నెలవంకరేఖను 
కూడిన, జటాజూట = జుట్టు ముడి అనెడి, మకుటాం = కిరీటము గలదియు, వర 
= వరద ముద్రను, త్రాసత్రాణ = అభయముద్రయు, స్పటిక ఘుటికా = 
స్పటికములతో కూర్చడిన అక్షమాలయు, పుస్తక = పుస్తకమును, కరాం = 
హస్తములందు గలిగినదానిగా, త్వా = నిన్ను, సకృత్‌ = ఒక్కమారు, నత్వా = 
నమస్కరించిన, సతాం = బుద్దిమంతులకు, మధు = తేనె, క్షీర = పాలు, ద్రాక్షా = 
ద్రాక్షా ఫలముల, మధురిమ = తీయదనమును, ధురీణాః = వహించి యున్న 
మధురాతిమధురమైన, ఫణితయః = వాగ్విలాస వైఖరులు, కథమివ = ఎట్లు, 
సన్నిదధతే = ప్రాప్తించకుండును ? 
తాత్పర్యము 
తల్లీ | జగజ్జననీ ! శరత్కాలపు వెన్నెలను పోలెడు తెల్లని దేహచ్చాయ గల 

దానివి గాను నెలపొడుపు చంద్రరేఖను కూడిన జుట్టు ముడి అనెడి కిరీటము గల 
దానివి గాను, వరద, అభయ, స్పటికాక్షమాల, పుస్తకములను - నాలుగు 
వాస్తవపలందు గల దానివిగాను - నిన్ను ధ్యానించి, ఒక్కసారి నమస్క రించునట్టి 


లు 


సౌందర్య లహరి 








సత్సురుషులకు - పూదేనె, పాలు, ద్రాక్షా ఫలరసముతో సాటి వచ్చు మాధుర్యము 
గల వాగ్విలాస వైఖరులు ఎట్టు ప్రాప్తంచకుండును? అనగా, తప్పక అట్టి వాక్కులు 
వారికి ప్రాపీంచునని భావము. 

వివరణము 


ఈ శ్లోకము నందు సారస్వత ప్రయోగమునకు సంబంధించిన ఉపదేశము 
గలదు. ఈ ఉపదేశమును పొందునపుడు, పొందిన తరువాత - ద్యానించుటకు 
అవసరవుగు అమ్మవారి రూపవర్ణనము, ఇందువలనపొందు ధ్యానఫలము 
వివరింపబడినవి. వాస్తవమునకు ఈ 15వ శ్లోకముతో పాటు దీని తరువాత రాబోవు 
“కవీంద్రాణాం చేతః ...... సతాంరంజనవుమీ' అను 16వ శ్లోకమును 
“సవిత్రీభిర్వాచాం... కమలామోదవుధురైః* అను 17వ శ్లోకమును గూడా 
జతచేసీనవో - సారస్వత ప్రయోగమును పరిపూర్ణమగును. ఈ 16, 17 శ్లోకములకు 
సంబంధించిన వివరణలు దిని తరువాత తెలుపబడును. 

ఈ శ్ళోకమునందలి సారస్వత ప్రయోగములో ధ్యాన రూపవర్లన - శ్లోక 
పాదములందలి పదముల బాహ్యార్థములను బట్టి తేలికగానే గ్రహించ గలిగినను 
ఉపదేశమునకు సంబంధించిన బీజాక్షరమును మాత్రము పదముల వెనుక గల 
సంకేతార్రములను బట్టియే రాబట్టుకొనవలయును. ముందు ధ్యానించుటకు 
చెప్పబడిన రూపవర్ణన వివరింపబడిన తరువాత బీజాక్షర విషయము వివరింపబడును. 
ధ్యానరూపము 

జగజ్జనని అయిన అమ్మవారి 'స్టూల విగ్రహ వర్ణనము 7వ శ్లోకమైన 
“క్షణత్కాంచీదామా... ఆహోపురుషికా” అను శ్లోకమునందు వివరింపబడినది. 
ఆ శ్లొకమునందలి వర్ణనమును బట్టి అమ్మవారి నాలుగు చేతులందు - ధనుస్సు, 
బాణము, పాశము, అంకుశము కలవని మాత్రమే చెప్పబడినది గాని - వరద, 
అభయము ద్రలను గూర్చి చెప్పబడలేదు. ఆ వరద, అభయ ముద్రల వలన భక్తునికి 
ఏవేవి ప్రసా దింపబడునో వాటిని అమ్మవారి చరణయు గళమే భక్తునకు అను గ్రహింప 
గల సామర్థ్యమును కలిగి యుండగా - మరల వేరుగా హస్తములందు వరద, అభయ 
ముద్రలు ఉండవలసిన అవసరము లేదని 4వ శ్లోకమైన “త్వదన్యజాణిభ్యాం... 
తవహిచరణా వేవనిపుణా”” నందు తెలుపబడినది. 





సౌందర్య లహరి 





ఈ 4వ, 7వ శ్లోకములందు చెప్పబడిన వర్ణనను బట్టి అమ్మవారి సహజ 
రూపమునకు - వరద, అభయ, ముద్రలు ఉండవని తెలియుచున్నది. కాని, ప్రస్తుత 
శ్లోకమునందు ఒక ప్రత్యేక ప్రయోజనము కొజికై అమ్మవారిని ధ్యానించుటకు ఒక 
ప్రత్యేక రూపము - ధ్యానమునకు తెలుపబడినదని (గహంచవలెను, శ్వ 
ధ్యానరూషము ఈ క్రింద తెలిపిన విధముగా చెప్పబడినది. 

అమ్మవారు శరత్కాలపు వెన్నెల వంటి తెల్లని కాంతి పుంజములను వెదజల్లు 
శరీరఛాయతో ఉండి, నెలవంక రేఖతో కూడిన జుట్టు ముడినే కిరీటముగా గలిగి 
నాలుగు చేతులందు - వరదముద్ర, అభయముద్ర, స్పటికాక్షమాల, పుస్తకములను 
- కలిగియున్నట్లు ఊహించి, ధ్యానించవలెనని చెప్పబడినది. అన్ని బుతువులలోనికి 
ఆహ్లాదకరముగా నుండు బుతువులు రెండు. అవి - వసంత బుతువు, శరదృతువు, 
వసంత బుతువులో - “సుమి వికాసము, శరదృతువులో - “సోమ” వికాసము 
నిండుగా నుండును. అనగా, ఈ వికాసములు రెండు “సౌమ్యము” లన్నమాట ! 
వసంత బుతువులో చక్కదనము ఉండును. శరదృతువులో చక్కదనముతో పాటు 
చల్లదనము వెచ్చదనము సమతౌల్యముగా నుండును. ఇట్టి బుతువును సరస్వతీ 
దేవికి సంబంధించిన బుతువని తెలియ జేయుటకు శారద బుతువు లేదా 
“శరదృతువు అనిరి. ఇట్టి శరదృతువులోని చంద్రుని వెన్నెల చక్కదనమును, 
చల్లదనమును, స్వచ్చమును, తెల్లదనమును గలిగిన కాంతుల జిగి అమ్మవారి మేనికి 
ఉన్నట్లు ధ్యానించమనుటలో గల బౌచిత్యమిదియే ! 
సారస్వత పరమైన సమన్వయము 

“నెలవంకరేఖి - మనో జ్ఞమైన భావరేఖలకు సూచితము. అనగా, నెలవంక 
ఎంత అందముగా, సుకుమారముగా నుండునో భావములు అంత సుకుమారముగా, 
అందముగా నుండునని సూచితము. 

“జటాజూటి వునగా జట్టుముడ. కవితా పదబంధములు - ఈ 
కేశబంధముతో సూచితము. కవితా భావ సంపదకు కారణమైన మనస్సునకు, కేశ 
సంపదకును గూడ పుట్టిల్లు మస్తకమే గదా ! 

“వరదముద్రి - కవిత్వమును చెప్పుటలో కావలసిన ధిశక్తి, ఊహాశక్తి 
మొదలగు వాటిని ప్రసాదించునని సూచించును. సభలలో వాగ్వివాదములలో 


సౌందర్య లహరి 








నిర్భీతిగా చెప్పగల గుణమును '“అభయముద్రి సూచించును. కవిత్వమునకు, 
రచనలకు కావలసిన అక్షర జ్ఞానమును “స్పటికాక్షమాలు (“అ కారాది'*క్షు కారాంత 
అక్షరమాలే ఈ 'అక్షు మాలు సూచించును. కేవలము వాగ్వివాదములు, చర్చలు, 
ఉపన్యాసములే కాక, (గ్రంథరచనా సామర్ధ్యము కూడా అను గ్రహింపబడునని 
పుస్తకము’ సూచించును. 

వైన తెలిపిన సంకేతముల ద్వారా సూచింపబడిన అమ్మవారి రూపమును 
ధ్యానించి, ఒక్కసారి అయినను చక్కగా నమస్క రించినంత మాత్రమున - అట్టివారికి 
(మధు, క్షీర, ద్రాక్షా మధురిమలను మరిపించు వాగ్వైఖరీ మధురిమ లు అబ్బునట! 
మరల ఈ మూడింటిలో 'మధువు - పదముల పొందికను (00111082 of words), 
“క్షీరము - పదముల స్వచ్చతను, పవిత్రతను (Purity and sanctity of words) 
ద్రాక్ష - పదముల పటుత్వమును (Vility ంf wంr45) సూచించును. మంచి 
రచనలకు కవిత్వమునకు కావలసినవి ఇవియే గదా! 
బీజాక్షరము 

సారస్వత ప్రయోగమునకు సంబంధించిన ఉపదేశమంత్రముల లోని 
బీజాక్షరములు గూడ ఈ శ్లో కమునందు సంకేత పూర్వకముగా చెప్పబడినవి. 
శ్రీ విద్యకు సంబంధించిన ప్రధాన, మూల బీజాక్షరము; ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, 
క్రియాశక్తులను తన యందు ఇముడ్చుకొనిన బీజాక్షరము అయిన - “శ్రీం” 
ఈ శ్లోకమునందలి ప్రథమ పాదములోనే సంకేత పూర్వకముగా గలదు. 

“శరత - అనుపదములోని అక్షరములు - “శి కార *రి కారములను 
సూచించును. “జటాజూట” మనగా “జుట్టు ముడి. ఈ జుట్టుముడి “ఇ కారమును 
(వర్ణ క్రమములో “గుడి (9) సూచించును. “మకుటాంి - అను పదము ఈ 
“గుడికి ద్లీర్ణమును (లీ సూచించును. అనగా, “ఈ” కారమును సూచించును. 
'శశియుత జటాజూటి మను పదములకు “చంద్రుని కూడన జుట్టుముడి' అని 
అర్ధము. ఇక్కడ చంద్రుడు మంత్రశాస్త్ర) ప్రకారము సున్న (0)ను సూచించును. 
కాబట్టి, “శశియుత జటా జూటమకుటాం' అనుపదములు సున్నతో గూడిన 
గుడిదీర్ణము (౨) అనగా, “ఈం అను అక్షరమును సూవించును. ఇప్పుడు 
మొదటి పాదములో మొట్టమొదటగా నున్న “శరత్‌ సూచించు “శి కార “రి 


6 | సౌందర్య లహరి 
కారములతో ఈ ఈం అక్షరమును కలిపినవో శ + ర + ఈం = “శ్రీం అను 
బీజాక్షరము వచ్చును. ఈ బీజాక్షరము సమస్త శ్రీవిద్యకు మూలము. 

ఇట్లే - వాగ్భవ బీజమైన “ఐం ముందు రాబోవు శ్లోకపాదములందు 
నిక్షిప్తము. దాని వివరణ [ప్రస్తుతము తెలియపరచుట లేదు. ఆ శోక వివరణలో 
తెలుపబడును. 
ముఖ్యగమనిక 

ఈ శ్లోకమును సుస్నష్టముగా, ఉచ్చారణ దోషము లేకుండా, రాకుండా 
చదువవలెను. లేనిచో - అనర్థములకు, పెడర్టములకు దారితీయు పరిస్థితులు గూడా 
రావచ్చును. 

“సకృత్‌' అనుపదమును 'శకృత్‌ అను విధముగా ఉచ్చ రించినచో, అనగా 

దంతముల సహకారముతో ఉచ్చరించవలసిన “సి కారమును, దవడల 

సహకారముతో ఉచ్చరించు “శి కారముగా ఉచ్చరించినచో - “ఒక్కసారి అను 
అర్ధ్థమునకు బదులు *“విసర్టనము అని అర్థము వచ్చును. దీనికి తోడు “సకృత్‌ 
అను పదము (ప్రక్కన “నత్వా? పదము గలదు. ఈ పదమునకు “వంగుటి లేదా 
“నమస్కరించుట అను అర్థములు గలవు. “వంగుటి అను అర్థము విసర్దన ప్రక్రియకు 
దోహదపడునదిగా వర్ణించి -.“ఒక్కసారి విసర్జనము చేసినచో - అను పెడర్థము 
వచ్చి, అనర్థమునకు దారితీయును. కాబట్టి, ఈ శ్లోకమును జాగ్రత్తగా సుస్నష్టముగా 
ఉచ్చారణ దోషము లేకుండా పఠించుట అవసరము. ఈ శ్ఞాకమునందలి భావము 
అర్ధము కాకపోయినను, చదివినపుడు ఒక విధమైన వాతావరణము ఏర్చడును. అది 
శ్లోకము నందలి పదముల అమరిక చేతను, ఆ పదములను ఉచ్చరించునపుడు వళ్ళు 
ధ్వనుల చేతను సమకూరును. ఇది ఉత్తమ కవుల రననలకు నిదర్శనము. 

ఉపన్యాసకులు, అధ్యాపకులు, రచయితలు, కవులు, పండితులు - ఈ 
శోకమును సుస్పష్టోచ్చారణతో ప్రతిరోజూ పూజా సవుయము లందు 
చదువుకొనుచున్న యెడల వారల వృత్తి ప్రవృత్తులకు ఆనుకూల్యము సెద్దించును, 
అరిటి 





సౌందర్య లహరి 





సంస్కృత శ్లోకము - 16 
కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం 
భజంతే యేసంతః కతిచి దరుణామేవ భవతీమ్‌ 
విరించి ప్రేయస్యా స్తరుణ తర శృంగారలహరీ 


మ 


గభీరాభిర్వాగ్భి ర్విదధతి సతాం రంజనమమీ. 
అనువాద పద్యము 
చం. వరకవి మూనసమ్మలను పద్మవనమ్ముల పట్ల బాలభా 
స్కర కర కాంతివౌ యరుణగా నినుగొల్జ్బెడి సజ్జనుల్‌ సదా 
సరసిజ సూతి కాంతయగు శారద దివ్యగభీర మాధురీ 
తరుణతరార్థవాక్కుల బుధ(ప్రజరంజనమీయరే యిలన్‌. 


టీక 

కవీంద్రాణాం = కవిశ్రేష్టుల యొక్క, చేతః కమలవన = చిత్తములు అనెడి 
పద్మవనములకు, బాలాతపరుచిం = ఉదయసూర్యుని లేతఅరుణకాంతిర్పై, 
అరుణాం + ఏవ = అరుణ వర్ణము గల, భవతీం = నిన్ను, కతిచిత్‌ = కొందటు, యే 
సంతః = ఏ విబుధ జనులు, భజంతే = సేవించుదురో, (అట్టి అమీ = వీరు, విరించి 
ప్రేయస్యాః = సరస్వతీ దేవి యొక్క, తరుణతర = ఉప్పాంగు పరువపు (ఉప్పాంగు 
యవ్వనపు), శృంగార = శృంగార రసము యొక్క, లహరీ = పొంగి ప్రవహించు 
(ప్రవాహము వలి, గభీరాభిః = గంభీరములైన, వార్చిః = వాగ్విలాసము చేత, సతాం 
= సత్పురుషులకు, రంజనం = హృదయానందమును, విదధతి = చేయుచున్నారు. 

తాత్పర్యము 

ఉత్తవు కవుల చిత్రములనెడు కవులముల ఉద్యానవనవమునకు 
ఉదయసూర్యుని లేయెండ ఛాయతో అరుణ వర్ణముతో నుండు నిన్ను (లేదా “అరుణా 
అను పేరు గల నిన్ను) సేవించు విబుధులు - సరస్వతీ దేవి యొక్క పరిఢవించిన 
పరువపు శృంగార రస ప్రవాహముల వలె నుండు గంభీరమైన వాగ్విలాస సంపద 
చేత సత్పురుషుల హృదయములను రంజింప చేయుదురు గదా ! 





సౌందర్య లహరి 





వివరణము 

ఈ శ్లోకము నందు గూడ సారస్వత ప్రయోగమునకు సంబంధించిన 
ధ్యానరూప వర్ణన గలదు. క్రిందటి శ్ల్‌కము నందు మధురాతిమధురమైన వాగ్విలాస 
సంపత్తితో - సంభాషించుటకు, రచనలు చేయుటకు అమ్మవారిని ఏ రూపము గం 
దానిగా ధ్యానించవలెనో ఆ రూపవర్ణన తెలుపబడినది. (ప్రస్తుత శ్లోకమునందు 
వమురియొక రకమైన లత్ష్యమునకు ధ్యాన రూపము తెలుపబడుచున్నది 
విద్వత్స భలలోని విబుధజనుల హృదయములను రంజింప చేయుటకు అవసరమగు 
చమత్కారయుతమైన, శృంగార రసపుష్టి గల వాగ్విలాస సంపదను పొందుటకు 
ధ్యానించవలసిన అమ్మవారి రూపమును తెలుపుచున్నారు. సారస్వతా లోకమునందు 
విహరించుటకు సుందర గంభీర పదవిన్యాస, వాక్యవిలాస, భావవికాస సంపద 
ఉండవలెను. అట్టి విద్వత్సం పదను పొందుటకు అమ్మవారిని ధ్యానించవలసీన 
రూపము ప్రస్తుత శ్లోకమునందు వివరింపబడుచున్నది. 
ధ్యాన రూపము 

క్రిందిటి '“శరజ్బ్యత్న్నా?” శ్ఞాకమునందు అమ్మవారిని “శ్వేత వర్ణ ఛాయ 
గల దానిగా ధ్యానించినచో వచ్చు ప్రతిఫలము చెప్పబడినది. ప్రస్తుత శ్లోకమునందు 
అమ్మవారిని “అరుణ వర్ణ* రూపిణిగా ధ్యానించినచో వచ్చు ప్రతిఫలము 
చెప్పబడుచున్నది. ఉదయించు సూర్యుడు అరుణవర్ణములో నుండును. కాబట్టీ 
అట్ట సూర్యకిరణముల కాంతి కూడా అరుణ వర్ణములోనే ఉండును. శృంగార 
రసము - రాగరంజితమై, అనురాగ సంజనితమై, భో గవిలాససమ్మిళితమై, ఆనంద 
భరితముగా నుండును. ఉదయ సూర్యుని కాంతిలో ఈ గుణములు ప్రస్సు టముగా 
నుండును. సత్కవుల చిత్తములనెడి కమలముల తోటను తన శరీర అరుణరుణ 
కాంతులనెడు ఉదయ సూర్యుని అరుణా కిరణములచే స్పృశించి, పరవశింప జేసి, 
పరిపూర్ణ వికాసము నొందించగల దానిగా అమ్మవారిని కొందరు ధ్యానింతురట | 
శృంగార రస ప్రవాహము ఉప్పొంగి పెల్లుబికెడు యౌవ్వనపరిపుష్టితో, సుందర 


సౌందర్య లహరి 








బంధురమైన ఈ సృష్టి రచనకు విరించికి ప్రీరణయై, ప్రేయసియైై వర్తించెడుసరస్వతిని 
_ పైవిధముగా తనను (అమ్మవారిని ధ్యానించు వారిలో (ప్రవేశింప జేసి, వారిని 
పుంభావ సరస్వతులను జేయునట! అప్పుడు వారు గంభీర విశిష్టవచో విశారదులై, 
విద్వత్సభలలోని విబుధ జనులను విశేషముగా ఆకట్టుకొందురుట! 

నిక్షిప్త బీజాక్షరములు 

క్రిందటి శ్లోకమునందు “శ్రీం అను బీజాక్షరము ఉన్నట్లే - ఈ 
శ్లోకమునందు వాగ్భవ బీజాక్షరమైన '“ఐం”” ఉన్నది. వాక్యశక్తిని కోరువారందటూ 
ఈ “ఐం” అను భీజాక్షరమును జపించవలెను. “బాలా? మంత్రములోని మొదటి 
బీజాక్షర మిదియే! మరియు వాగ్వాదిని, వాగీశ్వరీ మొదలగు వాగ్దేవతలను 
ధ్యానించుటకు గూడా ““ఐంి” అను ఈ బీజాకరమునే జపించవలెను. ఈ 
బీజాక్షరము అమ్మవారికి ముఖము (ముఖమనగా సంస్కృతములో - నోరు) 
వంటిదిగా తెలుసుకొనవలెను. ఈ “ఐం” అను బీజాక్షరము ఈ శ్లోకమునందు 
ఏ విధముగా నిక్షిప్తమై ఉన్నదో తెలిపెదను. 

“భజంతే యే సంతః కతిచి దరుణా మేవ భవతీం”” ఈ 2వ పాదము 
నందు ““అరుణామేవ భవతీం”” లో “ఐం” అను బీజాక్షరము నిక్షిప్తమై ఉన్నది. 
అది ఎట్లనగా - 

“అరుణాంి” పదములోని మొదటి అక్షరము “అ. 

“ఏవి” - పదములోని మొదటి అక్షరము - “ఎ. 

“భవతీంి” - పదములోని చివరి అక్షరము నందలి అచ్చు అక్షరము - 
“ఈం” ఈ మూడు అక్షరములు, అనగా - “అ + ఏ + ఈంి కలిసి “ఐం” 
అగును. 

ఈ శ్లోకము యొక్క 1, 2 పాదములలో ఇతరులను ఆకట్టుకొను 
“పరాక్రమము” నకు సంబంధించిన “క్రీం” బీజాక్షరము గూడా నిక్షిప్తమై ఉన్నది. 
అది ఎట్లనగా - 

““కవీంద్రాణాం” - పదములోని “కి” కారము, 'అరుణాంి పదము 
సూచించు - ఉదయ సూర్యుడు రగుల్కొలుపు వేడికి సంబంధించిన అగ్ని బీజము 
- “రి కారము, 


సాందర్య లహరి 


“భవతీంి” పదములోని “ఈం” కారము - ఈ మూడు అక్షరములు, 
అనగా - 'క + ర + ఈం” కలిసి “క్రీం” అగును. 

రాబోవు శ్లోకము గూడా సారస్వత ప్రయోగ ఉపదేశమునకు 
సంబంధించినదే! 





చితత 
సంస్కృత శ్లోకము - 17 
సవి(క్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః 
వశిన్యాద్యాభిస్వాం సహజనని సంచింతయతి యః 


లు 


స కర్తాకావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః 
వచో భిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః 
అనువాద పద్యము 
మ. శశిరత్న ద్యుతు లొప్పచున్‌, మధుర వాక్సంపత్తి గల్లించు నీ 
వశినీ మున్నగు శక్తులన్‌ గలిపి యంబా! నిన్ను ధ్యానించు, వా 
డసమాశంబగు కావ్యకర్ణయగు నా భారతీ వశ్రసా 
రస సౌగంధ మనోహరార్డ పద సామాజ్య (పభాధీశుడై. 
టీక 
(ఓ జగజ్జననీ!) వాచాం = వాక్కుకు, పవిత్రీభిః = జనక స్టానీయులును, 
శశిమణి శిలా = చంద్రకాంతమణుల, భంగ = ముక్కల యొక్క, రుచిభిః = 
కాంతులను పోలెడు (తెల్టనిదేహు కాంతి గలవారైన, వశిన్యాదిభిః సహ = వశినీ 
మొదలగు శక్తులతో గూడ, త్వాం = నిన్ను యః= ఎవడు, సంచితయతి = చక్కగా 
ధ్యానించునో - సః = అతడు, మహతాం = వాల్మీకి మొదలైన మహాకవుల యొక్క, 
భంగిరుచిభిః = (రచనల) రీతుల వలె నుండు రసవంతమైన, వాగ్లేవీ వదనకమల = 
సరస్వతీదేవి ముఖము అనెడు కమలము నందలి, ఆమోద = పరిమళమునే, మధురైః 
= మధురములైన, వచోభిః = వాక్సంపత్తితో, కావ్యానాం = కావ్యములకు, కరాభవతి 
= రచయితగా సమర్హుడగు చున్నాడు. 


సౌందర్య లహరి | 


తాత్పర్యము 
జగజ్జనని | వాక్కులను సృజించు వారును, చంద్రకాంతమణుల శకలముల 
నలె తెల్లనైన దేహముల కాంతికలవారును అగు - వశినీ మొదలగు శక్తులతో గూడ 
నిన్ను ఎవడు చక్కగా ధ్యానించునో వాడు - మహాకవులైన వాల్మీకి కాళిదాసాదుల 
కవిత్వరచన వలె మధురమైన, శ్రవణరమణీయమైన, సరస్వతీ దేవి యొక్క ముఖ 
కమల పరిమళములను వెదజల్లు మృదువైన వాక్కులతో - రసవంతమైన కావ్య రచన 
చేయగల సమర్ధుడగును. 





వివరణము 


గత రెండు శ్లోకములవలె ఈ శ్లోకము గూడ సారస్వత ప్రయోగమునకు 
సంబంధించినదే ! 

ఈ శ్లోకమునందు మాతృకావర్ణరూపిణి అయిన - త్రిపురాంబికను 
వర్ణించుట జరిగినది. 

“మాతృకాం వశినీయుక్తాం యోగినీభి సృమన్వితామ్‌ 

గంధాద్యాక గ్లిణీ యుకాం సంస్మరే త్రిపురాంబికామ్‌”' 

అను శ్లోకమును బట్టి - అమ్మవారి ఈ మాతృకా వర్ణ స్వరూపము - 
వశిన్యాది ఎనిమిది శక్తుల చేతను, విద్యాయోగిని మొదలైన నలుగురు శక్తుల చేతను 
కూడి వుండునని అర్థము చేసుకొనవలెను. వీరిచే కూడియుండు అమ్మవారిని 
ధ్యానించినచో సుమధుర సురుచిర రచనలు చేయగల కవిత్వరీతులు అబ్బును. 
వశిన్యాదిశక్తులు 

భగవతి - 'మాతృకావర్ణరూఎణి “పంచాశత్సీఠ రూపిణి - అని 
చెప్పబడును. అనగా “సంస్కృత భాషయందుగలి 'యాబది అక్షరముల స్వరూపిణి 
అని - అర్ధము. అందులకే - ఇట్టి అమ్మవారిని, వాగ్దేవి అయిన సరస్వతి ఒక 
చామరముతో వీచుచు సేవించుచుండును, అని లలితా సహస్ర నామములో - 
“సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా” అను నామములో చెప్పబడినది. 
సంస్కృత భాషలో లిపి యందు గల యాబది అక్షరములను ఎనిమిది వర్గములుగా 
విభజించిరి. ఈ ఎనిమిది వగ్గములకు ఎనిమిది వశిన్యాది శక్తులను సమన్వయ 
పరచుకొనవలెను. 





(| 
(| 
br 
1 
ఫ్‌ 
fF 


సౌందర్య లహరి 





ఓ. “అ వర్గము - అఅఇఈఉ ఊబుబూఎఏఐజ ఓజా అం అః (16) 
2. “కి వర్గము _కఖగఘజ (5) 
3. “చి వర్గము ఇ చధజురుకు (5) 
4. “టి వర్గము -టఠడఢణ (5) 
5. “తి వర్గము -తథదధన (5) 
6. “పి వర్గము - పఫబభమ (5) 
7..యావర్గము -యరలవ (4) 
8. “శి వర్గము -శృష్కస్కహ్మళ (5) 
విద్యాది యోగినులు 


యోగినులు పం(డెండు వుంది ఉందురు. వీరి పేర్లు వరుసగా 
1) విద్యాయోగిని, 2) రేచికా యోగిని, ౩) మోచికా యోగిని, 4) అమృతా 
యోగిని, 5) దీపికా యోగిని, 6) జ్ఞాన యోగిని, 7) ఆప్యాయనీ యోగిని, 8) 
వ్యాపినీ యోగిని, 9) మేధా యోగిని, 10) వ్యోమ రూపా యోగిని, 11) సిద్దరూపా 
యోగిని, 12) లక్ష్మీ యోగిని - ఈ యోగినులు, ఇంతకు ముందు తెలిపిన ఎనిమిది 
వశిన్యాది శక్తులు కలిసి మొత్తము ఇరువది మంది అగుదురు. ఈ ఇరువది మంది 
- శ్రీ చక్రము నందలి దశారయుగ్మము (2 ౫ 10=20 కోణములు) నందు ఉండు 
ఇరువది కోణముల వద్ద వుందురని ధ్యానించవలెను. 
గంధాకర్షిణ్యాదులు 
శ్రీ చ క్రమునకు నాలుగు ద్వారములుండును. ఈ నాలుగు ద్వారముల 
వద్ద ధ్యానించవలసిన నలుగురినీ వరుసగా - 1. గంధాకర్షిణి, 2. రసాకర్షిణి, 
3. రూపాకర్షిణి, 4. స్పర్శాకర్షిణి అందురు. వీటి ప్రసక్తి శ్రీ సూక్తమునందు గూడ 
“గంధద్వారాం దురాధర్జాం నిత్యపుష్టాం కరీషిణీం” అను మంత్రము నందు గలదు. 
ఇవి పంచతన్మాత్రలలోని ఆకాశమునకు సంబంధించిన శబ్ద తన్మాత్రకు తప్ప మిగిలిన 
స్పర్శ, రూప, రస, గంధములకు ప్రతీకలే! ఆకాశము కేంద్ర బిందువై, ఈ నాలుగూ 
నాలుగు దిక్కులుగా నుండునని ధ్యానించవలెను. ఆ కేంద్ర బిందువువైన ఆకాశము 
నుండి వెలువడునదే శబ్ద గుణకము, లేదా - వాక్కు అని (గ్రహించవలెను. 
పంచముఖగాయత్రీదేవికి కూడా ఐదుతలలను ఇదే విధముగా ఊహించి 


సౌందర్య లహరి 93 | 


ధ్యానించవలెను. (ఈ విధమైన పంచముఖ రూప గాయత్రీదేవిని గుంటూరు 
బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రమునందు చూడవచ్చును.) 

పెన తెలిపిన ఎనిమిది వశిన్యాది శక్తులు, పం[డెండు విద్యాదియోగినులు, 
నలుగురు గంధాక గ్రిణ్యాది శక్తులు మొత్తము ఇరువది నలుగురు గూడ - తెల్లనిదేహ 
కాంతి గలవారుగానే ధ్యానించవలెను. చంద్రకాంతశిలయే చల్లగాను, తెల్లగాను 
వుండును. వారి ఆ మణుల ఖంఢములు మరింత తెల్లదనమును, చల్లదనమును 
గలిగి యుండును. కావున, శ్లోకమునందు ““శశిమణి శిలాభంగ రుచిభిః* అను 
సమాస పదములు వాడబడినవి. ఇట్టివారితో గూడిన అమ్మవారిని ధ్యానించినవాడు 
_ మహాకవుల వలె మనోహరమైన, మనోజ్ఞమైన మధుర రచనాపటిమతో కవిత్వమును 
చెప్పగలడనునది ఈ శ్లోక పఠన ఫలశ్రుతి. 

లలితా సహగస్రనావు స్తోత్రము నందలి “మాతృకావర్ణ రూపిణీ” 
“పంచాశత్సీఠ రూపిణీ? నామములకు ఈ శ్లోకమునకు గల సమన్వయమును 
గ్రహించవచ్చును. 





భల ఈ 
సంస్కృత శ్లోకము - 18 
తనుచ్భాయాభిస్తే తరుణ తరని శ్రీ సరగిభిః 
దివం సర్వాముర్వీ మరుణిమ నిమగ్నాం స్మరతి యః 
భవంత్యస్య త్రస్వద్వన హరిణ శాలీన నయనాః 
సహోర్వశ్యా వశ్యాః కతికతి న గీర్వాణ గణికాః. 
అనువాద పద్యము 
చం. అరుణ గభిస్తికాంతులకు నాలయయమో భవదంగకాంతి, న 
య్యరుణిమయందు - భూసతియు నంబరమున్‌ జతగూడినట్లుగా 
వరణముజేయువానికి (తపాయుత భీతద్భుగాక్షులైన సురే 
శ్వర గణికల్‌ సహోర్వశిగ వశ్యులునై పరిరమ్భుముందరే. 
టీక 


(ఓ జగజ్జననీ!) తరుణ తరణి = ఉదయ సూర్యుని యొక్క, శ్రీ సరణిభిః 


5 








సౌందర్య లహరి 





= కాంతి సొభాగ్యమును బోలు, తే= నీ యొక్క, తనుచ్చాయాభిః = దేహపు కాంతుల 
చేత, సర్వా = సమస్తమైన, దివం = ఆకాశమును, ఉర్వీం = భూమిని, అరుణిమని 
= అరుణ వర్ణము నందు, మగ్నాం = మునిగినదానిగా, యః = ఎ సాధకుడు, 
స్మరతి = తలంచుచున్నాడో, అస్య = అట్టిసాధకునికి, త్రస్యత్‌ = బెదరుచుండు, 
వనహరిణ = అడవి లేళ్ళ యొక్క, శాలీన = సిగ్గుతో అతి సుందరము లైన, నయనా 
= కన్నులు కలిగిన వారు, గీర్వాణ గణికాః = దేవలోక వేశ్యలు, (అనగా, అప్సర 
(స్త్రీల) ఊర్వశ్యాసహ = ఊర్వశి అను అప్పర స్త్రీతో సహా, కతికతి = ఎందరెందట్‌, 
న వశ్యాః భవంతి = లొంగిన వారు ఏలకారు ? - అనగా అందజూ వశ్యులగుదురని 
భావము. 
తాత్పర్యము 
జగజ్జననీ ! ఉదయించుచున్న బాల సూర్యుని అరుణారుణ కాంతి 
ఫౌభాగ్యమునుబోలు నీ యొక్క దివ్య దేహపు అరుణ కాంతులలో - ఈ సమస్తమైన 
ఆకాశము, భూమియు మునిగి యున్నట్లు భావించి ధ్యానించెడు సాధకునికి - 
బెదురు చూపులతోనుండు అడవిలేళ్ళ యొక్క సింగారపు కన్నులు కలిగిన దేవలోక 
వేశ్యలైన అప్సర స్త్రీలు - ఊర్వశితో సహా - అందరూ వశీకృతులౌదురు గదా ! 
వివరణము 
ఇంతకు పూర్వము సారస్వత ప్రయోగమునకు సంబంధించిన శ్లోకములు 
చెప్పబడినవి. ప్రస్తుత శ్లోకము నందు వశీకరణకై చేయు ధ్యానమును గూర్చి 
చెప్పబడుచున్నది. డబ్బు, అందము - వీటి కన్నా ముందు - తెలీవి, జ్ఞానము 
ప్రధానము - అను ఉద్దేశ్యముతో ముందు సారస్వత ప్రయోగ శ్లోకములు 
చెప్పబడినవి. ఉపనిషత్తులలో గూడ “సమేం[ద్రోమేధయాస్పృణోతు... తతోమే, 
శ్రియమావహ” - అను వరుసలోనే చెప్పబడినది. ఈ సౌందర్యలహరి ఫల శ్రుతి 
శ్లోకమైన “సరస్వత్యా లక్షా... రతౌః పాతివ్రత్యం శిధిలయతి రమ్యేణ వపుషా...' 
అను శ్లోకము నందు గూడ ముందు సరస్వతీ అనుగ్రహము, తర్వాత లక్ష్మీ 
కటాక్షము, అటుపైన సౌందర్య ప్రాప్తి గుటీంచి చెప్పబడినది. 
ధ్యానఫలయము 
సమస్త భూమి, ఆకాశము ఈ రెండును అమ్మవారి మేని అరుణారుణ 


సౌందర్య లహరి 


కాంతులలో మునిగి లీనమైనట్లు అమ్మవారిని ధ్యానించినచో దేవలోక వేశ్యలు, అనగా 
_ అప్పర (స్ర్రీలైన రంభ, తిలోత్తమ మొదలైన వారు - ఊర్వశితో సహా - అందరూ 
వశమగుదురట ! ఈ దేవలోక స్త్రీలకు అనిమిషత్వము ఉండును. అనగా చెక్కు 
చెదరని స్థిరమైన కనుచూపు, అనగా - జెప్పపాటు లేని చూపు వుండును. అనగా 
_ వారి చూపులకు నదురు, బెదురు వుండదన్నమాట ! అది వారి సహజ దేవతాలోక 
లక్షణము. అమ్మవారి మేని అరుణారుణ కాంతిలో భూమ్యాకాశములు రెండును 
లీనమైనట్లు ధ్యానించిన సాధకునికి - టెప్పపాటు లేని అప్సర (స్త్రీలు కూడా - 
అందమైన బెదురు చూపుల సౌగసుతనముతో వశమై వెంటపడుదురట ! వారి 
బెదురుచూపుల సొగసు దనము అడవిలేళ్ళ బెదురుచూపులను పోలివుండునట ! 
లేళ్ళ కనుచూపులలో ఒక విధమైన తత్తర పాటు, ఒక విధమైన భీతి, బేలతనము 
(ముగ్గత్వము) వుండును. అమ్మవారిని పై విధముగా ధ్యానించిన సాధకుని 
చూచుటతోడనే నిశ్చలముగా, స్టైర్యముతో నుండవలసిన అప్సర (స్త్రీలకు ఒక విధమైన 
తత్తరపాటు, బేలతనము (ముగ్చత్వము) కలిగి, వశముదప్పి బెదురు చూపులతో 
అతనికి వశమగుదురట ! దేవ వేశ్యలే అ్లెనపుడు మానవ జాతి (స్త్రీల విషయము 
వేరుగా చెప్పవలసిన పనిలేదు గదా ! 

అమ్మవారి మేనిసౌందర్యమును శ్ఞొకముల్‌' చెప్పిన విధముగా ధ్యానించి 
అనుభూతి పొందిన సాధకుని అనుసరించి - ముల్ళోక యువతులు 
వెంటపడుదురేమోగాని సాధకుడు మాత్రము అమ్మవారి సౌందర్యమును 
ధ్యానములో దర్శించిన తరువాత ఇక ఎట్టి ప్రలొభములకు లొంగడని గూడా 
శ్లోకమునకు అర్ధము చెప్పుకొనవలసి యుండును. అనగా - అమ్మవారి సౌందర్యము 
ముందు - వారి సౌందర్యము అంత తక్కువ అన్నమాటే గదా! 
ఊర్వశి (ప్రత్యేకత 

దేవలోక వేశ్యలైన అప్పర స్త్రీలందజూ, ఊర్వశితో సహా వశమగుదురు- 
అని శ్లోకములో చెప్పబడినది. దీనిని బట్టి దేవలోక వేశ్యలందటిల్‌ ను “ఊర్వశి కి 
ఒక ప్రత్యేకత వుండివుండవలెనని అనిపించును. ఊర్వశి నారాయణుని తొడ 
( ఊరువు) నుండి పుట్టినదగుటయే ఆమెకు ఆ ప్రత్యేకత వచ్చి వుండవచ్చును. 








. 
శ 
Bh 

గ 





సౌందర్య లహరి 





“రంభి - దేవలోక వేశ్య్వలందటణిలోను ఎక్కువ అందగత్తె - అని అందురు. 
ఈ విధముగా అందతిీకిని ఆని గాక - ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధమైన “రూపు? 
గల వారు అందముగా తోచుదురు. అనగా - ప్రతి వ్యక్తికి తన మనస్సులో నచ్చిన 
రూపము, అనగా - ఊహలో రూపము ఒకటి వుండును. ఆ మనస్సులోని - ఆ 
నచ్చిన రూపము - అతనికి ఊర్వశి" అగును. ప్రస్తుత శ్లోకములో ఊర్వశి తో 
సహా అనినపుడు - ఆ మనస్సులోని నచ్చిన రూపము గల వారితో సహా అని అర్థము 
చెప్పుకోవచ్చును. 
ఛతీ 
సంస్కృత శ్లోకము - 19 
ముఖం బిందుం కృత్వా కుచయుగ మధస్తస్య తదధో 
హరార్థం ధ్యాయే ద్యో హరమహిషి తే మన్మథ కలామ్‌ 
ససద్య స్పంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు 
(తిలోకీ మప్యాశు, భమయతి రవీందుస్తన యుగామ్‌. 
అనువాద పద్యము 
యుంగల బొట్టు - మో, మదుగు బొట్టులు - చన్సవయున్‌, హరార్థమ 
య్యంగము గాగ నీదు కుసుమాంబక బీజము ధ్యానశమందు నీ 
భంగిని చూచువాడిక గభస్తే సుధాంశుకుచద్వాయ (తిలో 
కింగన గల్లునన్న పరకీయనితంబను లెంత ఈశ్వరీ. 
టీక 

హరమహిషి = ఓ శివుని పట్టమహిషీ !, ముఖం = ముఖమును, బిందుం 
కృత్వా = బిందువునుగా చేసి (అనగా - బిందుస్తానమును ముఖముగా ధ్యానించి 
అని అర్థము), తస్య = ఆ ముఖమునకు, అధః = క్రిందిభాగమునందు, కువయుగం 
కృత్వా = స్తనద్వయమును ధ్యానించి, తత్‌ + అధః = తదధః = ఆ స్తనద్వయమునకు 
క్రిందుగా, హరార్టం కృత్వా = హరుని సగభాగమును, అనగా - శక్తిని అనగా - 
త్రికోణమును, అనగా - యోని రూపమును, యః = ఏ సాధకుడు, ధ్యాయేత్‌ = 
ధ్యానించునో, సః= ఆ సాధకుడు, సద్యః = వెనువెంటనే, వనితాః = కామాసక్తులగు 


3 


సౌందర్య లహారి 
LISD DIET TTT TTT TN TTT TTT mF 


స్త్రీలను, సంక్షోభం = చిత్తవికారమున, నయతి ఇతి = పొందించుచున్నాడు. ఈ 
విషయము అతిలఘు = అతిస్వల్ప ఎషయము (అనగా - ఈ విధముగా చేయుట 
పెద్ద గొప్ప విషయమేమియు కాదని భావము) ఏమనగా, అతడు - రవీందు 
స్తనయుగాం = 'సూర్యచంద్రులే స్తనములుగా గల, త్రిలోకీం అపి = మూడు 
లోకములనెడు (స్వర్గ, మర్త్య, పాతాళలో కములనెడు) (స్త్రీని సైతము, ఆశు = 
శీఘ్రముగా, భమయతి = భ్రమింప చేయుచున్నాడు (కాబట్టి 
తాత్పర్యము 

ఓ సదాశివుని పట్టమహిషీ! బిందుస్థానమును ముఖముగాను, దానికి క్రింద 
భాగమును కుచయుగముగాను, ఇంకను క్రిందుగానున్న హరార్థమును శక్తి లేదా 
_ త్రికోణమును, లేదా - యోని రూపమును - ఏ సాధకుడు ధ్యానించునో, ఆ 
ధ్యాన ఫలితముగా - కామాసక్తులైన (స్త్రీలను, చిత్తక్షోభమునకు, అనగా - కామ 
విషయమై కలవరపడునట్లు చేయుచున్నాడు. ఈ విషయము ఏమంత లెక్కలో నిది 
కాదు. ఏలననగా - ఆ సాధకుడు సూర్యచంద్రులను స్తనయుగముగా గలిగిన 
శ్రిలోకిని, అనగా - స్వర్గ, మర్త్య పాతాళ లో కములనెడు 'స్త్రీనే శీఘ్రముగా భ్రమింప 
చేయుచున్నాడు కనుక. 





వివరణము 

ఈ శ్లోకము కూడా క్రిందటి - “తనుచ్చాయాభిస్తై ... గీర్వాణ గణీకాః ౫” 
అను శ్లోకము వలెనే (స్త్రీ, వశీకరణముకు సంబంధించినది. ఈ శ్వ కమునందుగూడా 
ఒక ప్రత్యేకమైన ధ్యానమును చెప్పుచున్నారు. 
“కీం' బీజాక్షర ధ్యానము 

ఒక బిందువు, దాని క్రింది భాగము, ఇంకను దానికి క్రిందుగా నుండు 
భాగము - ఈ విధముగా మూడు భాగములు చెప్పుచున్నారు. ఆ మూడు భాగములు 
దేనికి సంబంధించినవో ఈ శ్లోకమునందు చెప్పలేదు. ఇది (స్త్రి మాదన 
ప్రయోగమునకు సంబంధించిన ధ్యానము. ఇట్టి దానికి సంబంధించిన బీజాక్షరము 
“కామకళా బీజము అనగా - “క్లీం. ఈ “క్లీం అక్షరము నందలి హల్లు భాగమును 
అచ్చు భాగమును విడదీసి వ్రాసినచో “క్లీం = క్ష + ఈం అగును. (సంస్కృత 
లిపిలో అయినచో “ఇక అగును.) ఇది కామకళకు సంబంధించినది. దీనిని ఒక 


సౌందర్య లహరి 





తక ప 
మామూలు బీజాక్షరముగా కాక - ఒక 'యంత్రమూ గా (గ్రహించి ధ్యానించవలెను 
ఈ '*గో యంత్రము నందు పైన వున్న చుక్కను బిందువు అందురు. ఈ బిందువును 
ముఖముగా ధ్యానించవలెననియు, ఆ బిందువు క్రింద నిలువుగా క్రిందకు వున్న 
గీతను మెడతో గూడిన వెన్నెముకగాను, ఈ నిలువు గీతకు రెండు వైపులా వంకర 
తలములుగా కనబడు [0 )]అను వానిని స్తనద్వయముగాను ధ్యానించవలెనని అర్ధము 
చేసుకొనవలెను. 
హరార్థ విషయము 

హరార్థమనగా “హి కారార్టమే ! సంస్కృత లిపిలో “హి అను అక్షరము. 
'క్ఞోవలె ఉండును. ఈ అక్షరము యొక్క క్రింది అర్ధభాగము “గ గదా! ఇది 
ఎట్టున్నది? త్రికోణము వలె నున్నది. అంతేకాదు. సంస్కృత లిపిలో “గా అనునది 
“యోనిని తెల్పు బీజాక్షరము. 'యోని అనగా ఉత్పత్తి స్థానము. అయ్యవారికి 
లేదా పురుషునకు సంబంధింభిన బీజాక్షరమైన “అి కారము ( అక్షరాణాం అకారోస్మి 
- గీతు, మరియు అమ్మవారికి, లేదా - ప్రకృతికి సంబంధించిన బీజాక్షరమైన “ఇ 
కారముల కలయిక (సంధి) వలన, అనగా - అ + ఇ = ఎ (సంస్కృత భాషలో ఎ, 
ఏ అను రెండు అక్షరములుండవు. రెంటికి *ఎ అను అక్షరమే వుండును) అను 
అక్షరము ఏర్పడును. (నిర్గుణుడైన అయ్యవారు - అమ్మవారి కలయికతో సృష్టి 
సామర్ధ్యము కలిగి గుణమయుడగును - అను విషయమును స్ఫురింప చేయుటకు 
ఈ “అ + ఇ = ఎ అను సంధికి 'గుణి సంధి అను పేరు పెట్టిరి!) సృష్టి ఉత్పత్తిని 
సూచించు ఈ అక్షరమును “యోని ని సూచించు బీజాక్షరముగ సంకేతించిరి). 

పెన తెలిపీన విధముగా ముఖము, స్తనయుగము, యోనిల ఆకారములను 
- కామకళాబీజము, త్రికోణములందు మంత్రపూర్వకముగా ధ్యానించినచో - 
అందుకు సద్యః ఫలితముగా - ఆ ధ్యానించు సాధకునికి స్త్రీ) వశీకరణ సాధ్యమగును. 
మూడులోకములను ఒక (స్త్రీగా ఊహించి, సూర్య చంద్రులే ఆమె కుచయు/గముగా 
ఊహించినచో - అట్టి త్రిలోకి కూడా పైన తెలిపిన ధ్యానము చేయు సాధకుని వలన 
భ్రమ చెందుననగా ఇతర స్త్రీలు వశమగుట పెద్ద విషయము కాదు గదా! 
ఆధాత్మిక సమన్వయము 

ముఖ్యముగా 1. ఆత్మ, 2. వునస్సు, ౩. భౌతిక దేహ ఉత్పత్తికి 


సౌందర్య లహరి 








సంబంధించిన కేంద్రము - ఈ మూడును ఆధీనములోనుండి, వాటిపై స్వామిత్వము 
చెళ్లినపుడు ధ్యానమునకు సిద్ది చేకూరును. “ఆత్మి - అనగా సూర్యుడు (సూర్య 
అత్మా జగతుఖ కాలాత్మా దినకృత్‌), “మనస్సు? అనగా - చంద్రుడు (చంద్రమా 
మనసోజాతఖ, బిందువు - అనగా - సంకల్ప కేంద్రము, “యోని - అనగా కల్ప 
కేంద్రము (సంకల్ప కేంద్రమును గూడా యోని అందురు. (సేంద్రయోనిః - 
తెత్తిరీయమ్‌). వాస్తవమునకు సంకల్ప కేంద్రమైన దీని Reflective and Repro- 
ductive Centre అగుట వలన - క్రింద వుండు దానిని గూడా యోని అనిరి). 

ప్రతి వ్యక్తిలోను మూడు లోకములుండును. 1. పాతాళము, ఇది దేహము 
నందు నాభికి దిగువ భాగముచే సూచింపబడును. 2. మర్హ్వలోకము ఇది 
దేహమునందు నాభి - కంఠముల మధ్య భాగముచే సూచింపబడును. 3. 
దేవలోకము - ఇది కంఠమునకు పైన వుండు శిరోభాగముచే సూచితము. ఈ 
శ్లోకమునందు చెప్పిన బిందువు - దేవలోకమునకు, స్తన ద్వయము - 
వుర్త్యలోకమునకు, యోని - పాతాళ లోకమునకు సంబంధించినవిగా 
సమన్వయించు కొనవలెను. ఈ పాతాళ, మర్త్య, దేవలోకములనే - భూః భువః, 
సువః అనగా 'భూర్చువస్సువర్గోకములు అందురు. ఇవి మనలో పదార్ధ (Matter), 
శక్తి లేదా - బలము (1010), ప్రజ్ఞ (6011005063) లను సూచించును. 

అత్మ, మనస్సు, యోనిలపై స్వామిత్వము సాధించిన వానికి భూర్చువస్సువ 
గోకములపై గూడ స్వామిత్వము కలుగును. అట్టివానిపై ఇతర ప్రలోభములు 
ప్రభావమును చూపక అతని ఆధీనములో ఉండునని చెప్పుటయే వశీకరణ చెందునని 
చెప్పుట. అట్టి ఆధిపత్యము సాధించిన వానికి పరలోక సంబంధమైన ముక్తికాంతయే 
చేరువగుననగా ఇహలోక సంబంధమైన కాంతల మాట ఏమని చెప్పవలెను ? (“శ్లం' 
లోని “లి కారము పదాగ్థమునకు చెందిన పృథివీ తత్త్వమును సూచించు బీజాక్షరము, 
“ఈం” అనునది శక్తి బీజము). 

ఇంతవటకు చెప్పినది ఆధ్యాత్మిక సమన్వయము. మామూలుగా శ్ఞాకము 
నందలి పదముల అర్థములను బట్టి సాధారణారమును (గహంచవచ్చును. 
వామాచారులకు, కాపాలికులకు స్త్రీ, జన వశీకరణాదులతో ప్రమేయముండునెమో 
గాని సమయాచారులకు అవసరము లేదు. ఆధ్యాత్మిక సమన్వయమే వీరికి 
కావలసినదని గ్రహింతురు గాక ! 

శం టి 


సౌందర్య లహరి 





సంస్కృత శ్లోకము - 20 

శ్లో. కిరంతీ మంగేభ్యః కిరణ నికురం బామృత రసం 

హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తి మివ యః 

స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ 

జ్వరఫ్లుష్టాన్‌ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా. 

అనువాద పద్యము 

చం. కిరణ సుధారసంబు నొలికించెడు శంగములున్ననిన్‌ సుధా 

కరమణియూర్తిగా నెదను గాంచినవాడు, భుజంగ దర్పమౌ 

గరళ మడంచగల్గును - ఖగ (ప్రభువట్లు, మిన్‌ విషజ్వరో 

ద్ధురులను - జూవు తోనె సుఖధుర్యుల జేయుగదే సుధామయిీ. 

టీక 
(ఓ జగజ్జననీ!) యః = ఏ సాధకుడు, అంగేభ్యః = కరచరణాది 
అవయవముల నుండి, కిరణనికురంబామృతరసం = వెలుగుల వెల్లువ నుండి పుట్టన 
అమృతరసమును, కిరంతీం = వర్షించుచున్న దానివిగా, త్వాం = నిన్ను, హృది= 
హృదయమునందు, హిమకర శిలామూర్తి + ఇవ = చంద్రకాంతి మణిమయ 
ప్రతిమవలె, ఆధత్తే = ధారణ చేసి ధ్యానించునో, సః= ఆ సాధకుడు, సర్బాణాం = 
పొముల యొక్క, దర్భం = పొగరును, శకుంతాధిప ఇవ = గరుత్మంతుని వల 
(అనగా - గరుత్మంతుడు శాంతింప చేసినట్టు) శవుయతి = శాంతింప 
చేయుచున్నాడు. జ్వరఫ్థుష్టాన్‌ = జ్బరతాపముచే బాధపడువారిని, సుధాధార సీరయా 
= అమృతమును ్రవించు నాడివంటి, దృష్ట్యా = వీక్షణము చేత, సుఖయతి = 
సుఖమును కలుగ చేయుచున్నాడు. 
తాత్పర్యము 
జగజ్జననీ! కరచరణాది అవయవములనుండి (ప్రసరించు కిరణపుంజము 

నుండ జనించిన అమృతరసమును వర్ణించుచుండు నిన్ను - ఎ సాధకుడు చంద్రకాంతి 
మణిచే నిర్మితమైన దేహము గల ప్రతిమవలె హృదయమున ధారణ చేసి ధ్యానించునో 
- ఆ సాధకుడు విషసర్భముల దర్పమును - గరుత్మంతునివలె శాంతింప చేయును. 


సౌందర్య లహరి 101 | 





జ్వరతీవ్రతలవలన తాపమును పొందురోగులకు అమృతధారను (్రవించు నాడివంటి 
వల్లనిమాపుమా త్రముచేతనే - ఆ తాపమును, జ్వరబాధను తొలగించి సుఖమును 
కలుగచేయును గదా! 
వివరణము 

అమ్మవారి అను[గగ్రహము అనంతమైన అనువర్తనములు (Applications) 
కలిగినది. మధురమైన ప్రసంగములు చేయగల సామర్థ్యమును, రచనా సామర్థ్యమును, 
ఫొందర్యవికాసముతో (స్త్రీజన వశీకరణ సామర్థ్యమును మరియు ముక్తిపద 
సామ్రాజ్యమును ప్రసా దించగల అమ్మవారి అనుగ్రహమునుగూర్చి గత శ్లోకమునందు 
వివరింపబడినది. ప్రస్తుతము వాటి అన్నిటి కన్న ముఖ్యమైన పరోపకార సేవాధర్మ 
నైపుణ్యమును పొందుటకు అవసరమగు ధ్యాన రహస్యము చెప్పబడుచున్నది. సేవా 
నైపుణ్యము వలన పుణ్యము, పుణ్యము వలన పురుషార్ధమైన ముక్తిని పొందవచ్చును. 
బాహ్యార్థము 

ప్రపంచములో రకరకముల బాధలనుభవించు వారుందురు. విషసర్పముల 
కాటుకు గుజియై మరణ బాధను పొందు వారికి అమ్మవారి భక్తుడు చక్కని 
ఉపశమనమును కలుగ చేయగలడట ! ఇందులకు అమ్మవారిని ఏ విధముగా 
ధ్యానించవలెనో ఇక్కడ చెప్పుచున్నారు. చంద్రకాంతి మణిచే నిర్మితమైన దానిగా 
అమ్మవారిని తన హృదయములో సాధకుడు ధ్యానించవలెను. అంతేకాదు, అట్ట 
అమ్మవారి కరచరణాద్యవయవముల నుండి ప్రసరించు కిరణముల నుండి 
అమృతరసము వర్షించుచున్నట్ను గూడ ధ్యానించవలెను. ఇట్టి ధ్యాన ఫలితముగా 
సాధకునికి ఒక ప్రత్యేకమైన శక్తి ప్రసాదింపబడును. ఎవరైన విష సర్పము యొక్క 
కాటుకు గురియై బాధపడు చున్నచో - వారిని బాధించు సర్పదర్భము, అనగా - 
విషమును - పక్షి రాజైన గరుత్మంతునివల సాధకుడు తన స్పర్శతో హరించి, వారికి 
ఉపశాంతిని కలుగ చేయగలడు. 

అమృత ధారలను (స్రవించు నాడి వంటి తన చల్లని చూపుతో - తీవ్రజ్వర 
తాపమునకు గురియైన రోగులకు ఆ జ్వరబాధను తొలగించి, ఉపశాంతిని కలుగ 
చేయగలడు. ఇట్టి దివ్య శక్తులు అమ్మవారి అను[గ్రహము వలన సాధకునికి 
ధ్యానఫలితముగా వచ్చును. 

పెన తెలిపిన రెంటిలో మొదటిది “స్పర్శ'కు సంబంధించినది కాగా, 
రెండవది 'చూపునకు సంబంధింవినది. “స్పర్శ” - దేహ సంబంధమైన 





సౌందర్య లహరి 





“రోగము లకును, చూపు - మనోసంబంధమైన 'భవరోగము' లకును ఉపశాంతిని 
కలుగచేయుననిగూడా అర్ధము చేసుకొనవలెను. 
నిగూధార్థము 
తేలు, సర్పము, అనగా - పాము - ఇవి వృళ్ళికరాశికి (300010) 

సంబంధించినవి. ఆత్మ - పూర్తిగా పదార్థత్వములో నికి దిగబడిన స్థితిని (321601 
spirit deeply burried in matter) తెలియజేయు రాశి - వృళ్టికము ( వృశ్చికము - 
గర్భకోశమును, జన నేం[ద్రియమును సూచించునని జ్యోతిశ్ళా(న్ర్రము చెప్పును). 
పాము, తేలు ఇవి కన్నములలోనికిపోవు స్వభావము గలవి. అనగా - ఇవి అధో 
మార్గమును (Fall or depression) సూచించును. వైకుంఠపాళి (పరమపద సోపాన 
పటములో పాములు అధోమార్షమును సూచించునని తెలిసిన విషయమే గదా! 
మానవులను కామ ప్రలోభముతో అధో గతిని పొందించు వానిగా సర్పములు 
ఆధ్యాత్మిక విద్యలో సంకేతింప బడును. (బైబిల్‌ నందు 62613 అధ్యాయములో 
(ప్రతిపా దింపబడిన సర్చము “ఈవ్‌ ను వర్ణిత ఫలమును (Forbidden furit) తినమని 
ప్రలోభ పెట్టును. ఈవ్‌ ఆ ఫలమును తినుటవలన భౌతిక సృ పథమునకు 
దిగజాటెను.) అధోమార్గమునకు గుజీ అయిన మానవులను తిరిగి ఊర్జ్వ 
మార్గమునకు వుళ్లించువానిగా గరుత్మంతుడు సంకేతించబడును. ఈ 
గరుత్మంతునిది ఊర్చ్రమార్గము (Raise or elevation or upward path) గదా! దీని 
సారాంశమేమనగా - అమ్మవారిని ఈ శ్లోకములో చెప్పిన విధముగా ధ్యానించి 
ఉపాసించు సాధకుడు - 1) తన “స్పర్శతో, అనగా - సాన్నిధ్య, 
సత్సాంగత్యములతో - సంసార లంపటములో చిక్కుకొని దిగజాజు మానవులను 
ఉద్దరించునని, 2) తన “చూపు తో - సంసార తాపత్రయ బాధితులకు ఆ బాధను 
తొలగించి ఉపశాంతిని గలుగ చేయునని అర్ధము. 

| శతి 

సంస్కృత శ్లోకము - 21 

శ్లో. తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వానరమయీం 

నిషణ్థాం షణ్ణా మప్యుపరి కమలానాం తవ కలామ్‌ 

మహాపద్మాటవ్యాం ముది తమల మాయేన మనసా 

మహాంతః పశ్యంతో దధతి పరమాహాదలహరీమ్‌. 


సౌందర్య లహరి 10 
తతత 
అనువాద పద్యము 

చం. ఇనశశి వహ్ని సారయున నింపగు వెద్యుత తన్వియై ముటి 

న్యనజియు లాటుపైన గల పదృవనమ్మున వెల్లుచుండు నీ 

దునవ కళాఖ్య గాంచుచును దుష్కతమాయలు దూరమైన వా 

రనదగు ధీరులున్‌ సతతమందుదు రాపరమార్ధ సౌఖ్యముర్‌. 

టీక 
(ఓ జగజ్జనని!) తటిత్‌ + లేఖా = మెలటువు తీగవంటి, తన్వీం = సూక్ష్యమున, 

క్షణ ప్రకాశ వికాస లక్షణము గలదియు, తపనశశి వైశ్వానరవుయీం = 
సూర్యచంద్రాగ్ని రూపము కలదియు, షణ్జాం = ఆరు సంఖ్యగలదియు, కమలానాం 
= పద్మముల యొక్క అనగా - షట్బ[క్రముల యొక్క, అపి ఉపిరి = మరియుపె 
భాగమందు, మహా పద్మాటవ్యాం = గొప్పతామర తోటయందు అనగా - సహస్రార 
కమలమందు, నిషణ్లాం = కూర్చున్న, తవ = నీయొక్క, కలాం = “సాదాఖ్యి అను 
కళను, మృదిత = క్షాళనము కావింపబడిన, మలమాయేన = కామాది మలినములు, 
అనగా - మాయ, అవిద్య, అహంకారాదులు గల, మనసా = మనస్సు చేత, పశ్యన్తః 
= చూచుచున్న, మహాంతః = మహాపురుషులు, అనగా - యోగీశ్వరులు, పర 
మానందలహరీం = ఉత్తవు సుఖానుభవరసానంద (ప్రవాహమును, దధతి = 
పొందుచున్నారు. 





తాత్పర్యము 
తల్లీ! జగజ్జననీ ! మెజుపు తీగవలె సొగసైన, సూక్ష్మమైన, పొడవైన క్షణకాల 
ప్రకాశ వికాస విలక్షణము గలదియు, సూర్య చంద్రాన్ని రూప సమన్వితమైనదియు, 
షట్ప[క్రముల పైభాగమున గల గొప్పతామర తోటయందు, అనగా - సహస్రార 
కమలమందు వెలుగొందు నీ యొక్క 'సాదాఖ్య” కళను - కామాది మలినములను 
పోగొట్టు కొనిన మనస్సుతో మహాపురుషులైన యోగీశ్వరులు - ధ్యానించి, 
మహదానంద (ప్రవాహములో ఓలలాడుచున్నారు. 
వివరణము 
అమ్మవారి అనుగ్రహమునకు పరాకాష్ట ఈ (ప్రస్తుత శ్ళోకములొను, 
తరువాత శ్లోకములోను చెప్పబడును. తెలివితేటలు, వక్సృత్వము, రచనా సామర్ధ్యము, 


ఎ జషుటాలా 





సౌందర్య లహరి 





అందము, వశీకరణము, సేవా సౌభాగ్యము మొదలైనవన్నియు పొందిన తరువాత 
గూడా ఇంకను పొందవలసినది ఒకటి యున్నది. అది జీవన్ముక్తిపదము. ఇది 
జీవితమునకు పరవు లక్ష్యము. దీనినే పరమానంద స్థితిని తెలియచేయు 
“పరమపదము” అందురు. (శ్రీ చక్రోపాసనలోని పరమ ధ్యేయము ఇదియే ! దీని 
విషయువలు “వముహీంవూలా ధారే... సహరహసిపత్యావిహరసే*” అను 9వ 
శోకమునందు పూర్వము కొంత చెప్పబడినది. ఇక్కడ మరికొంత వివరణ 
ఇవ్వబడుచున్నది. 
కులపథ విషయము 

వెన్నెముక యందలి సుషుమ్నా మార్గమును '“కులపథము అందురు. 
తామర తూడును విరిచినపుడు వచ్చు సన్నని దారపు పోగు (01౪ కంటె 
సూక్మముగా ఈ పథము వుండును. దీనిని లలితా సహస్రానామములలో 
“కుండలినీ “బిసతంతుతనీయసీ అను నామములతో వ్యవహరించిరి. సాధకుని 
తేజస్వంతమైన ధాతువు ఈ మార్గము ద్వారానే మూలాధారాది షట్టక్రములను 
వరుసగా దాటుచు, చివరకు - ఆ షట్స[క్రములపైన వుండు సహస్రార కమల 
కేంద్రమును చేరును. తేజస్వంతమైన ధాతువును “కుండలినీ శక్తి అందురు. 
సహస్రార కవుల కేంద్రము నందలి ప్రజ్ఞను (Consciousness) శివునితో 
సంకేతించుదురు. కుండలినీ శక్తి అను అమ్మవారు సహస్రార కమల కేంద్రమందలి 
ప్రజ్ఞాసంకేతుడైన శివునితో ఐక్యము చెందుట సాధకుని ఉపాసనకు పరమావధి. 
సహస్రారకమల కేంద్రమును శ్రీ చక్రము నందలి కేంద్ర బిందువుతో సమన్వయ 
పరచుకొనవలెను. దీనిని "బిందువు అందురు. దీనిని ఆసనముగా నున్న 
అమ్మవారిని - “శివశక్ష్యక్య రూపిణీ అని లలితాసహస్ర నామములలో చిట్ట చివరి 
శ్ఞాకములో తెలుపబడినది. ఈ స్థానమందు ప్రతిపా దింపబడిన కళను శ్రీ విద్యలో 
“సాదాఖ్య అందురు. ఇట్టి 'నాదాఖ్య” కళను దర్శించుట సామాన్య మానవునికి 
సాధ్యము కాదు. ఈ “సాదాఖ్య'” కళయొక్క ఆద్యంత రూపవికాసము ఈ 
శ్లో కమునందు చెప్పబడుచున్నది. 

“సౌదామని' అనగా - మెటుపు తీగను చూచిన వారికి ఈ సాదాఖ్య కళ 
యొక్క రూపము కొంతవరకు అర్ధము కాగలదు. సూక్ష్మము, దీర్ణము, క్షణకాల 


సౌందర్య లహరి 105 | 
rT PT TPT TT నాడ కా రాన కాలాక నాకా కు 


వికాసము, అత్యంత ప్రకాశ వంతము - దీని లక్షణములు. సరిగా “సాదాఖ్యి కళ 
యొక్క లక్షణములు గూడ అట్లే వుండును. కర్చనపు కడ్డీల మధ్య విద్యుత్తు వల్ల 
ఏర్పడు చాప దీపము (Carbon Arc Lamp) వలె ప్రకాశించును. మానవ లోకములకు 
మానవాతీత లోకములకు మధ్య ఏర్పడు ప్రకాశ మార్గమే ఈ చాప దీపము. దీనినే 
Master 0చగగ గారు (Higher Bridge Beginning) అను వుంత్రముతో 
తెలియపరచిరి. 
తిగంథుల విషయము 

కుండలినీశక్తి మొట్టమొదట మూలాధార, స్వాధిష్టాన చక్రములను 
దాటినపుడు - ఆ రెండింటిని సంధించు బ్రహ్మముడి, లేదా - “బ్రహ్మగ్రంథి, 
(Brain of instincts and emotions) భేదనము చెందును. ఈ రెండు చక్రములకు 
సంబంధించిన 56 + 52 = 108 కిరణములను “అగ్ని జ్వాలలు గా చెప్పుదురు. 
ఇటు పైన మణిపూర, అనాహత చక్రములను, కుండలినీ శక్తి దాటీనపుడు - ఈ 
రెంటినీ సంధించు “విష్ణుగ్రంథి (Brain of affections and love) భేదనము చెందును. 
ఈ రెండు చక్రములకు సంబంధించిన 62 + 54 = 116 కిరణములను సూర్య 
కీరణములుగా చెప్పుదురు. ఇటుపైన విశుద్ది, ఆజ్ఞాచక్రములను కుండలినీ శక్తి 
దాటి నపుడు ఈ రెంటినీ సంధించు 'రుద్రగ్రంథి (Brain of intellect and 
w5dంM) భేదనము చెందును. ఈ రెండు చక్రములకు సంబంధించిన 
72 + 64 = 136 కిరణములను '*“చంద్రకళలు గా చెప్పుదురు. ఈ అగ్నితత్త, 
సూర్యతత్త్వ, సోమ, లేదా - చంద్రతత్త్వ స్టితులను దాటి, ఊర్జ్వమార్గము పట్టి 
సహస్రార కమలమును చేరిన కుండలినీశక్తి లలితా సహస్ర నామములో వరుసగా 
'మూలాధారైకనిలయా బ్రహ్మ గ్రంథివిభేదినీ ... విష్ణు గ్రంథివిభేదినీ .... కుండలినీ 
... బిసతంతు తనీయసీ ...? అను వరుస నామములలో చెప్పబడినది. 

కుండలినీ శక్తి యొక్క అగ్నితత్వము చేతను, సూర్యతత్త్వము చేతను 
చివరకు చంద్రతత్వము చేతను మనలోని మాయాది మలినములు, అనగా - మాయ, 
అవిద్య, అహంకారము, అజ్ఞానము మొదలగునవి క్షాళనము కావింపబడును. అపుడు 
మాత్రమే మానవుడు “మహాత్ముడు” లేదా “యోగి అగును. అట్ట సతికి చేరిన యోగి 
మనస్సునకు మాత్రమే 'సాదాఖ్యకళు ద్యోతకమగును. సాదాఖ్యద్యోతకమైన వారికి 





సౌందర్య లహరి 








భౌతిక ప్రపంచములో ఉండి కూడా భౌతికమైన సంపదల మిద, ఆకర్షణలమీద 
దృష్టి వుండదు, అనగా - కోరిక ఉండదు. ఇవి అన్నియు సాపేక్షకములైన 
సుఖములని తెలియును. నిరపేక్షకమైన, నిరతిశయ ఆనందమును కలుగ చేయు 
ఈ ' జీవన్ముక్తి స్థితి యందు మాత్రమే ఆ సాధకుడు ఉండును. ఇది అమ్మవారి 
అను గ్రహమునకు పరాకాష్టస్టతి. 
అతి టి 
సంస్కృత శ్లోకము - 22 
భవాని త్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం 
ఇతి స్తోతుం వాంఛన్‌ కథయతి భవాని త్వ మితియః 
తదైవ త్వం తస్టై దిశసి నిజసాయుజ్యపదవీం 
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదామ్‌. 
అనువాద పద్యము 

శా. అమ్మా! దాసుడ నో భవాని ! కరుణా (ర్లాపాంగ భాగ్యమ్ము శం 

దిమ్మంచున్‌ నిశుగొల్బు వేళల “భవాని త్విమ్మనన్‌ మధ్యనే 

యమ్మా ! నీవు (గహించి దాసునికి నిందదాజాచ్యుతోర్థాంగర 

త్నమ్మా నాత్మ పదమ్ము నిత్తుళ్రు గదా ధన్యత్వసాయుజ్యముల్‌. 

టీక 
(హే భవాని! = ఓ భవుని రాణీ !, త్వం = నీవు, దాసే, దాసుడనైన, 

మయి = నాయందు, సకరుణాం = దయతో కూడిన, దృష్టిం = చూపును, వితర 
= ప్రసరింప చేయుము, ఇతి = ఈ ప్రకారముగా, స్తోతుం = స్తుతించుటకు, వాంఛన్‌ 
= ఇచ్చగించువాడై, “భవానిత్వం' ఇతి = “భవానిత్వంి అని, కథయతి = పలుకునో, 
తస్మై = ఆ విధముగా ఉచ్చరించు వానికి, త్వం = నీవు, తదైవ = ఆ విధముగా 
ఉచ్చరించుట పూర్తి కాకమునుపే, ముకుంద = విష్ణువు, [బ్రహ్మ = బ్రహ్మదేవుడు, 
ఇంద్ర = దేవేంద్రుడు అనువారి యొక్క, స్ఫుట మకుట = స్పష్టముగా కనబడు 
కాంతివంత కి రీటముల చేత, నీరాజిత = హారతి ఇవ్వబడిన, పదాం = అడుగులు 
కల, నిజసాయుజ్య పదవీం = నీ తోడి తాదాత్మృమును, దిశసి = ఇచ్చెదవు. 


టీ 


సౌందర్య లహరి 








తాత్పర్యము 

తల్లీ! భవానీ ! “నేను దాసుడను. నీవు నా యందు దయతో కూడిన నీ 
చల్లని చూపును ప్రసరింప చేయుము”? అని ఈ విధముగా స్తుతించదలచిన వాడై - 
నిన్ను పై విధముగా, అనగా - “భవానిత్వం అని మొదలు పెట్టి ఇంకను చెప్పబోవు 
లోపునే వానికి హరి బ్రహ్మంద్రుల రత్న కిరీటములచే హారతి పట్టబడు నీ పద 
సాయుజ్యమును ఇత్తువు. 

వివరణము 

ఒక లత్ష్యమును ఉద్దేశించి ఉపాసన చేయుచున్నప్పుడు - ఉపాసకుడు ఆ 
లక్ష్యమే తానైపోవుట ఆ ఉపాసన యొక్క పరాకాష్ట ఫలితముగా చెప్పవచ్చును. ఉదా: 
బంగారము కొజకు తపస్సు చేయువాడు ఆ బంగారమును పొందుట ఒక రకమైన 
ఫలము. కాని, ఆ బంగారమే తానైపోవుట ఆ తపస్సుకు పరాకాష్ట ఫలితమగును. 
ఈ శ్లోకమునందు అట్టి విధమైన ఉపాసనా ఫలితము చెప్పబడుచున్నది. 

అమ్మవారి అను[గ్రహమును పొందుటకై ఉపాసకుడు అమ్మవారిని ఓ 
భవానీ! నీ దాసుడను. దయతో నీ కరుణా కటాక్షణమును నాపై ప్రసరింపచేసి, 
నన్ను నీ దాసునిగా అను(గ్రహంపుము? అని స్తుతించ బోయి ముందుగా - 
'భవానిత్వం....? అని ఇంకను చెప్పదలచుకున్న విషయము పూర్తి కాకమునుపే - 
ఆ ఉపసాకునికి అమ్మవారు హరి. బ్రహ్మంద్రాదులచే హారతి పట్టబడు ‘సాయుజ్య’ 
పదవిని ఇచ్చునని శంకరులు చెప్పుచున్నారు. ఇందు ఒక విశేషము కలదు. 
“భవానిత్వం? అని ఉపాసకుడు స్తుతిని ప్రారంభించినపడు “భవానిత్వంి అను 
పదములకు “ఓ భవానీ! నీవు ...? అని స్తుతికి ప్రారంభంలో చేయు సంబోధనను 
తెల్పును. అంతేకాదు “భవానిత్వం? అను పదములకు సంస్కృతములో వేరొక 
అర్ధము గలదు. 
వ్యాకరణ సమన్వయము 

“భవాని - అనగా “నేను అగుదును” అని - ఉత్తమ పురుష ఏక వచనము 
నందును, *భవావి అనగా “మేమిద్దరము అగుదుము అని ఉత్తమ పురుష ద్వివవనము 
నందును, “భవామి అనగా “మేము (అందటబిము అగుదుము - అనియు 
సంస్కృతములో చెప్పవలసి యుండును. కాబట్టి, ప్రస్తుత శ్లోకములో ' భవానిత్వం' 













సౌందర్య లహరి 





అనుపదమునకు “నేను నీవు అగుదును గాకి అను అర్ధము వచ్చును. భక్తుడు 
చేయు ప్రార్థన ప్రారంభంలోనే “నేను నీవు అగుదును అనుట జరిగినది. అనగా- 
ఇది “సాయుజ్యము అనగా “తాదాత్మృము'ను తెలియచేయు పద ప్రయోగము. 
తన భక్తుడు తనను ( అమ్మవారిని) ఏదో కోరిక తీరుటకు అను గ్రహించవలసినదిగా 
ప్రార్దించగా తనతో సమానమైన సాయుజ్యస్థితిని ప్రసాదించు జగజ్జనని కరుణ 
ఎంతటిదని చెప్పవలెను. ఈ విషయము 'త్వదన్యఃపాణిభ్యాం... చరణావేవనిపుణా?: 
అను 4వ శ్లోకమునందు “ఫలమపి చ వాంఛాసమధికం' అనుచోట ముందే చెప్పబడినది 
(“భక్తుడు కోరిన వాని కన్న “ఎక్కువ ఫలములను ఒసంగుటకు అమ్మవారి చరణ 
యుగళమే తగి యుండగా - మరల వేరుగా అభయ ముద్రను, 'వరద ముద్రను 
ఇతర దేవతలవలె ధరించవలసిన అవసరము లేకపోయినది - అని ఈ శ్లోక నాల్గవ 
పాదమునకు అర్ధము). 
ఉత్‌ 
సంస్కృత శ్లోకము - 23 

శ్లో. త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా 

శరీరార్థం శంభో రపరమపి శంకే హృతమభూత్‌ 

యదౌత త్వదూపం సకల మరుణాభం త్రినయనమ్‌ 

కుచాభ్యా మానమం కుటిల శశి చూడాల మకుటమ్‌. 

అనువాద పద్యము 

చం. అరుణ శరీరియై, (తిశయనా కృతియై, కుచభార న[యయి, 

యరనెలవంక వింఛభయున శందములొల్కెడు నీదురూపమున్‌ 

అరయగ వామ మర్థమును శందియు తృప్తిని బొందలేక- యా 

హర తను శేషమున్‌ సయిత మందితివా యనిపించు నంబికా. 


టీక 
(ఓ జగజ్జననీ) త్వయా = నీచేత, శంభోః = శివుని యొక్క, వామం = 
ఎడమ భాగమైన, వపుః = దేహము, హృత్వా = అపహరింపబడి, అపరితృప్తేన = 
సంతుష్టనొాందని, మనసా = మనస్సు చేత, అపరం = రెండవ (కుడి) భాగమైన, 


సౌందర్య లహరి 








శరీరారం అపి = (శివుని శరీరము యొక్క రెండవ దైనకుడి భాగమును సైతము, 
హృతం = (గ్రహింపబడినదిగా, అభూత్‌ = ఆయెనని, శంకే = సందేహపడెదను, 
యత్‌ = ఏ కారణము వలన, ఏతత్‌ = (నా హృదయములో భాసించు) ఈ, త్వత్‌ 
రూపం = ఈ దేహము, సకలం = వామ దక్షిణ భాగములు రెండును, అరుణాభం 
షే ప్రాతఃకాల సూర్యుని వంటి ఎట్టని కాంతి గలవియై, త్రినయనం = మూడు 
కన్నులతో గూడినదియు, కుచాభ్యాం = స్తన యుగ్మముచే, ఆనక్రుం = కొద్దిగా 
ముందుకు వంగినదియు, కుటిల శశిచూడాల మకుటం = వంకరగా నుండు 
చంద్రకళచే శిరోవుణి గల కిరీటము గలదై ఒప్పుచున్నదో (అందువలన 
సందేహపడితిని - అని అర్ధము). 
తాత్పర్యము 

తల్లీ | జగజ్జననీ ! నీ దేహమంతయు అరుణకాంతులు వెదజల్లుతూ, 
మూడు కన్నులు గలిగి, స్తనభారముచే కొద్దిగా వంగినట్లు కనబడుచు, నెలవంకను 
శిరోవుణిగా గలిగి యుండుటను చూడగా - మొదట నీవు శివుని శరీర 
వామభాగమును హరించి, అంతటితో సంతృప్తి చెందక, కుడిభాగమైన శరీరార్థమును 
కూడ హరించితివి కాబోలునని సందేహము కలుగుచున్నది. 

వివరణము 

ఈ శ్లోక వివరణకు అర్థనారీశ్వర రూపము, సౌందర్యలహరిలో [ప్రతి 
పాదింపబడు జగజ్జనని రూపము పూర్తిగా అవగాహన కావలెను. “ప్రకృతీ - 
పురుషులు జంటను “పార్వతీ - శివులు జంటగా, అర్థనారీశ్వర రూపముగా 
సూచించుదురు. ఈ అర్థనారీశ్వర రూపమునందు ఎడమ వైపున నుండు సగభాగము 
అమ్మవారిది. కుడివైపున నుండు రెండవ సగభాగము అయ్యవారిది. అనగా స్ర్త్రీ 
- పురుష దేహముల ఎడమ - కుడి భాగములు కలసి వున్నట్లు ఈ అర్ధనారీశ్వర 
రూపము వుండును. అనగా మొత్తము శివుని దేహములో ఎడమ సగభాగమును 
పార్వతి ఆక్రమించినట్లు, లేదా మొత్తము పార్వతి దేహములో కుడి సగభాగమును 
శివుడు ఆక్రమించినట్లు కనబడును. అమ్మవారు అరుణ వర్ణములోను, అయ్యవారు 
శ్వేతవర్ణములోను వుందురు. 


సౌందర్య లహరి 








శివాశివుల సారూప్యత 

ఇక జగజ్జననిని పరిశీలించినచో - దేహము అరుణ కాంతులు 
విరజిమ్మునదిగా నుండును. శివుని వలెనే సూర్య, చంద్రాగ్నులను సూచించు మూడు 
కన్నులుండును. శివుని వలెనే నెలవంకను శిరోభూషణముగా కలిగి యుండును, 
ఈ విధముగా భాసించు జగజ్జనని యొక్క రూపమును హృదయములో 
దర్శించినపుడు శంకరులకు ఈ (క్రింది సందేహము కలిగినది. 
శంకర శంక 

అర్ధనారీశ్వర రూపము నందు పార్వతి శివుని యొక్క అర్దభాగమును 
మాత్రమే అపహరించినట్టు కనబడును. కాని, జగజ్జనని రూపమును దర్శించినపుడు 
- * ఆ జగజ్జనని శివుని దేహమును అర్ధభాగమును మాత్రమే అపహరించి దానితో 
సంతృప్తి నొందక మిగిలిన అర్ధభాగమును గూడా ఆక్రమించలేదు గదా! అని 
అనిపించునట్లు ఉండునని శంకరులు చెప్పుచున్నారు. ఈ విధముగా అనిపించుటకు 
కూడా తగిన కారణములను సహేతుకముగా శంకరులు ఈ శ్ఞా కమునందు చెప్పిరి. 

అర్జనారీశ్వర రాపములో ఎడవువై పున అవ్మువారి దేహము 
అరుణకాంతులు విరజిమ్ముచు తన పరిసరములనుగూడ అరుణ (ప్రభావితము 
చేయును గదా! ఆ (ప్రభవామునకు అతి సన్నిహితముగా తనకుడి వైపున నుండు 
శివుని తెల్లని దేహభాగము కూడా అరుణముగానే ద్యోతకమగును కదా! అప్పుడు 
చూచు వారికి ఇంక అర్థనారీశ్వర రూపము కనబడదు. అరుణకాంతులు జిమ్ముచూ 
మొత్తము అమ్మవారి రూపమే కనబడును. దీనికి తోడు - జగజ్జననికి శివుని వలెనే 
సూర్య చంద్రానలాత్మకములగు మూడు కన్నులు వుండి, శివుని వలెనే తలకట్టుపై 
నెలవంకను శిరోభూషణముగా కలిగి వుండును. మరి అట్టి జగజ్జననిని చూచునపుడు 
- శివుని పూర్తిగా ఆక్రమించిన అమ్మవారి వలెనే అనిపించుట సమంజసమే కదా! 
అసలు రహస్యం 

శివుని వ్యక్తరూపమే అమ్మవారు. అవ్యక్తముగా నున్న శివునికి రూపమే 
వుండదు కదా! “క్వణత్కంచీదామా... పురమధితురాహో పురుషికా? అను 9వ 
శ్లోకము నందు ఈ విషయము చెప్పబడినది. శివుని “అహంి - ఆకారము దాల్చిన 


సౌందర్య లహరి 








రూపవేం అమ్మవారని - ఈ “పురవు ధితురాహోపురుషికా? అనుపదము 
సూచించును. 

ఈ శ్లోకములందు ' శివునికి వేరే అస్తిత్వము లేధు. అంతయు అమ్మవారే! 
అని సిద్దాంతీకరించినట్టుండును. శాక్తేయులు ఈ సిద్దాంతమునే అంగీకరింతురు 
గూడా! 

ఈ జగజ్జనని అరుణ వర్ణము - అనురాగమును, కిరీటము - సర్వేశ్వరి 
త్వమును, చంద్రుడు - ఆహ్లాద ప్రసన్నతలను, స్తనయుగ్మము - జగత్ఫోషకార 
కత్వమును, మూడు కన్నులు - త్రికాలజ్ఞత్వమును సూచించునని సమన్వయము 
చేసుకొనవలెను. 

భభ టి 


సంస్కృత శ్లోకము - 24 
జగత్పూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే 
తిరస్కుర్వ న్నేతత్స్వ్వమపి వపురీశ స్తిరయతి 
సదాపూర్వ స్సర్వం తదిద మనుగృషహ్ట్రోతి చ శివః 
తవాజ్ఞా మాలంబ్య క్షణ చలితయో (ర్యూలతికయో:. 
అనువాద పద్యము 
చం. జగమును జేయు (సప్త, హరి సాకును, (తుంచు రుదు, డీశుడీ 
(తిగతుల లోన నిల్పి తన దేహము నట్టులెయుంచు, నన్నియున్‌ 
సుగతిని స్పష్టియానటుల చూచు సదాశివుడిట్టి కృత్యమున్‌ 
మొగమున నీదు బొమ్మముడి పోకడబట్టియె తాయుచేయుటల్‌ 
టీక 
(ఓ జగజ్జననీ!) ధాతా = సృష్టికర్త అగు బ్రహ్మ, జగత్‌ = ప్రపంచమును, 
సూతే = సృజించుచున్నాడు, హరిః = విష్ణువు, అవతి = (ఆ ప్రపంచమును) పాలించి 
రక్షించుచున్నాడు, రుద్రః= రుద్రుడు, క్షపయతే = లీనము చేయుచున్నాడు, ఈశః 
= ఈశ్వరుడు, ఏతత్‌ = ఈ ముగ్గుటీని, తిరస్కుర్వన్‌ = తిరస్కరించు వాడై, స్వమపి 
= తనదగు, వపుః = శరీరమును, తిరయతి = అంతర్జానమును పొందించుచున్నాడు, 


x 





సౌందర్య లహరి 





సదాపూర్వః = “సదా? అను శబ్దము ముందు గల, శివః = (సదా శివుడు, తదిదం 
= (ఈ చెప్పబడిన) తత్త్వ చతుష్టయమును, క్షణ చలితయోః = క్షణ కాలమాక్ర 
వికాసము గల, తవ = నీ యొక్క, భ్రూలతికయోః = కనుబొమల యొక్క, అజ్ఞాం 
= ఆజ్ఞను, అలంబ్య = పొంది, అనుగ్భహ్హాతి = అనుగ్రహంచుచున్నాడు. అనగా 
మటల సృజించు చున్నాడు. 
తాత్పర్యము 
తల్లీ! జగజ్జననీ ! బ్రహ్మ ఈ లోకమును సృజించును, విష్ణువు రక్షించును, 
రుద్రుడు లయింప చేయును. ఈశ్వరుడు ఈ త్రయమును తన శరీరము నందు 
అంతర్జానము నొందించును. సదాశివుడు నీ కటాక్షమును అనుసరించి ఈ తత్త 
చతుష్ట్రయమును మరల ఉద్దరించుచున్నాడు. అనగా, అనేక కోటి బ్రహ్మాండములను 
సృజించుట యందును, రక్షించుట యందును, లయించుట యందును నీ 
భ్రూవిక్షేపము ననుసరించియే చేయుదురని అర్ధము. 
వివరణము 
వృత్తమునకు ఆద్యంతములు ఎట్టు ఉండవో - సృష్టికి గూడా అదే 
విధముగా ఆద్యంతములు వుండవు. అనగా - ఇది మొదటి స ఇదె చివరి 
ప్రళయము అని వుండదు. స్ప ప్రళయములు నిరంతరము ఒక దాని తరువాత 
ఒకటి పునరావృతమగు (6౦116 or periodical) ఒక శాశ్వత ప్రక్రియను (eternal 
phenominon) రూపొం దించును. 
పంచకృత్యములు 
సృష్టి, స్థితి, ప్రళయములకు వరుసగా బ్రహ్మ, విష్ణు, రుద్రులు అధిష్టాన 
దేవతలు. దీనికి సంబంధింఛిన విషయము 'తనీయాంసంపాంసుం... భసితో ద్దూలన 
విధిమ్‌' - అను రెండవ శ్లోకమునందు చక్కగా వివరింపబడినది. సృష్టి స్థితి, 
లయములను - విశ్లేషణ (Analysi5), సవమతాస్టితి (Poise or equilibrium), 
సంయోగము (synthesis) లను సూచించు మూడు బలములు గాను, వాటి మధ్య 
వర్తించు సంబంధమును త్రిభుజ బల సూత్రము (Triangle of forces) తోను అర్థము 
చేసుకొనవచ్చును. ఈశుడు - ఈ దేవతా త్రయమును వారి ద్వారా ఉద్భవించిన 


సౌందర్య లహరి 








ప్రపంచముతో సహా తన యందు లీనము చేసుకొనుటకు సంబంధించిన వాడు. 
దీనిని శోషణ ప్రక్రియ (40505009) గా అర్థము చేసుకొనవలెను. దీనిని సూచించు 
వానిగా ఈశుని సంకేతించుదురు. దీనినే “తిరోధానము” అను కృత్యముగా కూడ 
చెప్పుదురు. ఇంతవరకు “సృష్ట ప్రతి లయ, తిరోధానములు” అను నాలుగు 
విధములైన కృత్యములు చెప్పబడినవి. ఇంక “అను గ్రహము" అను ఐదవ కృత్యము 
కూడ కలదు. ఇంతకు ముందు తెలిపన నాలుగు కృత్యములను, లేదా - 
తత్త్యములను తన యందు లీనము చేసుకొనుచు, జగజ్జనని కనుబొమ్మల సంజ్ఞతో 
చేసిన ఆజ్ఞను అనుసరించి పునః సృష్టి కార్యమునంతను నిర్వహించుటను 
అనుగ్రహము’ అను కృత్యముగా చెప్పుదురు. ఈ అనుగ్రహ కృత్యమును నిర్వ 
హించువాడే సదాశివుడు. 

సృష్టి స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను - “పంచకృత్యములు” 
అందురు. ఈ పంచకృత్యములను నిర్వహింపచేయగలుగునది కనుకనే - 
లలితాసహస్ర నామ స్తోత్రములో అమ్మవారు “పంచకృత్యపరాయణా? అను 
నామముతో స్తుతింపబడినది. 

శిష్యులను సృష్టించి, పోషించి, తనయందువారిని నింపుకొని, వారియందు 
తాను ఉండి, ఎంతటి వారినైనను అనుగ్రహించగల సామర్థ్యమును అమ్మవారిని 
ఆరాధించు భక్తుడు కూడా తన ఉపాసనా ఫలితముగా పొందవచ్చును. కంచి 
కామకోటి పీఠ పరమాచార్యులైన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామివారు, 
(శ్రీరామకృష్ణ పరమహంస మొదలైన వారు ఈ కోవకు చెందుదురు. 

భితిభీ 


సంస్కృత శ్లోకము - 25 
న్లో త్రయాణాం దేవానాం (త్రిగుణ జనితానాం తవశివే 
భవేత్పూజా పూజా తవ చరణయో ర్యా విరచితా 
తథాహి త్వత్పాదోద్వహన మగిపీఠస్య నికటే 
స్థితా హ్యేతే శశ్వ న్ముకుళిత కరోత్తంస మకుటా:£. 





సౌందర్య లహరి 





అనువాద పద్యము 
చం. కరయుగళమ్ము శీర్ష్ణయుశ కాంతులు జిమ్ము కిరీటమై, భవ 
చృరణ యుగమ్ము మోపు మణిజాల విభూషిత పీఠసన్ని ధిన్‌ 
ఒరిగి తియూర్తులుండు భవదుత్తము పాద శుభార్చనమ్ము - నీ 
వరగుణ జన్యులైన పయివారల ప్రూజయెకాదె పార్వతీ ! 


టీక 


శివే = ఓ భవానీ, తవ = నీ యొక్క, త్రిగుణజనితానాం = సత్త్వ రజస్తమో 
గుణముల వలన ఉద్భవించిన, త్రయాణాం = ముగ్గుటైన, దేవానాం = బ్రహ్మ, 
విష్ణు, రుద్రులకు, తవ = నీ యొక్క, చరణయోః = పాదములందు, యాపూజా = 
ఏ పూజ, విరచితా = చేయబడినదో, పూజా = ఆ పూజయే, భవేత్‌ = అగును. 
(వేరొక పూజ కాదు - అని భావము) తథాహి = ఇది యుక్తము, (ఏలననగా) 
త్వత్సాద = నీ పాదములను, ఉద్వహనమణిపీఠస్య = వహించురత్న పీఠము యొక్క, 
నికటే = సింహాసన సమీపము నందు, శశ్వత్‌ = ఎల్లపుడూ, ముకుళిత = 
మోడ్చబడిను కర = హస్తములే, ఉత్తంస = భూషణముగాగల, మకుటాః = 
కిరీటములు గలవారై, ఏతే = ఈ (త్రిమూర్తులు, ప్రతాః = వర్తించుచున్నారు కాబట్టి. 

తాత్పర్యము 

ఓ భవాని ! 'సత్త్వరజస్తమోగుణముల వలన జన్మించిన బ్రహ్మ, విష్ణు, 
రుద్రులకు - నీ పాదములకు చేయు పూజయే పూజ అగుచున్నది. వేరుగా పూజ 
కాదు. అది యుక్తమే ! ఏలననగా, నీ పాదములను ఎల్లప్పుడూ వహించు నవరత్న 
ఖచితమైన పీఠమునకు సమీపమునందు నీ సింహాసనముచెంతజేరి, తమ కెమోడ్సులనే 
మకుటములుగా గలిగిన త్రిమూర్తులు సదా నీ సజ్జను వర్తించుచున్నారు గదా! 

వివరణము 

అర్భించుటకు, ఆరా ధించుటకు, వైబుక్కు టకు బాందంవులకు 
పెక్కుమంది దేవతలు ఉందురు. దేహి ఒక్కడే అయినను దేహాంగములు మాత్రము 
ఎక్కువగా నుండునట్లు - దేవుడు ఒక్కడే అయినను ప్రపంచ వ్యవహారములు 
నిర్వవాంచు దేవతలు (46121015626౪6 52%) ఎక్కువ మంది వుందురు. వీరిలో 





సౌందర్య లహరి 





ముఖ్యమైన వారు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రులు. (ప్రతి ఒక్క దేవతను 
ఆరాధించవచ్చును. కాని, ఈ దేవతలకందరికీ మూలమైన జగజ్జనని అయిన 
అమ్మవారిని ఆరాధించినచో అందరినీ ఆరాధించినట్లే అగునను విషయమును 
ఆదిశంకరులు ఈ శ్లోకమునందు వివ రించుచున్నారు. 
అమ్మవారి ఆజ్ఞను అనుసరించి త్రిగుణాత్మకమైన అంశలతో బ్రహ్మ, విష్ణు, 
రుద్రులు వారికి అమ్మవారు నిర్దేశించిన సృష్టి స్టితి లయములకు సంబంధించిన 
కార్యములను చక్కబెట్టుదురు. ఈ కార్యనిర్వహణలో వారు ముగ్గురును ఎల్లప్పుడు 
అమ్మవారి అనుజ్ఞులకై, ఆదేశములకై నిరిక్షించవలసినదే ! ఆమె రాకకై నిరీక్షించుచు, 
కొలువుకూటములో ఆమె ప్రవేశించుట తోడనే ఆమె అధిస్టించు సింహాసనమునకు 
దగ్గరలో ఆమె పాదముమోపు నవరత్నఖచిత ఏఠము చుట్టును తమ కైమోడ్సులను 
తలలపై మకుటముగా చేసి అంజలి ఘటించుచుందురు. ఇట్టి సందర్భములో 
అమ్మవారి పాద పూజ జరుగునప్పుడు ఆ పూజా పుష్పములు ఆమె పాదము పెట్టిన 
పీథము చుట్టును గల త్రిమూర్తుల శిరములపై గూడ పడును గదా ! ఇందువలన 
“అమ్మవారికి? జరిపిన పూజతో త్రిమూర్తులకు గూడా పూజ జరిగినందున వేరుగా 
మరల వారికి పూజ అవసరము లేదు. అమ్మవారి పాదపూజయే వారికిని పూజ 
అగుచున్నది - అని ఆదిశంకరులు చెప్పుచున్నారు. అనగా - జగజ్జనని పూజ అంత 
విశిష్టమైనది అని అర్థము. 
అిలిధి 
సంస్కృత శ్లోకము - 26 
విరించిః పంచత్వం [పజతి హరి రాష్మోతి విరతిం 
వినాశం కీ నాశో భజతి ధనదో యాతి నిధనమ్‌ 
వితందీ మాహేందీ వితతిరపి సమ్మీలిత దృశా 
మహా సంహారే స్మెన్‌ విహరతి పతి త్వత్పతిరసా. 
అనువాద పద్యము 
చం. తొలగు విధాత, శౌరియును తూలు, యముందణగారు, నాశమై 
కలియు కుబేరుదున్‌, మరియు గన్నులు మూయు మహేంద్ర ధామమున్‌, 
నిలుచు సదాశిభుండొకదడు నిర్మల చిత్తము తోడ నమ్మహా 
(పప్రళయమునందనన్న ది భవాని “పతిత్వ' మహత్వసత్వమే! 


జ 





సౌందర్య లహరి 
టీక 


విరించిః = బ్రహ్మ పంచత్వం = మరణమును, ్రజతి = పొందుచున్నాడు, 
హరిః = విష్ణువు, విరతిం = చెతన్యరహితుడై, సమాప్తిని, ఆప్నోతి = పొందుచున్నాడు, 
కీనాశః = యముడు, వినాశంభవతి = వినాశమును పొందుచున్నాడు. ధనః = 
కుబేరుడు, నిధనం = మరణమును, యాతి = పొందుచున్నాడు. మాహేంద్రీ = 
ఇంద్రునికి సంబంధించిన, వితతిః అపి = పరివారము గూడ, సమ్మీలితదృశా = 
కనులు మూతపడి, వితంద్రీ = నిద్రాణమగుచున్నది. హే సతి! = ఓ పతిప్రతామతరీ!, 
అస్మిన్‌ = ఈ కనబడు ప్రపంచము, మహా సంహారే = మహా ప్రళయము పొందునపుడు, 
అనగా - కల్ఫాంతమునందు, త్వత్‌ = నీ యొక్క, పతి = భర్త అయిన, అసౌ = ఈ 
సదాశివుడు మాత్రము (ఏ మార్పునకు గుటీకాక) విహరతి = క్రీడించుచున్నాడు. 

తాత్పర్యము 

తల్లీ! జగజ్జననీ! ఈ (ప్రపంచమునకు మహా ప్రళయము సంభవించినపుడు 
బ్రహ్మదేవుడు, విష్ణువు, యముడు, కుబేరుడు, చివరకు ఇంద్రుడు - వీరందజూ 
కాలధర్మము వెందుచున్నారు. కాని, ఓ పతివ్రతామతల్లీ ! నీ భర్త అయిన సదాశివుడు 
మాత్రము ఎట్టి మార్పులకు గుటీకాకుండా నిరంకుశుడై విహరించు చున్నాడు గదా! 


వివరణము 

విశ్వనాథునికి, విశ్వనాథుని నుండి వ్యక్తమగు విశ్వమునందలి విశ్వ ప్రణా 
భికను నిర్వహించు విశ్వేదేవతలకును మధ్య గల తేడాను ఈ శ్లోకమునందు 
ఆదిశంకరులు వివరించుచున్నారు. ॥ 

జనన వురణవుల వుధ్య కాలమునందు వివిధ రకముల జీవన 
వ్యాపారముల బాధ్యతలను నిర్వహించువారు వేరు వేరుగా నుందురు. జనన 
మరణముల మధ్య గల జీవిత కాలమునందు మాత్రమే దేహము పట్ల వీరు, వీరీ 
బాధ్యతలు పరిమితము. 

గృహమును కట్టుకొనక పూర్వము, గృహము శిథిలమై రూపు మాసిపోయిన 
తరువాత గూడ గృహస్టు ఎట్లుండునో - అట్లే దేహమును ధరించక పూర్వము, 
దేహమును త్యజించిన తరువాత గూడ దేహి వుండును. ఇదే ఉదాహరణలను 





సౌందర్య లహరి 117 





విశ్వపరముగా విస్తరించినవో - ఈ విశ్వము రూపు కట్టుకొనక పూర్వము, అనగా 
_ సృష్టికి పూర్వము ఈ విశ్వము రూపు మాసినపుడు - అనగా ప్రళయమునకు 
తరువాత - ఈ విశ్వము విశ్వ ప్రణాళికను నిర్వహించు విశ్వేదేవతల కాల ధర్మము 
ననుసరించి కాలమునకు వశులై పోవచ్చును గాని విశ్వనాథుడు మాత్రము ఎల్లవేళలా 
సాక్షీ భూతుడుగా నుండును. ఎల్లవేళలా. (సదా) చెక్కు చెదరక సాక్షీభూతుడుగా 
నుండును. ఈ విశ్వనాథునే "సదాశివుడు అను పేరుతో వ్యవహరింతురు. 

పెన తెలిపిన సదాశివుడు మనలో మానవ (ప్రజ్ఞకు అతీతముగా బ్రహ్మ 
రంధ్రము వద్ద నుండు “సహస్రార చక్రములో ఎల్లవేళలా నిశ్చలప్టితిలో 
ధ్యాననివుగ్నుడై వుండును. ఆ సదాశివుని నుండ బయటకు వ్యక్తవుగు, 
సదాశివునిలో లీనముగు - విశ్వమును ప్రకృతి అందురు. ఈ “అభివ్యక్త - 
అభిక్సుప్తము లనే “సృష్టి - ప్రళయము” అందురు. ఈ విశ్వ ప్రకృతినే జగ్జనని 
అందురు. బ్రహ్మ, విష్ణు, ఇంద్ర యమాది ఉన్నత స్థాయి విశ్వేదేవత మూర్తులైనను 
కాలమునకు వశులై, కాలధర్మముననుసరించి తమ తమ వ్యక్తిగత అస్తిత్వములను 
కోల్ఫోవలసినదే గాని ఈ విశ్వనాథుడైన “సదాశివుడు” మాత్రము అన్ని వేళలా చెక్కు 
చెదరక ఉండగలుగును. ఆ విశ్వనాథుని పత్నీ అయిన విశ్వజనని యొక్క పాతివ్రత్య 
బలమే దీనికి కారణమని ఆదిశంకరులు ఈ శ్ఞాకముల్‌ చెప్పుచున్నారు. 

వ 
సంస్కృత శ్లోకము - 27 

జపో జల్ప శిల్పం సకలమపి ముద్రావిరచనా, 
గతిః ప్రాదక్షిణ్యా క్రమణ మశనా ద్యాహుతి విధిః 


3 


[పణామ స్పంవేశ స్సుఖమఖిల మాత్మార్పణ దృశా 
సపర్యా పర్యాయ స్తవభవతు యన్మే విలసితమ్‌. 
అనువాద పద్యము 
శా. నా సల్లాపము నీదు మం(త్రమగుగా, నా కృత్యమయుల్‌ పూజయో, 
నా సంచారము నీ (పదక్షిణమగున్‌, నా నముతల్‌ [(మొక్కులొ, 
నా శారీరిక పోషణమ్మగును నీ నామార్థ హోమంబుగా, 
నా సంసేవలు నీకు పూజలగుగా నా యాత్మ నర్పింపగా. 





సౌందర్య లహరి 
టీక 


తల్లీ ! జగజ్జననీ ! ఆత్మ + అర్పణ + దృశా = ఆత్మ సమర్పణ బుద్దితో, 
అనగా - సర్వమును పరమాత్మకు సమర్శించుచున్నానను బుద్దితో, జుల్పః = నేను 
చేయు సల్లాపము, జపః = నీకు చేయు జపము; సకలం = సమస్తమైన, శిల్పం = 
నేను చేయు (క్రియా కలాపములు, ముద్రావిరచనా = నీకు చేయు ముద్రలు; గతి; 
= నా గమనములు, ప్రాదక్షిణ్య క్రమణం = నీకు చేయు ప్రదక్షిణలు; అశనా + అది 
= తిను భోజనాదులు, ఆహుతి విధిః = నీకు సమర్పించు హవిస్సులు; సంవేశః = 
నేను నిద్రించునపుడు, పరుండునపుడు జరుగు నా దేహ మందలి మార్పులు, 
ప్రణామః = నీకు చేయు సాష్టాంగ ప్రణామములు; అఖిలం = సమస్తమైన, సుఖం 
= సుఖకరమైన, వస్తువులు విలసితం = నా విలాసములు, తవ = నీకు, సపర్యా 
పర్యాయః = పరిచర్యలు గాను అయి నీ పూజయే అగుగాక ! 

తాత్పర్యము 

తల్లీ | జగజ్జననీ | ఆత్మ సమర్పణ బుద్దితో నేను చేయు సల్లాపములు - 
నీకు జపముగాను, క్రియా కలాపములు - నీకు చేయుము ద్రలు గాను, గమనములు 
- నీకు చేయు ప్రదక్షిణలు గాను, స్వీకరించు భోజనాదులు - నీకు సమర్పించు 
హవిస్సులు గాను, నిద్రించునపుడు, పరుండునపుడు జరుగు దేహములోని 
మార్పులు - నీకుచేయు సాష్టాంగ ప్రణామములు గాను, ఉపయోగించు సమస్త 
సుఖకర వస్తువులు విలాసములును - నీకు చేయు పరిచర్యలు గాను అయి పహ 
నీ పూజగానే అగుగాక ! 





వివరణము 
ఈ శోకము నందలి విషయములు చదువుకొను వారి సంస్కార మును 
బట్టి, దృష్టిని (Motiv) బట్టి - అక్షరములు తాత్సర్యములు మారిపోవును. 
శంకరాచార్యుల వారు ఏ ఉద్దేశ్యముతో - ఏ దృష్టితో ఈ శోకము నందలి 
విషయములన్ను వ్రాసిరో ఆ ఉద్దేశ్యమును, దృష్టిని కలిగి యున్నపుడు తప్పుడు 
త్రోవలు త్రొక్కుట జరుగదు. లేనిచో ఆచార్యుల వారే చెప్పిరని వక్రభాష్యములు 
చెప్పుకుని ఎంతకైనను తెగించు దుష్టకార్యములను చేసి, దురభ్యాసములకు లోనై 


సౌందర్య లహరి 119 | 





అంతయు అమ్మవారిపై నెట్టివేయుటకు ఆస్కారమ కలదు. లీలాశుకవిరచితమైన 
కృష్టకర్ణామృతములో ని “సంధ్యావందన భద్రమస్తు అన్న శోకము కూడ ఇటువంటి 
కోవకు చెందినదే నని గుర్తుంచుకొనవలెను. ఇట్టి వక్రభాష్యములు వచ్చునేమోయని 
పూర్తిగా ఈ శ్లోకముందలి విషయములు జీవన్ముక్తులకు తప్ప సామాన్యులైన 
ఇతరులకు కాదని లక్ష్మీ ధర పండితుడు అభిప్రాయ పడిరి. ఇక ప్రస్తుత విషయము- 
జపోజల్పః 

నాకు ఈ మానవ జన్మను (ప్రసాదించిన నీ దయవలన కొన్ని మాటలను 
మాటలాడగల అవకాశము గలిగినది. నాకు నీ గురించి స్తోత్రములు గాని, మంత్ర 
జపములు గాని తెలియవు. ఎవరితో ఎప్పుడు ఎ మాటలు మాట్లాడినను త్రికరణ 
శుద్దిగా ఆ ఎదుటి వ్యక్తి యందు నిన్ను దర్శించి ఆ మాటలను నీకు చేయు 
స్తోత్రములుగా, మంత్ర జపముగా భావించుచున్నాను. 
ముద్రావిరచనా 

బాధ్యత కలిగిన వ్యక్తిగా కొన్ని పనులు చేయునపుడు గూడా వాటినన్నిటినీ 
ప్రణాళికగానే భావించి - నికు సంబంధించిన పనులే అను ఉద్దేశ్యముతో 
చక్కబెట్టుచున్నాను. నీ కొజకై కొందరు చేయు “ముద్రలు గుజించి నాకు తెలియదు. 
కాని, పైన తెల్పిన విద్యుక్త ధర్మములను చక్కబెట్టునపుడు జరుగు నా హస్తముల 
కదలికలనే నీకు నేను చేయు ముద్రలుగా భావించుచున్నాను. 
గతిః ప్రాదక్షిణ్య కగ్రమణమ్‌ 

నా ద్వారా జరుగవలసిన పనులను నిర్వహించుటకు నలుగురిని కలసి, 
నాలుగు చోట్లకు తిరగవలసి వచ్చును. అప్పుడు గూడా నేను కలసిన వ్యక్తులలో 
నిన్ను దర్శించి, వారిని కలియుటకై నేను తిరిగిన నడకలను - నీకు నేను చేయు 
(ప్రదక్షిణములుగా భావించుచున్నాను. 
అశనాద్యాహతివిధిః 

బ్రతుకుటకై జఠరాగ్నిని తృప్తిపరచు నుద్దేశ్యముతో అవసరమైనపుడు 
అవసరమైనంత మేరకు - ఆకలికి ఆహారమును, దప్పికకు పానీయమును స్వీకరించు 
చున్నాను. హోమములో నీకు సమర్పించు హవిస్సులుగా వీటిని భావించుచున్నాను. 
ఆరోగ్య పరిరక్షణకై నిద్రించుచున్నపుడు, విశ్రమించునపుడు నా దేహము నందు 





సౌందర్య లహరి 





కలుగు కదలికలు, భూతల స్పర్శలు వీటన్నిటిని నీకు చేయు సాష్టాంగ 
ప్రణామములుగా భౌవీంచు చున్నాను. 
సుఖమఖిల మాత్పార్పణ దృశా 

నా శరీర సౌకర్యమునకై ఎప్పుడైనను సుఖకరమైన, సదుపాయకరమైన 
దవ్యవములను వాడి ఉపచారములను పొందినపుడు, ఆ ద్రవ్యములను, 
ఉపచారములను ఈ దేహములలో నున్న నీ పరిచర్యలకై చేయు ఉపచారములుగానే 
భావించి జీవించు చున్నాను. నా ప్రవర్తనకు సంబంధించిన ప్రసంగ కార్య 
కలాపాదులన్నియు నీ పూజగానే అగునట్లు అను గ్రహించుము తల్లీ! - అని భావము. 

“నేను ఒక శ్రీవిద్యా ఉపాసకునిగాని, ఒక పూర్ణ దీక్షాపరుని గాని కాదు. 
నాకు ఒక మంత్రము కాని, స్తోత్రము కాని, జపము గాని తెలియవు. ముద్రల 
గురించి అష్టాంగ ప్రణామ విధానములు, హోమములు, యాగములు, హవిస్సుల 
గురించి అసలే తెలియదు. అయినను - ఏమి మాట్లాడినను, ఏమి చేసినను, ఎవరిని 
దర్శించినను అన్నిటినీ నీ కొజికే అని, నీ ప్రణాళికలో భాగమేనని, ఆత్మసమర్పణ 
బుద్దితో, త్రికరణ శుద్దిగా చేయుచున్నాను. నన్ను నీవు ఏ విధముగా అర్ధము చేసుకొని 
శాసించి కర్తవ్యమును తెలిపినను అదియే శిరోధార్యముగా భావించి, నిర్వహించి 
నా ఈ జీవితమును నీకు సమర్పించెదను* - అని చెప్పు సామాన్య మానవుని గూడా 
ఆ జగజ్జనని హృదయమునకు హత్తుకొని లాలించగలదని తెలిసిన నాడే ఎవర్షిక్రైనను 
నిజమైన ఆధ్యాత్మికత ద్యోతకమైనట్లు పరిగణించవలెను. (భగవద్గీత - 9వ 
అధ్యాయములోని ''యత్కరోషియ దశ్నాసి..... తత్కురుష్వ మదర్చణము”* అన్న 
27వ శ్లోక భావమును ఇక్కడ గుర్తుకు తెచ్చుకుని సమన్వయము చేసుకొనవలెను). 
ముఖ్య గమనిక 

పైన తెలిపిన విధముగా కాక - నేను నా ఇష్టము వచ్చినట్లు మాట్లాడు ' 
మాటలు గాని, చేయు పనులు గాని, తిరిగెడి అడ్డమైన తిరుగుళ్ళు గాని, సేవించు 
పానీయ, [ద్రవ్యములు గాని, అనుభవించు సుఖకరమైన ఏర్పాటులను గాని అమ్మవారి 
నిమిత్తమే అని, అమ్మవారి కొజుకే అని - చెప్పువారు సైతము, ఈ శ్ఞాకమును 
ఉదహరించి తమ పనులను సమర్టించుకొన జూడవచ్చును. దాని వలన వచ్చు ఫలము 
వారి నిజాయితీని బట్టి, బుజుత్వమును బట్టియే వుండునని మౌనముగా 
వుండుటయే పెద్దలు చేయుదురు గాని - అనవసరముగా విమర్శించరు. 


సౌందర్య లహరి 








దైనందిన కార్యక్రవు వుంతయు దేవీపూజగా గావించెడు వారికి 
సద్వినియోగ పడని సమయము, కాలము వుండవు. సద్వినియోగ పడుటకు 
అవకాశము లేని కాలము, సమయములు వున్నప్పుడు, పూజాదికములకై, కాల, 
సమయములను వినియోగించు కొనవలెను. అంతేగాని - చేయవలసిన పనులను 
విస్మరించి, దైవభక్తునిగా ప్రపంచములో చెప్పు కొనబడు టకు చేయు ప్రయత్నములుగా 
- పూజా హోమములతో సతమతమగుట, లేదా - దురభ్యాసములతో అన్ని రకముల 
దుష్కార్యములను చేయుచు, అవి అన్నియు తనచే అమ్మవారే చేయించుచున్నదని 
వక్రభాష్యములు చెప్పుకొనుట - ఇవి ఆత్మవంచనకు నిదర్శనవుగునే కాని 
ఆత్మోద్దరణకు కాదని గ్రహించవలెను. 
ధి టి 
సంస్కృత శ్లోకము - 28 
సుధా మప్యాస్వాద్య [పతిభయ జరామృత్యు హరిణీం 
విపద్యన్తే విశ్వే విధి శతమఖ ముఖాద్యా దివిషదః 
కరాళం యత్‌క్ష్వేళం కబలితవతః కాలకలనా 
నశంభో స్తన్మూలం తవ జనని తాటంక మహిమా. 
అనువాద పద్యము 

చం. మరణ జరాది ఖీతులకు మారణమౌ సుధ(గోలియున్‌ నదా 

సరసిజసంభవేం[ద దివిషత్తతి గెల్తురె వృత్యబాధ? భీ 

కరగరళమ్మ (మింగియును కాలము నీపతి పొందడన్న నీ 

మెరిసెడు కర్ణభూషతతి మేలగు చల్లదనమ్మె శాంభవీ! 

టీక 
(ఓ జగజ్జననీ 1) విధి = బ్రహ్మ శతమఖ = ఇంద్రుడు, ముఖాద్యాః = 

మొదలగు ముఖ్యమైన, విశ్వే దివిషదః = దేవతలందరు, ప్రతిభయ జరామృత్యుహరిణీం 
= మిక్కిలి భయంకరములయిన జరామరణములను పోగొట్టునది అయిన, సుధా 
= అమృతమును, ఆస్వాద్యఅపి = త్రాగినవారై కూడా, విపద్యంతే = కాలధర్మము 
చెందుచున్నారు. (అనగా - చనిపోవుచున్నారు). కరాళం = కఠోరమైన, యత్‌క్వేళం 


x 


జో నీకన్నా 





సౌందర్య లహరి 





= ఏ కాలకూటరిషమును, కబళితవతః = భక్షించి (గూడ), శంభోః = (నీపతియైన) 
శివునకు, కాలకలనా = కాలధర్మము చెందుట (అనగా - మరణము చెందుట) న 
= లేదు, తత్‌మూలం = ఆ విధముగా మరణము చెందక పోవుటకు కారణము, 
తవ = నీ యొక్క తాటంక మహిమా = చెవికమ్మల ( కర్ణాభరణముల) (ప్రభావమే, 
లేదా - సామర్థ్యమే | (అయివుండవలెను). 
తాత్పర్యము 

ఓ జగజ్జననీ ! బ్రహ్మ ఇంద్రుడు మొదలైన ముఖ్యమైన దేవతలందరూ 
మిక్కిలి భయంకరమైన ముసలి తనము, చావులను పోగా ట్లగలుగు అమృతమును 
సేవించిన వారైనను కాలమునకు వశులై చనిపోవుచున్నారు. కాని, నీ పతి అయిన 
సదాశివుడు ఘోరమైన కాలకూట విషమును మ్రింగి కూడా కాలమునకు వశుడు 
కాక, చెక్కు చెదరక, సదావసీంచు చున్నాడు. ఈ విధముగా నీ భర్త మరణమును 
పొందకుండుటకు నీ చెవి తాటంకముల (ప్రభావమే అయి వుండవలెను. 

వివరణము 

ప్రతి వ్యక్తి, ప్రతి జీవి తప్పనిసరిగా కాలధర్మము ననుసరించి జనన, జరా, 
వ్యాధి, మరణములకు వశము కాక తప్పదు. దేవతలు ఈ దురవస్టల నుండి తప్పించు 
కొనుటకు అమృతమును సేవించిరి. అమృత పానము చేసిన వారికి జరామరణము 
లుండకూడదు. అయినను బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరు కాలవశులై 
మహాకప్రళయ సమయమున కాలధర్మము నొందవలసినదే ! మరణమునకు దారి 
తీయు ఘోరమైన కాలకూట విషమును స్వయముగా చేతబూని మింగిన సదాశివుడు 
వాస్తవమునకు నావు రూపములు లేకుండా పోవలెను. కాని, మహాప్రళయ 
సమయము నందు గూడా దానిని సాక్షీ భూతుడుగా వీక్షించు సదాశివుడు 
చెక్కుచెదరక జీవించుటకు కారణము ఏమై వుండవలెను ? ఆదిశంకరులు దీనికి 
గల ముఖ్యకారణమును ఈ శ్నకములో చెప్పుచున్నారు. “అమ్మవారి రెండు చెవులకు 
ఆభరణములుగా ధరించిన 'తాటంక యుగళముి యొక్క (ప్రభావమే నివుని 
ఆఎధముగా సదావసించునట్లు చేసినది! ఆ తాంటక యుగళము యొక్క అంతటీ 
మహిమయే అమ్మవారి పాతివ్రత్యమునకు పరాకాష్ట ప్రతిభను చేకూర్చినది!” అని 
చెప్పుచున్నారు. 





సౌందర్య లహరి 123 | 
nan 
నుంగళకర చిహ్నములు 
ప్రతి భారతీయ హైందవ స్త్రీకి మంగళకరమైన ఆభరణములు, కట్టుబాట్లు 
కొన్ని కలవు. వాటిలో ముఖ్యముగా మంగళ సూత్రము, గాజులు, ముక్కు, చెవులకు 
పెట్టుకొను - ఆభరణములు, పసుపు, కుంకుమ, కాటుక, పారాణి మొదలైనవి 
ఈ కోవకు చెందినవే ! ఇవి (స్త్రీ సౌభాగ్యమునకు సంబంధించినవి. భర్త 
మరణించినపుడు భార్య వీటి వాడకమునకు దూరమగును. అందుచేతనే ప్రతి 
హైందవ స్త్రీ వీటిని సువాసినీ లేదా - సుమంగళీ లక్షణముగా అభిమానించి, 
గౌరవించి జాగ్రత్తగా కాపాడుకొనును. వీటిని ధరించని స్త్రీని భర్తను పోగొట్టుకున్న 
స్త్రీగా కూడా అపార్రము చేసుకొను నంతటి ప్రాముఖ్యము వీటికి కలదు. అనగా 
_ పెళ్లైన స్త్రీ వీటిని ధరించనిచో ఆమె భర్తలేడేమోనని అపోహపడుట గాని, భర్తను 
పోగొట్టుకున్న స్త్రీ, వీటిని ధరించకూడదనుటను గాని సూచించును. 
అమ్మవారు ధరించిన ఆభరణములలో చెవులకు ధరించిన తాటంక 
యుగళము (కమ్మలజతు నకు ప్రత్యేకత కలదు. ఈ (ప్రత్యేకత లలితా సహస్ర 
నామములో చెప్పబడినది. 
తాటకం వైశిష్ట్యము 
“తాటంకయుగళీభూత తపనోడుప మండలా” అను నామ రహస్యార్థమును 
పరిశీలించినచో తెలియును. “సూర్యమండలము, చం ద్రమండలములను తన రెండు 
చెవులకు తాటంకములుగా రూపొందించినది - అని ఈ నామమునకు అర్ధము. 
మండలాత్మకమైన కాలగతి పూర్తిగా సూర్య, చంద్ర గమనముల పైనే ఆధారపడి 
వున్నది. ఈ కాలగమనమునకు ఆద్యంతములు లేవు. అనంతత్వమే కాలము యొక్క 
లక్షణము. ఆద్యంతములు అనగా - మొదలు, తుది; అనగా - జనన, మరణములు 
అని అర్థము. కాబట్టి, అమ్మవారి రెండు చెవులకు ఆభరణములుగానున్న 
తాటంకములు గూడా ఆద్యంతములు లేనివి అనగా, నిరంతరము ఆమె చెవులకు 
ఉండవలసినవే అని భావము. అమ్మవారి సౌభాగ్యము ఈ విధముగా అనంతత్వ 
లక్షణము గలది అగుట వలననే అయ్యవారైన శివునికి ఎట్టి పరిస్టితులలోను మరణ 
బాధలేదు. మహా ప్రళయ సమయములో కూడా ఎంతమంది కాలవశులైనను శివుడు 
మాత్రము సదావశించు లక్షణము గలిగి “సదాశివుని గా సంకేతింపబడుచున్నాడు. 


124 | సౌందర్య లహరి 





అమ్మవారికి కలిగిన ఆ అదృష్టమునకు కారణము “అమ్మవారి పాతి వ్రత్యమునక్రు 
వన్నె తెచ్చిన తాటంకముల మహిమయే !? అని ఆదిశంకరులు చెప్పుచున్నారు. 
(ఆకాశము శబ్ద గుణకము. అటువంటి ఆకాశములో సంచరించు సూర్య 
చంద్రులు - శబ్ద గ్రాహ్యామునకు సంబంధించు అమ్మవారి చెవులకు ఆభరణములుగా 
చెప్పబడుట కూడ సమంజసమే కదా ! 
అమ్మవారి రెండు కన్నులు, చెవుల తాటంకములు - సూర్య, చంద్ర 
సంబంధమైనవిగా పోల్చుటలో మరి యొక బౌచిత్యము కలదు. ప్రపంచములో జరుగు 
అన్నిరకముల కర్మలను రేయింబవళ్ళు ఈ సూర్య, చంద్రులు తిలకించుదురు. 
కాబట్టీ, ఈ ఇద్దరినీ జీవులు చేయు కర్మలకు సాక్షులుగా గుర్తించవచ్చును. వారు 
చూసినవి చూసినట్లు చెప్పుటకు అమ్మవారి కళ్లుగన్సు విన్నవి విన్నట్లు చెప్పుటకు 
అమ్మవారి చెవుల వద్దనే తాటంకములుగను ఉన్నారని సంకేతింపబడినట్లుగా అర్ధము 
చేసుకొనవలెను. జీవులు చేసిన కర్మలను బట్టి ఆయా ఫలములను వారికి అమ్మవారు 
ఒసంగుటలో సూర్య చంద్రులు ఈ విధముగా అమ్మవారి అనుజ్ఞలకు, ఆజ్ఞలకు 
బద్లులె సహకరించుదురు, (ఈ విషయములు నేను వ్రాసిన శ) లలితా సహస్ర 
నామ వివరణ లోనివి). 
అతి లి 
సంస్కృత శ్లోకము - 29 
కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః 
కరోరే కోటీరే స్థలసె జహి జంభారి మకుటమ్‌ 
[పణ|మేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం 
భవస్యాభ్యుత్భానే తవ పరిజనోక్తి ర్విజయతే. 
అనువాద పద్యము 
చం. కొలుభ్రును జేరవచ్చు శివుగూడగ నీ వెదురేగవేగ నీ 
చెలులు - “విధాత మౌళయిది” జేరకు దానిని జాఅవచ్చు నా 
శిలవలె నుండు మూధత్రని సీసక, మిందుని మౌళి దాటు, మం 
చలుసుగ తెల్పనీకు తగు నంతటి వేల్పులు [మొక్కు చుండగా. 


సు 


సౌందర్య లహరి 
టీక 


(ఓ భువనేశ్వరి దేవి !), పురః = నీ ముందు, వైరించ = బ్రహ్మకు 
సంబంధించిన, కిరీటం = కిరీటమును, పరిహర = వదలి దూరముగ నడువుము, 
కట భభిదః = కైటభుడను రాక్షసుని వధించిన విష్ణుమూర్తి యొక్క, కఠోరే = 
(రత్నఖవితమగుటవే) కఠినముగా అయిన, కోటీరే = కిరీటము అంచులందు తాకి, 
స్థరిసీ = జాటెదవేమో, జంభారి మకుటమ్‌ = జంభుడను రాక్షసుని సంహరించిన 
దేవేంద్రుని కిరీటమును, జహి = వదలి దూరముగా నడువుము - అని ఈ విధముగా 
- ఏతేషు = బ్రహ్మేంద్రాదులు ప్రణమేషుసత్సు = మోకరిల్లుచుండగా, భవనం = 
(నీ మందిరమునకు, ఉపయాతస్య = వచ్చిన, భవస్య = (నీ పతియగు) 
పరమేశ్వరునికి, ప్రసభ = వెంటనే, తవ అభ్యుత్థానే = నీవు ఎదురు వెళ్ళు 
సమయమందు, తవ = నీ యొక్క, పరిజన + ఉక్తి = నీ సేవికలవచనము, విజయతే 
= సర్వోత్కర్షతో విరాజిల్హుచున్నది. 

తాత్పర్యము 

నీ మందిరమునకు నీ పతియగు పరమేశ్వరుడు వచ్చిన తరుణములో నీవు 
వెనువెంటనే స్వాగత వచనములతో ఎదురేగి ఆయనను పలుకరించుటకు లేచి 
ముందుకు సాగు ప్రయత్నములో నుండగా - దారిలో నీకు సాష్టాంగ దండ . 
ప్రణామము లాచరించు స్థితిలో నున్న బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదుల యొక్క కిరిటములు 
నీ పాదములకు అడ్డు తగుల వచ్చునను ఉద్దేశ్యముతో వీటిని జాగ్రత్తగా దాటుచు 
నడువుమని చెప్పు నీ పరిజనుల మాటలు సర్వోత్మృష్టముగా నున్నవి. 

వివరణము 

తన మందిరములో అమ్మవారు కొలువుతీరి ఠీవిగా సుఖాసీనురాలై 
వుండగా - ఆమెకు సాష్టాంగ దండ ప్రణామములు చేయు స్థితిలో బ్రహ్మ, విష్ణువు, 
ఇంద్రుడు నేలమీద సాగిలపడి వున్నారు. అదే సమయములో ఆ మందిరమునకు 
పరమేశ్వరుడు వచ్చుట జరిగినది. ఆ పరమేశ్వరుని స్వాగత వచనములతో 
పలుకరించుటకు జగజ్జనని తన ఆసనము నుండి వెనువెంటనే లేచి ముందుకు పోవు 
ప్రయత్నములో నుండగా - పరిజనులు - “అమ్మా జాగత్ర! నీ పాదమునకు 











సౌందర్య లహరి 





ముందు బ్రహ్మ దేవుని తలనుగూడి ఆయన కిరీటము వున్నది. నీ పాదమునకు 
తగిలినా తగుల కలదు. దానిని చూచి కొంచెము ప్రక్కగా తొలగినడువుము. అదిగో 
అటుగా వెళ్ళకుము. అటువైపు విష్ణువు తలకు ఉన్న రత్నఖచితమైన కిరీటము వున్నది. 
అది నీ మెత్తని పాదములకు తగిలి గ్రుచ్చుకొన వచ్చును. దానికి ప్రక్కగా నడువుము, 
అదిగో ఆ కనబడుచున్నది ఇంద్రుని కిరీటము. నీ పాదములకు తగలకుండా దానిని 
గూడా విడిచి ప్రక్కవైపుగా నడిచి ముందుకు పోయి నీ పతిని చేరుము” - అగి 
అనెడు మాటలు కడు రమ్యముగా నున్నవని శ్రీ) శంకర భగవత్సాదులు అనుచున్నారు, 


పెన చెప్పిన దానిని బట్టి అమ్మవారి కొలువులో ఆమె దర్శనార్ధమై ఆమెకు 
సాష్టాంగ ప్రణామములు చేయునుద్దేశ్యముతో బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రాదులు 
నేలమీద సాగిలపడి వుందురని తెలియుచున్నది. వారు ఆ విధముగా సాగిలపడి 
వున్నపుడు - అవ్మువారు వారిని దాటుచు పతిని చేరుటకై వఎుందుక్రు 
నడుచుచున్నప్పుడు ఆమె సుతిమెత్తని పద పల్లవములకు రత్న ఖచితమైన వారి వారి 
కిరీటములు తగిలి ఇబ్బంది పెట్టకుండా వుండుటకు పరిజనులు అమ్మవారి నుద్దేశించి 
పలికిన పలుకులు, అమ్మవారి వైభవమును, ఆధిక్యమును, సర్వోత్కృష్టతను, 
సాంప్రదాయ సంస్కృతిని వెల్లడి చేయుట చేతనే ఆదిశంకరులు ఆ విధముగా 
సెలవిచ్చిరి. 


భారతీయ ఆదర్శము: 

పేరు, (ప్రతిష్ట అధికారము, పదవి కలిగిన వారు ప్రణిపాతము 
(సాష్టాంగపడి చేయుచు, ్రస్తుతించు చున్నను - వీటికన్న పతికి జరగవలసిన 
మర్యాదకు ముందు ప్రాముఖ్యము నొసంగవలెనని ఈ శ్లోకములో సూచన వున్నది, 


భారతీయ మహిళలకు ఆదర్శ ప్రాయమైన అమ్మవారు వ్యవహ రించిన తీరు గృహిణులు 
గుర్తుంచుకొందుటు గార! 


అటి 6 


సౌందర్య లహరి 7 
a 
సంస్కృత శ్లోకము - 30 
స్వదేహో ద్యూతాభి రృ దీభి రణిమాద్యాభిరభితః 
నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః 
కిమాశ్చర్యం తస్య |త్రినయన సమృద్ధిం తృణయతః 
మహా సంవర్తాగ్ని ర్విరచయతి నీరాజన విధిమ్‌. 
అనువాద పద్యము 
వు. చరణోద్భూత మయూఖ ఫుంజములతో, సర్వాణిమాది[వభా 
పరివృత్తంబగు నీకు నిత్యమును నేవల్‌ జేయు నీ భక్తుడున్‌ 
గిరిశ శ్రీ దుణమట్లు జూడ [బళయాగ్ని జ్యోతులవ్వానికిన్‌ 
వర నీరాజన మిచ్చునన్న జగదంబా ! యేమి యాశ్చర్యమౌ ? 
టీక 
నిత్యే = ఆద్యంతములు లేని తల్లీ !, నిషేవ్యే = చక్కగా సేవింపదగిన మాతా! 
స్వదేహ + ఉద్భూతాభిః = తన యొక్క (అనగా - ప్రస్తుతము నీ యొక్క) దేహము 
నుండి, (అనగా - ప్రస్తుతము పాదముల నుండి ఉద్భవించినట్టి, ఘృణిభిః = 
కిరణములతోడను, అణిమా + ఆద్యాభిః = అణిమాగరిమాది అష్టసిద్దులతో డను, 
అభితః = చుట్టును ఉండు వానితోడను, (కూడి), త్వాం = (ఉన్న) నిన్ను, అహంఇతి 
= నేను అను అహంభావన చేత, సదా = ఎల్లవేళల, యః = ఏ సాధకుడు, భావయతి 
= ధ్యానము చేయునో, త్రినయన సమృద్దిం = సదాశివుని యొక్క ఐశ్వర్యమును, 
తృణయత = తృణీకరించుచున్న గడ్డి పోచవలె నెంచుచున్న, తస్య = ఆ సాధకునికి, 
మహా సంవర్త + అగ్ని = మహా ప్రళయాగ్ని, నీరాజన విధిం = నీరాజనమును, కరోతి 
= ఇచ్చుచున్నది (అని అనుటలో), కిం ఆశ్చర్యం = ఏమి ఆశ్చర్యము ? 
తాత్పర్యము 
చక్కగా సేవించదగిన ఆద్యంతములు లేని జగజ్జనని | నీ పాదముల నుండి 
ఉద్భవించు కిరణముల తోను, చుట్టునూ - అణిమా, మహిమా మొదలైన అష్ట 
సిద్దులతోను ఆవరించి యుండు నిన్ను 'నీవేనేను అను భావనతో నిత్యము ధ్యానము 
చేయుచు నీతో తాదాత్మమును పొందు సాధకుడు - సదాశివుని అష్టైశ్వర్యములనే 





క్త 





సౌందర్య లహరి 





గడ్డి పోచవలె ఎంచుననగా మహా ప్రళయాగ్ని ఆ సాధకునకు నీరాజన మెత్తుననుటలో 
ఆశ్చర్యమే మున్నది? 
వివరణము 

ఈ శ్లోకములో అమ్మవారిని ' నిత్యే? అని ఆదిశంకరులు సంబో ధించినారు. 
“సర్వకాల సర్వావ స్టలయందును చెక్కు చెదరని శాశ్వతమూర్తి అమ్మవారు? - 
అని ఈ సంబోధన సూచించును. ఏ లక్షణములు గల దేవతను ఆరాధించినచో - 
ఆ సాధకునకు గాని, ఆ ఉపాసకునికి గాని పరాకాష్టసద్దిగా ఆ లక్షణములు వచ్చును. 
కాబట్టి - తాను ఆశించు (ప్రతి ఫలమును దృష్టిలో పెట్టుకొని ఆయా దేవతను 
సాధకులు ఉపాసెంతురు. అద్వైత సిద్దితో, లేదా - సాయుజ్య సిద్దితో 
శాశ్వతత్వమును ఆశించు సాధకుడు - మరి యే ఇతర దేవతలను ఆరాధించి, 
ఉపాసించినను పొందలేడు. ఒక్క అమ్మవారే ఆద్యంత రహితురాలు కాబట్టి, మిగిలిన 
వారందరూ ప్రళయకాలములో కాలవశులగుట తప్పదు కాబట్టి - శాశ్వతత్వమును 
ఆశించు సాధకుడు, జగజ్జననినే ఆరాధించవలెను. 

నిత్యము తన పాదముల నుండి వెలువడు కిరణ పుంజములతోను, 
నిత్యమూ తనను సేవించు నవావరణ దేవతా సముదాయముతోను - ముఖ్యముగా 
ఆ ఆవరణముల లోని - అణివూ, వుహిమా, లఘిమా, గరిమా, ప్రాప్తి, 
ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము - అను అష్టసిద్దులతోను కూడి ఉండు 
అమ్మవారిని త్రికరణ శుద్దిగా “నీవే నేను అను భావముతో ధ్యానము చేసిన సాధకుడు 
అటువంటి అమ్మవారితో ఐక్యమై, అద్వైత తాదాత్మృమును పొందును. సాధనశుద్దిని 
బట్టి అమ్మవారు సాలోక్య, సామీప్య, సారూప్య, సిద్దులనే కాక, సాయుజ్య సిద్దిని 
కూడా సాధకునకు ప్రసాదించును. “భవానిత్వం దాసే....”” అన్న శ్లోకములో 
ఇంతకు పూర్వమే ఈ విషయము చెప్పబడినది. సాయుజ్య స్టితిలోని సాధకునకు 
పొందవలె ననుకొనునది ఏమియు నుండదు. ఎంతటి ఐశ్వర్యమైనను - చివరకు 
శివుని లస్టిశ్వర్యములు కూడా అతనికి తృణ ప్రాయమై గోచరించును. అట్టి స్టితిలోని 
సాధకునిపట్ల మహాప్రళయాగ్నికూడా ఏమియు చేయలేకపోగా ఆ సాధకునికి 
నిలువెత్తు నీరాజనముగామారి గౌరవ భావమునే ప్రదర్శించును. 


సౌందర్య లహరి 








తృప్తి 
= పుట్టలు పుట్టలుగా నుండు ఐహికమైన కోర్కెలు గల వారికి అన్నియు 
ఇబ్బందులే! అన్నియు అవరోధములే ! విటి వలన తృప్తి - అసంతృప్తుల మధ్య జీవి 
సతమత మగుట తప్పదు. ఆశ్రయింపులు, పొగడ్తలు తప్పవు. వ్యాపార దృష్టితో 
అర్జించు వారి విషయములో ఏమో గాని, ఇట్టి ఐహికమైన కోర్కెలు లేకుండా కేవలము 
అమ్మవారితోడి సాయుజ్య స్టితిలో ధ్యాననిమగ్నుడై యుండు వానికి - ఎట్టి 
ఆటంకములు, అధికారములు అడ్డుగా నిలవవు. (ప్రళయాగ్ని కూడా 
ప్రసన్నముగానే వుండును. 
ఛిటిలి 
సంస్కృత శ్లోకము - 31 
చతుష్షష్ట్యా తంకేః సకల మతి సంధాయ భువనం 
స్థిత స్తత్త త్సిద్ధి (ప్రసవ పరతంత్రెః పశుపతిః 
ఫునస్త్యన్నిర్హంధా దఖిల పురుషార్థెక ఘటనా 
స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతరమిదమ్‌. 
అనువాద పద్యము 
చం. అరువదినాల్లు తం[తముల నన్నిటి నీశ్వరు డీ జగాలకున్‌ 
వరముగనిచ్చి లోకులను వంచన సేయుచు నాడుచుండగా 
కరమనురక్తి నీవు నిజకాంతుని గట్టిగకోర నిచ్చెగా 
ధరనఖిలార్థదాయిగను “తానొయి నిత్యస్వతం[త తం[తమున్‌. 
టీక 
(ఓ జగన్మాతా!) తత్‌తత్‌ = ఆయా, సిద్దిప్రసవపరతం తైః = తంత్రముల 
ప్రయోజనములు ఇష్టపడునవైన, చతుష్షస్ట్యా = మహామాయాశాంబరాదులగు 
అటువదినాలుగు సంఖ్యగల, తం[తైః = తంత్ర గ్రంథముల చేత, సకలంభువనం = 
సమస్త ప్రపంచమును, అతిసంధామ = మోహపెట్టివంచింప చేసి, పశుపతిః = శివుడు, 
స్థితః = స్టీమితముగా నుండెను. పునః= మరల, తత్వత్‌ నిర్భంధాత్‌ = నీ నిర్భంధము 
వలన, సమస్తమైన, పురుషార్ధ = చతుర్విధ పురుషార్ధములను, ఎకఘటనా = 


5 


వ్‌ జ ఉపా 





సౌందర్య లహరి 





ముఖ్యముగాసమకూర్చుట యందు, స్వతంత్రం = “స్వ తంత్రమైన, తే= నీయొక్క, 
తంత్రం = శ్రీ విద్యా తంత్రమును, ఇదం = ఈ చెప్పబడుచున్న దానిని, క్షితి తలం 
= భూతల వాసులనుద్దేశించి, అవాతీతరత్‌ = అవతరింప జేసెను. 
తాత్పర్యము 

తల్లీ ! జగజ్జననీ ! పశుపతి అయిన శివుడు, జీవులను తృప్తి పరచుటకై 
వివిధ విధాన ప్రక్రియలతో రకరకముల ఫలితములనిచ్చు అటువదినాలుగు రకముల 
తంత్రములను ఈ లోకమునకు ఇచ్చి, జీవులను మోహ వ్యామోహములలో 
చిక్కుకొనునట్లు చేయగా - ఆ విధముగా మోహము నందు పడకుండుటకు బిడ్డలైన 
జీవుల యందు వాత్సల్యముతో - నీవు నీ భర్త అయిన శివుని (ప్రేమతో నిర్భంధ 
పెట్టగా - పరమ పురుషార్ధ ప్రదమైన నీదైన (శ్రీ విద్యాతంత్రమును ఈ భూలోక 
వాసులకు ప్రసాదింప జేసెను. 

వివరణము 

భైరవాష్టకము మొదలైన తంత్రము లెన్నియో గలవు. (వీటి వివరములను 
- అవి అందజేయు ప్రతిఫలములను స్టలాభావముచే ఇక్కడ వ్రాయుట లేదు.) ఈ 
తంత్రములన్నియి చిరుతిళ్ల వంటివి. ఆకలి తీరుటకు ఉపయోగపడుట కన్న అన్న 
హితవును తగ్గించుటలో ఈ చిరుతిళ్లు ప్రాధాన్యము వహించును. అయినను 
చాలామందికి అన్నము కన్న చిరుతిళ్ల పైన మక్కువ ఎక్కువ వుండును. అవి 
తాత్కాలికమైన ఆర్డిని తీర్చగలవే కాని, శాశ్వతమైన అన్నహితవును. తద్వారా 
ఆరోగ్యమును చేకూర్చలేవు. అల్లే, మోక్ష సంబంధమగు శాశ్వత ఆనందమునకు 
దారితీయలేనివియు, కేవలము ఇంద్రియ సుఖములకే పరిమితమగు ఫలితములను 
చేకూర్చగలవియు మాత్రమే ఈ తంత్రములు. దూరదృష్టి, ఉత్తమ లక్యసిద్దిలేని 
వారే సాధారణముగా జీవులలో ఉందురు. అట్టివారు పశుపతి కల్పించి ఇచ్చిన 
అటువది నాలుగు తంత్ర విషయములలో పడి అసలు విషయమును మరచుట 
జగజ్జనని గమనించెను. 

విశ్వమంతయు నిండి వున్నది ' బ్రహ్మ” మని చెప్పునది - ' బ్రహ్మ విద్య 
కాగా, తనను గుటీంచి చెప్పునది - “ఆత్మ విద్య? అగును. ఈ రెంటిని సమన్వయ 


సౌందర్య లహరి 








ఫటిమునది - “(శ్రీవిద్య! ఈ కారణమువలననే - మహత్తర ప్రయోజనమును, 
మహోపయోగకరమైన లక్ష్యమును గలదిగా శ్రీ) విద్య చెప్పబడును. మిగిలిన 
శంత్రములన్నియు మిఠాయి దుకాణములోని తినుబండారముల వంటివి. ఆ 
తీనుబండారములన్నిటినీ తినవలసిన అవసరమున్నదా ? - అవసరము లేదు. 
అయినను వాటిని గమనించుట తోడనే ఆకర్షితులై వ్యామోహపడుట సామాన్యముగా 
జరుగుచుండును. ఈ విధముగానే సకల తంత్రములు జీవులను ప్రలోభ పెట్టుట 
జరుగును. జగజ్జనని అయిన అమ్మవారు జీవులు ఇట్టి భమలలో పడకుండా వారికి 
అసలైన ఈ (శ్రీవిద్యా తంత్రమును ప్రసాదింపచేసి వారు, మోక్షమును పొందుటకు 
దోహదకారి అయ్యెను. 
అతి టి 


సంస్కృత శ్లోకము - 32 

శివ శ్శక్తిః కామః క్షితి రథ రవి శ్మీతకిరణః 

స్మరో హంస శృ|క్ర స్తదనుచ పరా మార హరయ; 

అమీ హృల్లేఖ్యాభి స్తిస్ఫభి రవసానేషు ఘటితాః 

భజంతే వర్ణాస్తే తవ, జనని నామావయవతామ్‌. 

అనువాద పద్యము 

చం. హరశక్తి స్మరధా[తులున్‌, మిహిరసోమాశంగహంసేం[దులున్‌, 
మటీయాపెని పరాస్మరాచ్యుతులుగా నామావళీ బీజముల్‌ 
వరుసన్‌ కూటములట్లుజేసి, తుదలన్‌ [్రాయంగ హృల్లేఖలన 
సిరులన్‌ చిందు మహాంగవర్థములగున్‌ శ్రీ యం(తరాణ్యూర్తికిన. 


టీక 
జనని! = ఓ మాతా!, శివః = శివుడు (కికారము) శక్తిః = శక్తి (ఏ 
కారము, కామః = మన్మథుడు (“ఈ కారము) క్షితిః = భూమి (“పి కారము); 
అథః = తర్వాత, రవిః = సూర్యుడు (“హి కారము) శీతకిరణః = చంద్రుడు 
(“సి కారము స్మరః = మన్మథుడు (“కి కారము హంసః = సూర్యుడు (హః 
కారము శక్రః = ఇంద్రుడు (“ల కారము); తత్‌ + అనుచ = వానికి తర్వాత, 


లు 


132 | సౌందర్య లహరి 





పరా = పరాశక్తి (“సి కారము) మారః = మన్మథుడు (“కి కారము) హరిః = 
విష్ణువు (“లి కారము) అమీ = (ఈ మూడు వర్గములుగానున్న) ఈ వర్ణములు, 
త్రిస్పభిః = మూడైన, హృల్లేఖాభిః = “హ్రీం? కారముల చేత, అవసానేషు = 
వర్గాంతములందు, ఘటితాః = సంకలితమై, అనగా - కూడినదై, హేజనని = ఓ 
మాతా!, తే= ఆ, వర్గాః = అక్షరములు, తవ = నీయొక్క, నామ + అవయవతాం 
= అవయవములగుటను, అనగా - మంత్ర స్వరూపవుగుటను, భజంతే = 
పొందుచున్నవి. 
తాత్పర్యము 

శివుడు, శక్తి, మన్మథుడు, భూమి - ఈ నలుగురూ వరుసగా సూచించు 
క్క ఏ, ఈ, ల - అను అక్షర కూటము; సూర్యుడు, చంద్రుడు, మన్మథుడు, 
సూర్యుడు, ఇంద్రుడు - ఈ ఐదుగురు వరుసగా సూచించు హ, స, క, హ, ల- 
అను అక్షర కూటము; పరాశక్తి మన్మథుడు, హరి - ఈ ముగ్గురు వరుసగా 
సూచించు స, క, ల- అను అక్షర కూటములు - వాటి అంతము నందలి విరామ 
స్థానములందు - “టాం” కారముల చేత సమకూర్చబడినపుడు ఏర్పడు ఆ మూడు 
కూటములలోని మొత్తము పదునైదు అక్షరములు (జగజ్జననీ!) నీ పంచదశాక్షరీ 
మంత్ర స్వరూపమునకు అవయవములుగా భాసించుచున్నవి. 

వివరణము 

ఈ శ్శకములో అమ్మవారి పంచదశాక్షరీ మంత్రము నందలి పదునైదు 
బీజాక్షరములను సూటిగా చెప్పుటకాక సంకేత పద్దతిలో వాటిని సూచించుకొన్ని 
నావుముల వరుసతో చెప్పబడినవి. ఇది ఒక పద్దతి. వున భారతీయ 
శాస్త్రములన్నిటిలోను ఈ పద్దతి వున్నది. ఆధునికులకు అరవుగున ట్లు 
చెప్పవలెనన్నచో ఇది ఒక టెలి గ్రాఫ్‌ వ్యవస్థ ఉపయోగించు సంకేత భాష (Telegraphic 
language) వంటిది. టెలిగ్రాఫిక్‌ భాషలోని సంకేతముల నుండి అవి సూచించు 
మాటలను, వాటి అర్ధములను ఏ విధముగా టెలి గ్రాఫిక్‌ సంస్థవారు మనకు 
తెలియపరచుదురో అట్లే - ఈ శ్లోకమునందలి సంకేత నామములనుండి అవి 


సూచించు బీజాక్షరములను (గ్రహించి అమ్మవారి పంచదశాక్షరీ మంత్రమును 
రాబట్టుక్‌"నవలెను. 


సౌందర్య లహరి 





పెన తెల్పిన మూడు కూటములకు అంతమునందు “హరి కారమును 
వేర్చినపుడు ఏర్పడు - క- ఏ- ఈ, -ల- హ్రీం; హ, స, క్క హ, ల, హ్రీం; స, 
క్ర ల, హ్రీం - అను బీజాక్షరములు అమ్మవారి పంచదశాక్షరీ మంత్రమును 
రూపొందించును. 

ఫంచదశాకరీ మంత్రము నందలి మూడు కూటములు అమ్మవారి స్టూల 
విగ్రహమును మూడు భాగములుగా విభజించ తెలుపును. ఈ మూడు కూటములు 
శ్రీ లలితా సహ(స్ర నావు స్తోత్రమునందు వరుసగా - వాగ్భృవకూటము, 
మధ్యకూటము, లేదా - కామరాజ కూటము, శక్తికూటములుగా చెప్పబడునని 
ఈ క్రింది శ్లోకపాదములు సూచించును. 

“శ్రీ మద్వాగ్భవకూటైకా స్వరూపముఖ పంకజా 

కంఠాథః కటిపర్వంత “మధ్యకూటి స్వరూపిణీ 

'శక్తికూటెక' తాపన్న కట్యథోభాగ ధారిణీ 

మొదటి కూటము అయిన - క- ఏ- ఈ- ల- ట్రం - అమ్మవారి 
ముఖమును సూచించును అనియు, రెండవ కూటము అయిన - హ- స- క- 
హ-ల- హ్రీం- కంఠము నుండి కటి ప్రదేశము (నడుము) వరకు గల భాగమును 
సూచించు ననియు, మూడవ కూటము అయిన - స- క- ల- ట్రం - కటి 
ప్రదేశము నుండి క్రింది వరకు గల భాగమును సూచించుననియు'- పై శ్లోక 
పాదముల అర్ధము. అందుచేతనే ఈ మూడు కూటములందలి బీజాక్షరములు 
అమ్మవారి పంచదాక్షరీ మంత్ర స్వరూపమునకు అవయవములుగా ఈ శ్లీకము 
నందు చెప్పబడినవి. ఈ మూడు కూటములు వరుసగా - వాక్సంపత్తిని, శక్తిని, 
మోక్ష సొభాగ్యములను ్రసాదించునని చెప్పుదురు. (శ్రీ లలితా సహస్ర నామ 
స్తోత్రములోని “త్రికూటా? 'మూలమంత్రాత్మికా' “మూల కూటత్రయ కళేబరా” 
అన్న నామములను గూడా ఇక్కడ సమన్వయపరచు కొనవచ్చును (శ్రీ లలితా 
సహస్ర నామములకు నేను వ్రాసిన వివరణను చదివినచో మరికొన్ని విషయములు 
తెలియగలవు - వివరణకర్త). 
రెండు పద్ధతులలో పంచదశాక్షరీ మంత్రము 

శ్రీవిద్యలో అమ్మవారి పంచదశాక్షరీ మంత్రమునకు రెండు విధములైన 





సౌందర్య లహరి 





పద్దతులలో బీజాక్షరములను చెప్పుదురు. 1. లత్మీధర పండితుల పద్దతి, 
2. కైవల్యా శ్రమిపండితుల పద్దతి. ప్రస్తుత శ్లోకమునకు ఇంత వజికు టీక, తాత్పర్య, 
వివరణలు లక్ష్మీ ధర పండితుల పద్దతి ప్రకారమే తెలుపబడినవి. క్రైవల్యా శ్రమి పద్దతి 
ప్రకారమైనచో ఈ పంచదశాక్షరీ మంత్రములోని ప్రధమకూటము నందిలి “క ఏ 
ఈల హ్రీం బీజాక్షరములు “హస కల హ్రీం” బీజాక్షరములుగా మారును. మిగిలిన 
రెండు కూటములందలి బీజాక్షరములలో మార్పు ఉండదు. అప్పుడు కవల్యా[శ్రమి 
పద్దతి ప్రకారము పంచదశాక్షరీ మంత్రము - “హస కల హర; “హస కహల 
హ్రీం); “సకల హ్రీం” అగునని గ్రహించవలెను. 
శిశితి 

సంస్కృత శ్లోకము - 33 
స్మరం యోనిం లక్షీ త్రితయ మిద మాదౌ తవ మనోః 
నిధాయెకే నిత్యే నిరవధి మహాభో గరసెకాః 
భజన్లి త్వాం చింతామనణి గుణ నిబద్ధాక్షవలయాః 


ల 


శివాగ్నో జుహ్వన్త సురభి ఘృతధారాహుతి శత్రైః 
అనువాద పద్యము 

చం. అనవరతమ్మ్మ దివ్యసుఖమందగ నాదిని నీదు మం(తమున్‌ 

మనసిజయోని లక్ష్ములుగ మార్చి జపింతురు దివ్యభోగులున్‌ 

నినుభజియిం(ుగా సురమణీగుణమాలిక నక్షమూలగా 

గొనుచు శివాగ్నిలో సురగోఘ్ళ తధారలు వేల్చువేళలన్‌. 

టీక 
నిత్యే = ఓ నిత్యాస్వరూపురాలా !, తవ = నీ యొక్క, మనోః = 

మంత్రమునకు, ఆదౌ = మొదటను, స్మరం = మన్మథుని బీజమును (క్లీం), 
యోనిం= భువనేశ్వరీ బీజమును (హ్రీం), లత్మీం = (శ్రీ బీజమును (శ్రీం), ఇదం 
= ఈ మూడింటిని నిధాయ = ఉంచి, లేదా - చేర్చి, ఏకే = కొందజు మాత్రము, 
నిరవధిక = హద్దులులేని, మహాభోగ = దొడ్డదైన ఆనందానుభవము యొక్క, 
రసికాః= రసజ్ఞాలు, చింతామణి = చింతామణుల యొక్క, గుణ = సమూహము 


సౌందర్య లహరి 
తతా 
చేత, నిబద్ద = కూర్చబడిన, అక్షవలయాః = అక్షమాలలు గలవారై, శివా + అగ్నీ = 
శివాగ్ని యందు, (అనగా స్వాధిష్టా గ్నియందుంచి) త్వాం = నిన్ను, సహస్రారము 
నుండి హృదయ కమల మందు నిల్పి, సురభి = కామధేనువు యొక్క, ఘృత = 
నేయి యొక్క, ధారా = ధారల చేత, ఆహుతి = ఆహుతల యొక్క, శతైః = పలు 
మారులు, జాహ్వాంతః = హోమము చేయుచు, చక్కని తృప్తిని పొందుచు, భజంతి 
= సేవించుచున్నారు. 





తాత్పర్యము 

ఓ నిత్యస్వరూపిణీ ! రసజ్ఞాలు, సమయాచారపరులు అగు కొంతమంది 
పరమ యోగీంద్రులు - నీ మంత్ర ప్రథమ కూటము నందలి (32వ శ్లోకములో 
తెలిపిన పంచదశాక్షరీ మంత్ర ప్రథమ కూటము నందలి) క, ఏ, ఈ బీజాక్షరములకు 
ముందు వరుసగా కామరాజు బీజాక్షరమైన “క్లీం, భువనేశ్వర బీజాక్షరమైన ' హ్రాం), 
లక్ష్మీబీజాక్షరమైన “శ్రీం? లను చేర్చి అష్టదశాక్షరిగా జపించుచూ, చింతామణులు 
అను రత్నములచే కూర్చబడిన అక్షమాలికలను హస్తములందు ధరించి, “శివాగ్నీ' 
అని పేరు పొందిన స్వాధిష్టానాగ్ని యందు కామధేనువు యొక్క నేతి ధారలు అను 
ఆహుతులను - నిత్యాస్వరూపురాలైన నిన్ను తమ హృదయ కమలములందు నిల్సీ 
- హోమము చేయుచు నిన్ను సంతృప్తి పరచుచూ తాము - నిరుపమాన, శాశ్వత 
మహాభోగ రూపమైన సుఖానుభవమును పొందుచున్నారు. 

వివరణము 

భౌతికము, మానసికము - అని సుఖము సాధారణముగా రెండు 
విధములుగా నుండును. కేవలము దేహేంద్రియ పరితృప్తికి మాత్రమే దారితీయు 
సుఖవుఎ భౌతికవంు. ఇంద్రియార్జవుఎలతో సంబంధవుు లేకుండా 
మానసికోల్లాసమును కలిగించు ఆనందమునకు దారితీయు సుఖమును - 
మానసికము అందురు. ఈ రెండు విధములైన సుఖములు కాక మనస్సునకు 
అతీతమైన సుఖము గూడా నుండును. ఈ సుఖము ఇంద్రియ మానసిక 
సుఖములకన్న మిన్నగా వుండును. ఇందుకు ఉదాహరణగా నిద్రాసుఖమును 
చెప్పుకొనవచ్చును. (శ్రీ) కృష్ణుని వేణుగానమునకు గోపికలు పరవశించు స్టితిలోని 


136 సౌందర్య లహరి 





సుఖము గూడ ఇటువంటిదే ! ఇది భక్తికి పరాకాష్టస్థితి. (శ్రీ విద్యలో గూడా 
ఉపాసకులు ఇటువంటి పరమ సుఖమును పొందగలరు. ఈ పరమ సుఖమునే శ్రీ 
విద్యలో 'మహాభోగము అందురు. ఒక విధముగా దీనిని 'మోక్షానందము అని 
కూడా చెప్పుకొనవచ్చును. ఈ మోక్షానంద సుఖమును కోరుకొను వారినే 'మహా 
భోగరసీకులు అని అందురు. వారు ఈ ఆనందము పొందు మార్గము ఈ శ్లోకములో 
వివరింపబడిన ది. 


ఈ శ్లోక వివరణ విషయములో కొన్ని అభిప్రాయ భేదములు కలవు. 
లత్మీధర పండితుల అభిప్రాయము ఒక విధముగాను, కైవల్యాశ్రమి పండితుల 
అభిప్రాయము మరియొక విధముగాను కలదు. ఇంతకు ముందు 32వ శ్లోకమునకు 
చెప్పిన వివరణలో కూడా కైవల్య శర్మ పండితుల అభిప్రాయము వేరుగా చెప్పబడినది 
గదా! 


కైవల్యాశ్రమి పండితుల వివరణ (ప్రకారము 32వ శ్లోకము నందలి మొదటి 
కూటమునకు సంబంధించిన - శివః, శక్తః కామః, క్షీతిః - అను పదములకు 
వరుసగా “హి, “సి, “కి, “లి, అను బీజాక్షరములను చెప్పుకొనవలెను. మిగిలిన 
బీజాక్షరములలో మార్పు ఉండదు. ఈ మార్పు వలన అమ్మవారి మంత్రము - 
హ, స, క, ల, హ్రీం హ, స, క హృల్క హీర; స, క, ల, హ్రీం - అగును. 
కైవల్యాశ్రమి పండితులు దీనినే పంచదశాక్షరీ మంత్రముగా చెప్పిరి. ఈ మంత్రము 
“హి అను బీజాక్షరముతో ప్రారంభమైనదగుటచే దీనిని “హాదివిద్యి గా కూడా 
చెప్పుదురు. “క ఏ ఈల హ్రీం హస కహల హ్రీం; సకల హ్రీం మంత్రము కి 
అను బీజాక్షరముతో ప్రారంభింపబడుటచే దీనిని “కాదివిద్య” గా చెప్పుదురు. 
కాదివిద్య ఆధ్యాత్మికోన్నతికి ఫలమునిచ్చు మంత్రముగాను, హాదివిద్యను భౌతిక 
జీవితోన్నతికి సంబంధించిన ఫలము నిచ్చు మంత్రముగాను చెప్పుదురు. కాని, ఈ 
వాదము సర్వజన సమ్మతము కాదు. 


లొల్ల లక్ష్మీ ధర పండితుల అభిప్రాయ ప్రకారము - ౩2వ శ్లోకము నందలి 
మూడు కూటముల బీజాక్షరములు అయిన *క ఏఈ ల హ్రీం, హస కహల హ్రీం 
సకల ట్రాం'లతో పాటు చివరకు “(శ్రీం'ను కూడా చేర్పినవో మొత్తము 16 


సౌందర్య లహారి 








బీజాక్షరములు 16 కళలను, 16 నిత్యలను సూచించును. చిట్టచివరి 16వ 
బీజాక్షరమైన “శ్రీం? - 16వ కళకు సంబంధించిన 16వ నిత్యను సూచించును. 
ఈ 16వ కళనే - “సాదాఖ్యి కళ అందురు. దీనినే - “'చిత్కళి, 'మహానిత్య, 
'ఆద్యకళి, “లలిత, “శ్రీకళ, “నైసర్గికకళ', “సంవిత్కళ అని కూడా అందురు. 
ఇది తరుగు పెరుగుదలు లేని పరిపూర్ణ కళను సూచించును. 


ప్రస్తుత 33వ శ్లొకమునకు చెందిన మొదటి పాదమునందలి “స్మర, యోని, 
లక్ష్మీ - పదములు వరుసగా - “క్లీం, హ్రీం, శ్రీం బీజాక్షరములను సూచించునవిగా 
అర్ధము చెప్పుకొని, ఈ మూడింటిని “క, ఏ, ఈ, హ్రీం “హసకహల హీం' 
“'సకలహ్రీం అను కూటములకు ముందు చేర్చి కలిపి అష్టదశాక్షరీ మంత్రముగా 
చెప్పుక్‌నవలెనని లత్మీధర పండితుల అభిప్రాయము. ఈ మంత్రమును 
ఉచ్చరించుచూ, పైనున్న సహస్రారము నందలి బిందువు నుండి దేవిని 
చిత్తాకాశములోనికి అవతరణము చెందించి - అదే సమయములో క్రింద నున్న 
స్వాధిష్థానము నుండి అగ్నిని కూడా ఈ చిత్తాకాశము వద్దకు చేర్చి, కామధేను ఘృత 
ధారలతో హవిస్సులను సమర్పించవలెను. ఆ విధముగా అర్చించు అమ్మవారి భక్తునికి 
ఇహపరమైన భోగ మోక్షములు రెండును సంఫ్రాప్తమగునని లక్ష్మీధర పండితుల 
అభిప్రాయము. 


౩2వ శ్లోకములోని మొదటి పాదములోని మొదటి మూడు హ, స, కలకు 
బదులుగా “క, ఏ, ఈ - లను |ప్రతిక్షేపించినచో ఏర్పడు “క ఏ ఈ ల హీం - హస 
కహల హ్రీం, సకల హ్రీం - అను మంత్రమును జపించుచు ఈ శ్లోక తాత్సర్యములో 
చెప్పిన విధముగా చేసినను ఇహ పర భో గమోక్షములు సం ్రాప్పమగునని కైవల్యా శ్రమి 
పండితుల అభిప్రాయము. ఈ అభిప్రాయముతోనే చాలా మంది వ్యాఖ్యాన కర్తలు 
ఏకీభవించిరి. (తెలుగు అనువాద పద్యము దీనిప్రకారమే తెలుపబడినది.) 


అతిధి 


138 | సౌందర్య లహరి 





సంస్కృత శ్లోకము - 34 
. శరీరం త్వం శంభో శ్శృశిమిహిర వక్షోరుహయుగం 
తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన మనఘమ్‌ 
అతశ్శేషశ్మేషీ తయ ముభయ సాధారణ తయా 
స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోః. 
అనువాద పద్యము 
చం. రవిశశులే స్తనమ్ములుగ రంజిలు శంభుశరీరమీథు, శాం 
భవి! భవదీయమైన తనుభాగ్యముగొల్తు నవాత్మగా మటీన్‌ 
“భథ్రునకు - నీకో చెల్లుగద “భైరవ - భైరవి”, “శేష-శేషి' భా 
వో విధమయుశందు “సృష్టి- లయ” వెభవమందున నెంచి చూడగన్‌. 
టీక 
(హే భగవతి = (ఓ) భగవతీ ! శంభోః = శంభునకు, త్వం = నీవు, 
శశిమిహిర = చంద్రుడు, సూర్యుడు, వక్షోరుహయుగం = స్తనముల జంటగా గలిగిన, 
శరీరం = దేహముగల దానివి, తవ = నీయొక్క, ఆత్మానం = దేహమును, అనఘమ్‌ 
= దోషము లేని, నవాత్మానం = నవవ్యూహాత్మకుడగు శివానంద భైరవునిగా, మన్యే 
= తలంచుచున్నాను. అతః = ఈ కారణమువలన, శేషః = గుణముగా నుండునది, 
అనగా - ఆధేయమై వుండు అప్రధానము, శ్లేష = ఆధారమై వుండు ప్రధానము, 
ఇతి = అను అయం = ఈ, సంబంధః = సంబంధము, సమరస = సామ్య 
సామరస్యములతో గూడిన, పరానంద = ఆనందరూపుడైన ఆనంద భైరవుడు, 
పరయోః = ఆనంద రూపమైన భెరవీరూపులుగా, వాం = మీ, ఉభయ = ఇరువురకు, 
సాధారణ తయా = సామ్యము సామాన్యమై, స్థితః = ఉండుట అన్నది ధ్రువమై 
చెల్లుతున్నది. 


ర 


తాత్పర్యము 
ఓ భగవతీ ! ఆనంద భైరవునకు - చంద్రుడు, సూర్యుడు స్తనములుగా 
గల దేహముగా నీవు అగుచున్నావు. దోషరహితుడైన ఆ ఆనంద భైరవుని నీ యొక్క 
దేహముగా తలంచుచున్నాను. ఒకరి కొకరు దేహములై చెల్లు మీ ఇరువురి సమన్వయ 


సౌందర్య లహారి 





స్వరూపములకు శేషశేషీ సంబంధ సామరస్యము, అనగా - “ఆ ధేయ - ఆధారి 
లేదా “అప్రధాన - ప్రధాని సంబంధ సామరస్యము చెల్లుచు, ఆనంద భైరవీ అనంద 
భెరవులుగా ధ్రువక రింపబడుచున్నారు. 
i వివరణము 

ఈ శ్ల కములో తెలుసుకొనవలసిన కొన్ని సాంకేతిక విషయములు కలవు. 

“భి అను అక్షరము వెలుగును లేదా వ్యక్తమును, “గి అను అక్షరము 
గమనమును సూచించును. ఏ ఇరువురి సంబంధమున సృష్టి. ప్రళయములుగా 
విశ్వము “వ్యక్తము - అవ్యక్తములుగా తారుమారు అగుచు, నిరంతరము అనంత 
కాలగమనము కలిగియున్నదో - ఆ ఇరువురుని “భగవతీ - భగవంతులు గా 
నిర్దేశించవచ్చును. ఈ ఇరువురినీ “(ప్రకృతీ - పురుషులు? అని కూడా అనవచ్చును. 

“ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభౌ అపి”. 

“ఈ ప్రకృతీ పురుషులు ఆద్యంతములు లేనివారు. ఇద్దరూ ఎల్లప్పుడూ 
కలిసియే ఉందురు” అని తెలిసి కొనుము - అని పై గీతా వాక్యమునకు అర్ధము. 

ఈ ప్రకృతీ పురుషుల సంబంధము చాలా విచిత్రమైనది. ఈ విషయము 
సౌందర్భలహరిలో ని ఈ శ్స్‌ కము ద్వారా చెప్పబడుచున్నది. వీరి పేర్లు ఆనందభైరవి 
- ఆనందభైరవులు గా ఈ శ్ఞాకమునందు ప్రతిపాదింపబడినది. వీటి సంబంధము 
శేష _ శేషీ సంబంధము? అనగా “అప్రధాన - ప్రధాని లేదా - 'ఆధేయ - 
ఆధారము” లుగా చెప్పబడినది. అన్ని విషయముల లోను వీరిరువురు ఒకరిపై ఒకరు 
ఆధారపడిన వారే అగుట వలన ఒకరి శరీరము ఒకరుగా చెప్పబడినది. 

ఆనందఖభైరవునికి సూర్య చంద్రులు స్తనములుగా గల శరీరముగా దేవి 
ఇందు చెప్పబడినది. దేవి యొక్క స్తనములను, నేత్రములను, తాటంకములను గూడ 
సూర్య, చంద్రులతో పోల్చుట వైదిక సంప్రదాయమే అని ఈ క్రింది శ్లోకము తెలుపును. 

“సూర్య చంద్ర స్తనౌ దేవ్యాః తావేవ నయనే సృతౌ 

ఉభౌ తాటంక యుగళ మిత్యేషా వైదికీ శ్రుతిః” 

స్తనములు పోషక ధర్మమునకు చిహ్నములు. పగలు సూర్యరశ్మి వలన, 
రాత్రి చంద్రుని వెన్నెల వలన సమస్త జీవులకు ఆహారము వృక్షముల ద్వారా, ఓషధుల 


140. సొందర్య లహరి 





ద్వారా అందివ్వబడుచున్నది. అందువలన సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి 
స్తనములను సూర్య, చంద్రులతో పోల్చుదురు. 

అమ్మవారు విశ్వ సామ్రాజ్యమునకు మహారాజ్ఞి (శ్రీ మహారాజ్ఞ్రి. ఈ 
విశ్వము నందు ఎక్కడ, ఎప్పుడు, ఎవరి వలన ఏ యే పుణ్య, అపుణ్య కార్యములు 
నిర్వహింపబడుచున్నవో ఎప్పటికప్పుడు ఆలస్యము లేకుండా తెలుసుకుని, ఆయా 
కార్యములకు తగిన రీతిని చర్య తీసుకొనుటకు - పగలు సూర్యుని, రాత్రి చంద్రుని 
ఆయా కర్మలకు సాక్షులుగా అవ్మువారు ఎర్పాటు చేసుకున్నది. “ఆ 
సూర్యచం ద్రులిద్దరూ సమాచారమును వెనువెంటనే ఆలస్యము లేకుండా తనకు 
నివేదించుటలో - విన్నది విన్నట్లుగా తెలుపుటకు తన రెండు చెవులు గాను, చూసినది 
చూసినట్లుగా తెలుపుటకు తన రెండు కన్నులు గాను - ఆ సూర్య చంద్రులను 
ఏర్పాటు చేసుకున్నది అని అంతరార్థము. ఈ సూర్యచంద్రులిరువురూ 
ఇడా, పింగళానాడీ సూచితములని గూఢాళ్టము. 

ఒక సన్నివేశముగాని, సంఘటనము గాని భౌతికముగా జరిగిన తరువాత 
మాత్రమే మనకు తెలియును. కాని, అది జరుగుటకు పూర్వమే దానికి సంబంధించిన 
జ్ఞానము తెలియు లక్షణము గల వారిని 'భైరవు లందురు. కాలజ్ఞానము తెలియు 
వీరిని *కాలభైరవులి ని గూడా వ్యవహరింతురు. కాశీలో కాలభైరవుడు ఇట్టి వారలను 
సూచించు అధిదేవత. అమ్మవారి సహస్ర నామములో “కాలభైరవ పూజితా, 
“మార్తాండ ఖైరవారాధ్యా” - మొదలగు నామములు కూడా కలవు. వ్యక్తావ్యక్త 
లక్షణము గల ఈ విశ్వమునకు నేపథ్యములో గల పూర్తి జ్ఞానము తెలిసిన వారైన 
జగజ్జననీ జనకులను గూడా “భైరవీ - భైరవులు గా సంకేతించుదురు. విశ్వసృష్టి 
క్రీడాత్మకమే అగుట వలన అదివారికి ఆనంద కారకము అగును. అందువలన 
వారిరువురిని “ఆనంద భైరవీ - ఆనంద ఖైరవు' లనుట సమంజసమే గదా ! 

ఆనంద భెరవునే 'మహాఖభైరవు డు అని కూడా వ్యవహరింతురు. ఈ మహా 
భైరవుడు నవాత్మకుడగుట వలన 'నవాత్మకు' డను పేరుతో కూడా పిల్చుదురు. 
నవవ్యూహములు కలవాడగుట వలన నవాత్మకుడనిరి. 

కాలవ్యూహము, కులవ్యూహము, నామవ్యూహము, జ్ఞానవ్యూహము, 
చిత్త్రవ్యూహము, నాద వ్యూహము, బిందు వ్యూహము, కలా వ్యూహము, జీవ 
వ్యూహము - అను తొమ్మిదింటిని “నవవ్యూహములు అందురు. 


సౌందర్య లహరి 141 | 





క కాలవ్యూహము - కాలమునకు సంబంధించినది. 

2. కుల వ్యూహము - వర్ణ్లములకు (రంగులకు సంబంధించినది. 

3. నావు వ్యూహము - చరాచర జీవుల నావుధేయములకు 
సంబంధించినది. 

4. జ్ఞాన వ్యూహము - మనస్సు, బుద్ది మొదలగు వాని ద్వారా పొందు 
జ్ఞానమునకు సంబంధించినది. 

రః చిత్త వ్యూహము - వున స్సు, వుహత్తు, బుద్ది, చిత్తవు, 
అహంకారములకు సంబంధించినది. 

6. నాదవ్యూహము - నాదము, పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ 
సితులలోని వాక్కుకు సంబంధించినది. 

7. బిందు వ్యూహము - ఆధార, స్వా ధిషానాది చ(క్రవములకు 
సంబంధించినది. 

8. కలావ్యూహము - పంచాశత్‌ (50) అక్షరములకు సంబంధించినది. 

9. జీవ వ్యూహము - జీవాత్మ సముదాయమునకు సంబంధించినది. 

పైన తెల్పిన “శక్తి - శివు లైన ఆనందఖభైరవీ, ఆనంద భైరవులు ఈ శ్లోకములో 
“పరా”, “పరానందుడు అను పేర్లతో కూడా తెలుపబడిరి. 

సృష్ట (Evolution) యందు “పలికు ప్రాధాన్యము (Principal Factor) 
“పరానందునకు అప్రధానత్వము (Subsidiary or Accessory); ప్రళయము 
(Distation) నందు “పరానందు'నకు ప్రాధాన్యము, 'పరికు అప్రధానత్వము 
చెల్లును. ఈ ఇద్దరి తాదాత్మ్యము నందు నవాత్మకత్వము ఇద్దరికీ సమానముగా 
చెల్లును. 

సృష్టి విచ్చు కొనునపుడు శక్తికి లేదా ఆనందభైరవికి ప్రాధాన్యము, ఆనంద 
భెరవునకు అప్రధానత్వము వుండును. ఇది చెట్టుకి దాని ఫలములోని బీజము వంటి 
స్థితి. ఈ స్థితిలో చెట్టుకే ప్రాధాన్యము కదా! ఇక ప్రళయము నందు శివునకు లేదా 
ఆనంద భెరవునకు ప్రాధాన్యము. ఆనంద భైరవికి అప్రధానత్వము చెల్లును. ఇది 
వృక్షసారము విత్తనములోనికి లీనమైన స్టితి వంటిది. ఈ స్టితిలో ఆ విత్తనములో 
అంకుర ప్రాయముగా చెట్టు నిక్షిప్తమై వుండును గదా ! అపుడు విత్తనమునకే 








సౌందర్య లహరి 





ప్రాధాన్యము గాని చెట్టుకు కాదు గదా! ప్రధానత్వము చెల్లునపుడు శేషిత్వము' ను, 
అ(ప్రధానత్వము చెల్లునపుడు శేషత్వము' ను సమన్వయించవలెను. అనగా - ఇద్దరికీ 
సమయ సందర్భములను బట్ట రెండు లక్షణములు చెల్లుచుండును. ఇందువలన 
ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అను తరతమ భేదములు, ముందు వెనుకలు వారికీ 
ఉండవని ఈ శ్లోక సారాంశము. 
పలి టి 
సంస్కృత శ్లోకము - 35 
మనస్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథి రసి 
త్వ మాపస్తం భూమి స్వయి పరిణతాయాం నహి పరం 
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా 
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. 
అనువాద పద్యము 

ఉ. నీవె మనస్సు, నీవె దివి, నీవెసమీరము నగ్నివారులు 

న్నీవెగదమ్మ, యన్నియును నీవగ నేమి మిగుల్‌ తుదిన్‌ ముటి 

న్నీవె జగత్స్యరూవవయి నిన్న ఖిలమ్ము గ మార్చునిచ్చతో 

నీళు ధరింతువట్టి యతినిర్శల భైరవరూవు శాంభవీ. 

టీక 
(హే శివయువతీ ! = ఓ శివుని ప్రియురాలా, మనః = ఆజ్ఞాచక్రము 

నందలి మనస్తత్వమును, త్వం + ఏవ + అసి = నీవే అగుచున్నావు, వ్యోమ = విశుద్ధి 
చక్రమునందలి ఆకాళ తత్త్వమును, వురుత్‌ = అనాహత చ(క్రవుందలి 
వాయుతత్త్వమును, మరుత్సారధిః = స్వాధిష్టాన చక్రము నందలి వాయు సఖుడైన 
అగ్ని తత్త్వమును, ఆపః = మణిపూర చక్రమందలి జలతత్త్వమును, భూమిః = 
మూలధార చక్రము నందలి భూతత్త్వమున, త్వంఏవఅసి = గూడా నీవే 
అగుచున్నావు, త్వం = నివు, పరిణతాయాం = ఈ రూపములలో పరిణమించిన, 
అనగా - పూర్తిగా తదాత్మ్రమును పొందిని దానవు కాగా, నహిపరం = నీ కంటె 
ఇతరమగు నది కొంచెము కూడా లేదు. త్వంఏవ = నీవే స్వ + ఆత్మానం = 


ఫు 


సౌందర్య లహరి 








స్వస్వరూపమును, విశ్వవపుషా = ప్రపంచ రూపముతో, పరిణమయితుం = 
_ ప్రరిణమింప చేయుటకు, చిత్‌ + ఆనంద + ఆకారం =చిచ్చక్తియుతుడైన ఆ ఆనంద 
భైరవుని, లేదా - శివతత్త్వమును, శివయువతిభావేన = శివయువతి భావమువేత, 
బిభృషే= ధరించుచున్నావు. 
తాత్పర్యము 

ఓ శివుని ప్రియురాలైన జగజ్జననీ ! ఆజ్ఞా చక్రమందలి మనస్తత్వము, 
విశుద్దియందలి ఆకాశతత్త్వము, అనాహత మందలి వాయుతత్త్వము, స్వాధిష్టాన 
మందలి అగ్నితత్వము, మణిపూరమందలి జలతత్త్వము, మూలాధార మందలి 
భూతత్తము గూడా నీవే అయి వున్నావు. ఈ విధముగా పంచభూతములు నీవే 
అయినపుడు ఇంక ఈ విశ్వమందు నీ కంటె ఇతరమైన పదార్థము ఏదియు కొంచెము 
కూడా వుండదు, ఉండలేదు. నీవే నీ స్వరూపమును జగదాకారముగ పరిణమింప 
చేయుటకు చిచ్చక్తి యుతుడైన ఆనందభైరవుని స్వరూపమును లేదా శివతత్త్వమును 
నీ చిత్తముతో ధరించుచున్నావు. 

వివరణము 

పంచభూతములలోను, మనస్సులోను అంతర్గీనముగా నుండు అమ్మవరా 
తత్త్వమే విరూపణము (Transformation or Diformation) చెందుచు - ఆజ్ఞ, విశుద్ది, 
అనాహత, స్వాధిష్టాన, మణిపూర, మూలాధారాది షట్బ[క్రములు వరుసగా 
నియంత్రణ చేయు మనస్సు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి 
తత్తములుగా పరిణామము చెందుచున్నదని ఈ శ్లోకములో చెప్పబడినది. దీనిన 
బట్టి పంచభూతములతో నిండి వుండు ఈ విశ్వములో అమ్మవారి తత్త్వమే వివిధ 
స్టితులలో వివిధ తత్త్వములుగా మారుచున్నదని తెలియుచున్నది. కావున, ఈ 
విశ్వములో నిండి వున్నదంతయు అమ్మవారే కాని ఇతర ద్రవ్యము కించిత్తైనను లేదని 
తెలియుచున్నది. 

శుక్రము కారణముగానే రసరక్తమాంసాది సప్తధాతువులతో ఏర్పడు 
పిండము ఏర్పడునట్టు, క్షీర సారము కారణముగానే పెరుగు, వెన్న, నెయ్యి మొదలగు 
హవ్య [ద్రవ్యములు ఏర్పడునట్సు, ముట్టి కారణముగానే వివిధ ఆకృతులు 





సౌందర్య లహరి 





పరిమాణములు గల పాత్రలు ఏర్పడునట్లు - విశ్వములో అమ్మవారే షట్ట క్రములు 
నియంత్రణ చేయు మనస్సు మరియు పంచభూతములుగా పరిణామము చెందునని 
అర్ధము చేసుకొనవలెను. 

ప్రళయము నుండి సృష్టి ఉన్ముఖమగుటకు ముందు శివశక్తులు కలిసి 
తాదాత్య్య స్థితిలో ఒకటిగానే వుందురు. కాని, సృష్టి ప్రక్రియ ప్రారంభములో శివుని 
నుండి శక్తి వేరగుట ప్రారంభించును. ఈ మార్చు స్తితిని శ్రీ విద్యలో - * ప్రకాశ 
బిందువు (శుద్ద ప్రజ్ఞ) నుండి “విమర్శ? బిందువు ఏర్పడుట అనియు, ఈ మార్చిడి 
ప్రక్రియ - “నాది, “బిందు, “కళా” (పేరణలతో జరుగుననియు అందురు. 
ప్రకాశములోని అహంకార తత్త్వమును రగుల్కొల్పునది ఈ “విమర్శ”! యొక్క 
పరావర్తిత లక్షణమే ! ఇట్టి పరావర్తిత లక్షణముగల విమర్శ శక్తిని 'శివయువతి గా 
ఈ శ్లోకములో చెప్పిరి. ఈ విమర్శశక్తినే '“క్వణత్‌ కాంచిదామా...” అను 7వ 
శ్లోకమందలి నాల్గవ పాదములో “పురమధితుః ఆహో పురుషికా? (Manisafestation 
0680) అని చెప్పబడినది. సృష్టికి దోహదకారియగు ఈ శక్తితత్త్వమునే “మహా 
త్రిపురసుందరి గాను, ప్రళయమునకు దోహదపడు శక్తి తత్వమును “మహాకాళీ' 
గాను సంకేతించుదురు. 

ఈ శ్లోకములో తెలియపరచిన విషయముననుసరించి ఉత్తర కౌళుల, పూర్వ 
కౌళులకు సంబంధించిన ఆరాధనలలోని తేడాలు లత్మీధర పండితులు తెలుపుటకు 
ప్రయత్నించిరి. కాని, ఆ వివరములు పలు అభ్యంతరములకు లోనగుటచే అట్టి 
విమర్శలు, ప్రతి విమర్శలు అంత ఉపయోగకరము కాదను భావముతో ఇక్కడ 
తెలుపుట లేదు. 

ఖితిలి 
సంస్కృత శ్లోకము - 36 
తవాజ్ఞా చక్రస్థం తపనశశికో టి ద్యుతిధరం 
పరం శంభుం వందే పరిమిళిత పార్మ్వం పరచితా 


యమారాధ్య న్యక్త్యా రవిశశి శుచీనా మవిషయే 
నిరాలోకేల_లోకే నివసతిహి భాలో కభువనే. 


3 


సౌందర్య లహరి 
తతా 
అనువాద పద్యము 
మ. భవదాజైటన్‌ రవిచం(దకోటి రుచులణ్‌ వర్ధిల్లు వానిన్‌, సదా 
భవదీయంబగు చిత్తనూ విభనముశ్‌ వామూర్ధమౌవాని, నా 
రవి చం(ద్రాగ్నులు సైతమున్‌ కనుటకున్‌ రాశట్టి భాలోకమౌ 
[భువ భుందున్‌ తన భక్తులన్నిలువు భదుగ్‌ శంభునే గొల్బెదన్‌. 
టీక 
(ఓ జగజ్జనని!) తవ = నీ సంబంధమైన, ఆజ్ఞా చక్రస్ట = ఆజ్ఞాచక్రము 
నందున్న వాడును, తపన శశికోటి ద్యుతిధరం = కోటి సూర్య చంద్రుల కాంతి 
ధరించినవాడును, పరచితా = “పరి మగు చిచ్చక్తి చేత; పరిమిళిత పార్శ్వం = కలసిన 
(ఎడమ) ఇరు పార్గ్వములు కలవాడును, పరం = “పరు డను పేరుగల, శంభుం 
= శంభుని గూర్చి, వందే = నమస్కరించుచున్నాను. యం = అట్టి ఏ పరమశివుని, 
భక్వా = భజించుట యందు ప్రీతితో, ఆరాధ్యన్‌ = పూజించుచు ప్రసన్నునిగా 
చేసుకొను సాధకుడు, రవిశశి శుచీనాం = రవిచంద్రాగ్నులకు, అవిషయే = 
అగోచరమై, అనగా - వెలిగింప వీలుకానటువంటిదియు, నిరాలోకే = బాహ్యద్బ్టకి 
అందరానివంటిదియు, అలోకే = జనము లేని ఏకాంత మైనుటవంటిదియునైన, 
భూలోకభువనే = వెలుగుల, లోకమునందు (సంపూర్ణముగా వెన్నెల వెలుగులతో 
నిండిన లోకవుందు, అనగా - సహస్రారకవములము నందు) నివసతివా = 
వసించుననుట ప్రసద్దిమైన విషయము, అనగా - నీ సాయుజ్యమును పొందును 
అని అర్థము. 





తాత్పర్యము 
ఓ జగజ్జననీ! నీకు సంబంధించినదైన ఆజ్ఞాచక్రము నందు - కొన్ని కొట్ల 
సూర్య, చంద్రుల కాంతిని ధరించిన వాడును, “పరియను పేరు పొందిన చిచ్చత్త 
చేత కలిసిన ఇరు పార్యములు కలవాడును అగు పరమశివుని గూర్చి నమస్కరించు 
చున్నాను. ఏ సాధకుడు భజనతత్సరుడై ఇట్టి పరమ శివుని ప్రసన్నునిగా చేసుకొనునో 
అతడు రవిచం ద్రాగ్నులకు సైతము వెలిగింప వీలుకానటువంటిదియు, బాహ్యదృ్టక్‌ 
అనగా - చర్మచక్షువులకు గోచరింపనిదియు, ఏకాంత ప్రదేశమైన జ్యోత్నామయ 





సౌందర్య లహరి 





లోకమందు (నిండు వెన్నెలలొకమందు, అనగా - సహస్రార కమలమందు) 
నివసించును. అనగా - నీ సాయుజ్యమును పొందును. 
వివరణము 

ఈ శకము నుండి 41వ శకము వరకు గల 6 శ్ఞోకములలో సృష్టి 
(క్రమమును సూచించు మనస్సు, ఆకాశము, వాయువు, అగ్నీ, జలము, భూమి 
తత్త్వృములకు సంబంధించిన ఆజ్ఞ, విశుద్ద, అనాహతము, స్వా ధిష్థానము, 
మణిపూరము, మూలాధార చక్రముల వరుసలో ఆయా చక్రముల వద్ద అమ్మవారిని 
ఏ విధముగా ధ్యానము చేయవలెనో తెలుపబడినది. ధ్యానము స్టూలము నుండి 
సూక్మమునకు జరుగుపద్దతిలో నుండవలెనని ఈ వరుసను మూలాధారము నుండి 
ఆజ్ఞాచక్రము వరకుగా మార్చి వ్రాసిన వారు గూడా కొందరు గలరు. (శ్రీ 
ఆదిశంకరులు అవలంబించిన విధానమే ఇక్కడ అనుసరింపబడుచున్నది గాని వేరు 
మార్గములు కాదు. స్వాధిష్టాన చక్రము జలతత్త్యముగాను, వుణిపూరము 
అగ్నితత్త్వముగాను గూడా కొందరు మార్చి వ్రాసి. ఈ విషయములో కూడా 
ఆదిశంకరులు తెలిపన పద్దతినే (మణిపూరము, జలతత్త్వము, స్వాధిష్టానము - 
అగ్నితత్త్వము) ప్రస్తుత వివరణలో అనుసరించుట జరిగినది. ఈ విషయము 9వ 
శ్లోకమైన “మహీంమూలాధారే ... విహరసి? - అన్న శ్లోక వివరణలో గూడా 
తెలుపబడినది. 

ఆజ్ఞా చక్రము (భరావుధ్యవు నందు ఉండును. ఈ చక్రము 
మనస్తత్వమును నియంత్రించును. మానవ శరీరమందు మానవ ప్రజ్ఞకు లోబడి 
వుండు ఆ చక్రములలో ఈ చక్రము విశిష్టమైనది. ఇది ఆరు చక్రములకు ఒక 
విధముగా చెప్పు కొనవలెనన్నచో Main 51101 వంటిది. ఇచ్చట శివశక్తులు ఒకరితో 
ఒకరు కలసి అర్టనా రీశ్వరులుగా ఉందురు. ఈ కలయిక, ఈ సమన్వయ స్వరూపమే 
సమస్త జ్ఞానమునకు మూలకారణము. 

ఆజ్ఞా చక్రము వద్ద ఈ అర్ధనా రీశ్వరులు కోట్ల సూర్యచంద్రుల కాంతులతో 
ఎరాజీల్టు చుందురు. శివుని ఎడమ పార్శ్వమందు శక్తి వుండును. ఈ శక్తి చిచ్నక్తి 
అగుట వలననే ఈ ఆదిదంపతి సమస్త జ్ఞానమునకు మూలమగుచున్నారు. ఈ 
చిచ్చక్త యుతుడైన పరమశివుని ధ్యానము చేసి, ప్రసన్నుని చేసుకున్న సాధకుడు- 





సౌందర్య లహరి 





సూర్యచం ద్రాగ్నులు కూడా వెలి గించలేని, వారి కాంతులు ప్రసరించలేని ఘనీభవించిన 
వెన్నెల లోకములో నివసించగలడు. (“క్షితౌషట్పంచాశత్‌' అను 14వ శ్లోకములో 
అగ్నీ సంబంధమైన 108, సూర్యసంబంధమైన 116, చంద్రసంబంధమైన 136 
కిరణములకు మూలమైన పైన వున్న అమ్మవారి చరణ యుగళ మయూఖ కాంతి 
వుండునని లోగడే చెప్పబడినది). ఈ ఘనీభవించిన వెన్నెలలోకమునే 
'సుధాసింధువు' అందురు. (సుధాసింధోర్మధ్యే - అన్న శ్లోకమును ఇక్కడ 
గుర్తుచేసుకొనవలెను) ఇది అమృత లోకము. సహస్ర దళ పద్మ మధ్యస్థానమే ఈ 
సుధాసింధుస్తానము. సహస్రార చక్రమందలి కేంద్రము, లేదా - (శ్రీ చక్ర మందలి 
బిందు స్థానమే ఇది. ఇది అమ్మవారి స్థానము. (“బైందవాసనా' - అని అమ్మవారికి 
ఒక నామము కలదు). ఆజ్ఞాచక్రము వద్ద కోటి సూర్య చంద్ర ప్రకాశమానమైన 
అర్థనా రీశ్వరులను ధ్యానము చేసినచో అమ్మవారితో సాయుజ్య ఫలమును సాధకుడు 
పొందునను సూచన ఈ శ్లోక సారాంశము. 

భూమధ్యము - జ్ఞాన స్థానము 

భ్రూమధ్య స్థానము తూర్పు దిశను సూచించును. దీనిన జ్ఞానదిశ (1)/1- 
dంm) అని గూడా అందురు. ఈ దిక్కున ఉదయించిన జ్ఞాన సూర్యుడే అజ్ఞాన 
తీమిరమును పటాపంచలు చేసి సుజ్ఞాన ప్రకాశమును వికసింప చేయును. ఎవరైనను 
ఒక విషయము అర్ధము కానపుడు గాని, గుర్తుకు రానపుడు గాని, చర్మ చక్షువులను 
మూసుకుని దృష్టిని భ్రూమధ్యములో కేంద్రీకరించుట ఇందులకే! ఎంత చెప్పినను 
అర్థము కానపుడు తూర్పు తిరిగి దణ్ణము పెట్టమనుట మనము వినుచుందుము. 
అప్పుడు ఆ తూర్పున ఉన్న జ్ఞానదేవత కరుణించి అర్హమగునట్టు, గుర్తువచ్చునట్లు 
చేయునని వారి అభిలాషకావచ్చును. ఆజ్ఞాచక్రము వద్ద నున్న ఈ అర్ధనారీశ్వర 
దంపతియే ఈజ్ఞాన దేవత అని సమన్వయము చేసుకొనవలెను. 

ఈ ఆజ్ఞాచక్రము వద్ద “ధ్యానము చేయవలసిన అధిష్టాన దైవతముల పేర్లు 
“పరశంభునాథుడు - చిత్పరాంబి. 

(ఈ శేకవు “తవాజ్ఞా చక్రస్టం” అని ప్రారంభింపబడి నది. 
ఆజ్ఞావక్రమనుట తోడనే ద్విదళ పద్మము అని చెప్పుట సరిగాదని “నీ ఆజ్ఞా చక్రము 
వద్ది అని చెప్పు టచే శ్రీ, చక్రాంతర్గత శివచక్ర చతుష్టయగా అర్ధము చేసుకొనవలెనని 
లక్ష్మీధర పండితుల అభిప్రాయము). 

ఇట తి 





సౌందర్య లహరి 





సంస్కృత శ్లోకము - 37 
విశుద్దొ తే శుద్ధ స్పటిక విశదం వ్యోమజనకం 
శివం సేవే దేవేమపి శివసమాన వ్యవసితామ్‌ 
యయోః కాంత్యా యాంత్యా శృశికిరణ సారూప్య సరణేః 
విధూతాంతర్భ్వాంతా విలసతి చకోరీవ జగతీ. 
అనువాద పద్యము 
చ. అమ్మ! విశుద్ధి చక్రమున నంబర హతువు శంభునిన సమా 
నమ్మగు నిన్ను గల్పి భజనమ్ము నొశర్తు, భవచ్చశిద్యుతుల్‌ 
[కత్ముగ నీ జగంబు మయికమ్మశు చీకటి వీడగా చకో 
రమ్ము సుఖించు రీతి గడురంజిలు చల్లని వెల్లులందునన్‌. 


టీక 

(ఓ జగజ్జననీ!) తే = నీ యొక్క, విశుద్దా = విశుద్ది చక్రము నందు, 
శుద్దస్పటిక విశదం = దోషము లేని స్పటిక స్వచ్చతతో మిక్కిలి నిర్మలమైన వాడును, 
వ్యోమజనకం = ఆకాశతత్తమును ఉత్పాదించు వాడును, శివం = శివునిని, 
శివసమానవ్యవసితాం = శివునితో సమానమైన సామర్థ్యము గల, దేవీం అపి = భవగతి 
ఐన నిన్నుగూడ, సేవే = ఉపాసించెదను, యయోః = ఎ శివాశివుల నుండి, యాంత్యా 
= వచ్చుచున్నదైన, శశికిరణ సారూప్య సరణేః = చంద్రకిరణ మార్గ సదృశమైన, 
కాంత్యాః = కొంతివలన, జగతీ = ముజ్జగములు, విధూత + అంతః + ధ్వాంలా = 
వదలగొట్ట బడిన అంతర అజ్ఞానము గలదై, చకోరీ + ఇవ = ఆడ చకోర పక్షీవలె, 
విలసతి = (పప్రకాశించుచున్నదో - (అనగా - అట్టి శివాశివులను సేవించెదను అని 
భావము.) 


సు 


తాత్పర్యము 
ఓ జగజ్జననీ ! నీ విశుద్ది చక్రము నందు దోషరహితమైన స్పటిక స్వచ్చతతో 
మిక్కిలి నిర్మలమై వుండు వాడును, ఆకాశోత్ప్సత్తికి హేతువైన వాడును అగు శివునిని, 
అట్టి శివునితో సమానమైన దేవివైన నిన్ను గూడా ఉపాసించుచున్నాను. 
చంద్రకాంతులతో సాటి వచ్చు మీ ఇరువురి కాంతులు క్రమ్ముకొనుటచే ఈ సాధక 
లోకము అజ్ఞానము నుండి తొలగి, ఆడు చకోర పక్షివలె ఆనందించును. 


సౌందర్య లహరి మ 
లపల ss ses 


వివరణము 

విశుద్ది చక్రము వద్ద చేయు ధ్యానము ఈ శ్శాకములో చెప్పబడుచున్నది. 
శుద్ది అనుపదములోనే శుద్దత్వము ఉన్నది. అందువలన ఈ చక్రము వద్ద ఏ 
మాత్రమైనను మలినములు ఇతర దోషములు లెని శుద్ద స్ఫటికము వంటి స్వచ్చమైన 
శివని, ఆ శివునితో అన్ని విధములా సాటిగా నిలుచు దేవిని కలిపి ధ్యానించవలెనని 
చెప్పబడినది. పంచభూతములే శివుని ముఖములు. సృష్టి ఉన్ముఖమునకు తన 
నుండి పంచ భూతములలో సూక్మతమైన ఆకాశమును, ఆ ఆకాశము నుండి మిగిలి 
భూతములను వరుస క్రమములో ఉత్పాదించి, ప్రళయ ఉన్ముఖమునకు మిగిలిన 
నాలుగు భూతములను ఆకాశములోకి లీనమగు నట్లు చేసి ఆ ఆకాశతత్త్వమును = 
తనలోకి లీనము చేసుకొనును కాబట్టి పరశివుని ఆకాశతత్త్వవలను 
ఉత్సాదించువానిగా చెప్పుట జరిగినది. 

ఈ విశుద్ది చక్రము వద్ద చెప్పిన విధముగా శివాశివులను ధ్యానము చేసిన 
సాధకులకు వచ్చు ఫలమును చెప్పుటకు - శివాశివుల వెలుగును చంద్రుని నిండు 
వెన్నెల కాంతుల తోను - సాధకులను చకోర పక్షులతో ను పోల్చిరి. చంద్రుని వెన్నెలకై 
ఆడుచకోర పక్షి తపన చెందుచూ నిరీక్షించును. మిగిలిన వాటిని దేవినీ ఆ చకోర 
పక్షి గ్రోలదు. ఆ చంద్రుని వెన్నెల మాత్రమే దాని తృష్ణను, అసక్తిని తీర్చి సంతృప్తి 
పరచును. అట్లే, సాధకులు కూడా - ధ్యానములో శివాశివుల నుండి వెడలి వచ్చు 
వెన్నెల వెలుగుల ప్రసార ప్రాభవములచే హృదయాంతర్గత అజ్ఞాన తిమిరము 
పటాపంచలై - సుజ్ఞాన ప్రభనిండి సంతుష్ట్రాంతరంగులగుదురు. అప్పుడు ఇట్టి 
సుజ్ఞాన ప్రభ నిండిన సాధకునకు మొత్తము విశ్వవుంత యు (ప్రజ్ఞాన 
ప్రకాశమయముగా ద్యోతకమగును. ఈ విశుద్ది చక్రము వద్ద ధ్యానము చేయవలసిన 
అధిష్టాన దైవతముల పర్లు - “వ్యోవేంశ్వర - వ్యోమేశ్వరి అని కొందటు, 
అర్ధనారీశ్వరులని కొందలయు చెప్పుదురు. 

ఉలి టి 








సౌందర్య లహరి 





సంస్కృత శ్లోకము - 38 
సమున్మీల త్సంవి తమల మకరందైకరసికమ్‌ 
భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరమ్‌ 
యదాలాపా దష్టా దశగుణిత విద్యాపరిణతిః 
యదాదత్తే దోషా ద్గుణ మఖిల మద్భ్యః పయఇవ. 
అనువాద పద్యము 
చం. అనవరతమ్ము జ్ఞాన హృధయాబ్ద మరందము [గోలుశట్టిదై 
వోనమును క్షీరమున్‌ గుణివిభాగము జేయు సమర్ధమైన దా 
నిని, మరి దేనిని గొల్వ పదునెన్మిది విద్యలు గల్లు - దానినే 
శనయము గొల్లు యోగిమునమందు చరించెడు హంసయుగ్ర ముఖ్‌. 


టీక 


(ఓ జగజ్జననీ!) సమున్మీలత్‌ = వికసించుచున్న, సంవిత్‌ కమల = జ్ఞానము 
అను పద్మము నందలి, మకరంద = తేనెయందు మాత్రమే, ఏకరసికం = ముఖ్యముగా 
ఇష్టపడునదియు, మహతాం = యోగీశ్వరుల యొక్క, మానసచరం = మనస్సులలో 
చరించునది, లేదా - మానస సరోవరము నందు, కిమపి = ఇట్టిదని చెప్పుటకు 
వీలులేని, హంసద్వంద్వం = రాజహంసల జంటను, భజే = సేవించెదను, యత్‌ + 
ఆలాపాత్‌ = ఏ హంస మిధునము యొక్క , (పరస్పర మధుర సంభాషణాదులి 
వలన్న అష్ట్రాడశగుణిత = పదునెనిమిది సంఖ్యగా చెప్పబడిన, విద్యా పరిణతిః = 
విద్యలయొక్క పరిణామము, యత్‌ = ఎ హంసల జంట, దోషాత్‌ = అవలక్షణముల 
నుండి, అఖిలం = సమస్తమైన, సద్గుణ సముదాయమును, అద్భ్యః = నీళ్ళనుండి, 
పయః ఇవ = పాలను వలె, 'అఆదత్తే = గ్రహించుచున్నదో. 

తాత ఏర్యము 

ఓ జగజ్జనని ! (అనాహత) జ్ఞాన కమలము నందలి తేనెను మాత్రమే 
గ్రోలుట యందు ఆసక్తి కలిగినదియు, యోగీశ్వరుల మానస సరోవరములందు 
విహరించు నదియు, నిరమును విడిచి పాలను మాత్రమే [గ్రహించుసామర్భ్యము 
గలదియు, దేనిని భజించినచో అష్టాదశ విద్యలు కరతలామల కమగునో అట్టి 
అనిర్వచనీయమైన శివశక్తు లనెడి రాజహంసల జంటను ధ్యానించి భజించుచున్నాను. 


థు 


సౌందర్య లహరి 





వివరణము 

ఈ శ్లోకము నందు అనాహత చక్రము వద్ద ధ్యానము చేయవలసిన 
శివశక్తులను గూర్చి చెప్పబడుచున్నది. 

అనాహత చ॥క్రము హృదయ ప్రాంతములోనుండును. జీవన 
వ్యాపారమునకు, జీవన ్రసారమునకు, అనురాగ ప్రసారమునకు హృదయము 
కేంద్రము. జీవకారకుడు శక్తి కారకుడు అయిన సూర్యునికి, ఈ హృదయమే 
స్వస్థానము. ఈ కారణము వలననే జ్యోతిశ్శాస్త్రములో హృదయమును సూచించు 
సింహరాశి సూర్యునికి స్వస్థానముగా చెప్పబడినది. 
హృదయ వైశిష్ట్యము 

వునలో పాపము అంటని ప్రదేశము ఈ హృదయమే ! దీనిలోనే 
“దహరాకాశము (పంచభూతములలోని ఆకాశమునకు ' మచ్చు! అనగా - (53200016 
0200 ఉండును. దీనిని 'దహ్రము అని గూడా అందురు. ఈ హృదయము 
వద్దనే అనాహత పద్మము వుండును. ఈ కారణము వలననే హృత్సుండరీకం 
(పుండరీకం అంటే “పద్మము అని అర్ధము). శరీరములోని మధ్యస్థానముగా, 
ప్రధాన కేంద్రముగా నుండును. ప్రతీ జబీవిలోను ఈశ్వరునిగా పరమేశ్వరాంశ 
ఉండునది ఇక్కడే ! (ఈశ్వర స్పర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి - గీత) 
మనలో శోకము వుండని ప్రదేశము, పరమాత్మ ఉండు ప్రదేశము కూడా ఇదియే ! 
ఇదే విషయము తైత్తిరీయములోని మహానారాయణంలో - 

ద|హం విపాపం పరమేశ్మ భూతం 

హృత్పుందరీకం పురమధ్యసగ్గ్‌ంస్థమ్‌ 

తత్రాపి దహం గగనం విశోకః 

తస్మిన్‌ యదన్తస్తదు పాసితవ్యమ్‌. 

అని చెప్పబడినది. ఇటువంటి నిర్మలమైన పవిత్రమైన హృదయు 
పద్మమునందలి జ్ఞాన మధువును గ్రోలుట యందు మాత్రమే ఇక్కడ వున్న శివశక్తులు 
అను హంసద్వయము ఆసక్తి కలిగి వుండును. 

సామాన్య మానవుల మనస్సులు - అభిప్రాయములు, కోరికలు, 
ఆవేదనలు, ఆత్సతలు, ఉద్వేగములు, ఉద్రేకములు అనెడి అలలు కలిగిన సరస్సుల 





సౌందర్య లహరి 





వలె నుండును. కాని, యోగీశ్వరుల మనస్సులు అటువంటి అలలు లేని సరస్సులవలె 
వుండును. ఇట్టి నిర్మలమైన, నిశ్చలమైన మానవ సరొవరములందు మాత్రమే ఈ 
శివశక్తులు అను హంసద్వయము సంచరించును. 
శివశక్తులనెడి ఈ రాజహంసల జంట చేయు సల్లాప సంభాషణాదులే వేద 
వేదాంగాది అష్టాదశ విద్యలుగా (నాలుగు వేదములు, ఆటు వేదాంగముల, 
మీమాంస, న్యాయ, దర్శన, ధర్మశాస్త్ర; ఆయుర్వేద, గాంధర్వవేద, ధనుర్వేద, 
అర్హశా,స్త్రములను కలిపి ఈ పదునెనిమది విద్యలను అష్టాదశ విద్యలందురు) 
రూపొందును. ఈ శివశక్తులనెడి పరమహంస ద్వంద్వము - జలముల నుండి 
క్షీరమును గ్రహించునట్లు దోషముల నుండి సద్గుణ సముదాయమును గగ్రహించగలనవు. 
పెన తెలిపిన లక్షణములు గల శివశక్తులనెడి హంస ద్వంద్వమును సాధకులు 
ఈ అనాహత చక్రము వద్ద ధ్యానించవలెను. అనాహత చక్రము వద్ద ధ్యానము 
చేయవలసిన శివశక్తుల జంటను 'హంసేశ్వర - హంసేశ్వరి అందురు. 
అతిథి 
సంస్కృత శ్లోకము - 39 
శ్లో. తవ స్వాధిష్టానే హుతవహ మధిష్టాయ నిరతం 
తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయామ్‌ 
యదాలోకే లోకాన్‌ దహతి మహతి (క్రో ధకలితే 
దయాగ్రా యా దృష్టి శ్శిశిరముపచారం రచయతి. 
అనువాద పద్యము 
ఉ. ధ్యాశము జేతునమ్మ [పప్రళయాగ్నిని యాశ్రమ మంది నీ యధి 
ష్టానమునన్‌ మహత్సమయ సాథ్విని జేర్చి నిరంతరమ్ము, (కో 
ధానల వీక్షణమ్ము నకు నాహుతి జెందుచునుండ లోకముల్‌ 
ప నయనాగర్ర దృష్టి చలవిచ్చుచు సేవలు జేయు దానినేన. 


టీక 
(ఓ జగజ్జననీ!) తవ = నీ యొక్క, స్వాధిష్టానే = స్వాధిష్టాన చక్రమందలి, 
హుతవహం = అగ్నితత్త్వమును, అధిష్టాయ = అధిష్టించి, నిరతం = ఎల్లపుడు, 


సౌందర్య లహరి 153 | 





(వెలుగొందు) = తం = ఆ, సంవర్తమ్‌ = “సంవర్తము” అను అగ్ని రూపములో 
ప్రకాశించు పరశివుని, ఈడే = స్తుతించెదను, సమయాం = సమయము అను 
పేరుగలదైన, మహతీం = మహిమాన్వితమైన - గొప్పదైన, తాంచ = సంవర్తాగ్ని 
రూపమైన నిన్ను గూడ, ఈడే = స్తుతించెదను, మహతి = మిక్కిలి గొప్పదై, 
క్రోధకలితే = క్రోధముతో కూడినదైన, యత్‌ + ఆలోకే = యదాలోకే = 
సంవర్తాగ్నిరూపుడైన ఏ పరమేశ్వరుని యొక్క వీక్షణము, లోకాన్‌ = భూలోకాది 
లోకములను, దహతి = దహించునది అగుచుండగా, యా = వీ, దయార్ర్రా = 
కృపకలిగిన, దృష్టః = చూపు, శిశిరం = శీతలమును, ఉపచారం = ఉపశమనమును 
కలిగించు సత్కారమును, రచయితి = కావించుచున్నదో. 
తాత్పర్యము 

ఓ జగజ్జనని ! నీ స్వాధిష్టాన చక్రమందున్న అగ్నితత్తుమును అధిష్టించి 
నిరంతరము వెలుగొందుచు, ప్రసిద్దుడైన “సంవర్తాగ్ని, అను రూపముతో జ్వలించు 
ఆ పరమేశ్వరుని స్తుతించుచున్నాను. అట్లే మహిమాన్వితమైన, మహనీయురాలైన, 
“సమయా అను పేరు గలదియు, ఆ సంవర్తాగ్ని రూపిణియైన శక్తిని (నిన్ను) 
స్తుతించెదును. మహత్తరము, మహాద్భుతమునైన పరమేశ్వరుని “సంవర్తము, 
అనుక్రోధాగ్ని దృష్టి భూలోకాదులను దహించగా, నీవు దయాకర దృష్టితో ఆ 
లోకవుు లన్నిటిని శీత లోపచారవములతో ఉపళవునవుఎ కలుగ జేసి 
సంరక్షించుచున్నావు. 

వివరణము 

స్వాధిష్టాన చక్రము వద్ద ధ్యానము చేయవలసిన శివశక్తులను గూర్చి ఈ 
శకము నందు చెప్పబడుచున్నది. స్వాధిష్థానము అగ్నితత్త్యమును నియం త్రించును. 
ఈ చక్రము వద్ద “సంవర్తాగ్ని? అను మహాగ్ని జ్వాలలను చిందించు పరమేశ్వరుని, 
ఆ సరసనే మహనీయురాలు 'సమయి' అను పేరుగలిగినది అగు ఆ సంవర్తాగ్ని 
రూపిణి యైన శక్తిని కలిపి ధ్యానించవలెను. “సంవర్తము” అను ప్రళయకాల రు ద్రాళిక 
నయన జ్వాలలకు భూలోకాదులన్నియు దహించుకుపోవుచుండగా - దయార్రమైన 





సౌందర్య లహరి 





చల్లని చూపులతో జగజ్జనని ఆ లోకములకు శీతలోపచారములు కలుగునట్లుగ 
ఉపశమనము కలుగ చేసి, వాటిపునః సృష్టికై సంరక్షించును. ఈ విషయమునే 
ఆదిశంకరులు తన అర్ధనారీశ్వర స్తోత్రములో అమ్మవారి లాస్యమును, అయ్యవారి 
తాండవమును ఇదే విధముగా స్తుతించెను. 
“ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయ్లై 
సమస్త సంహారక తాండవాయ' - నమశ్శివాయై చ నమశ్శివాయ. 
ఈ స్వాధిష్టాన చక్రము మనలో జీర్ణాశయము వద్ద వుండును. అందువలన 
దీనిని ఆంగ్లములో ‘Spleen centre' అందురు. మనము తిను అన్ని రకముల ఆహార 
పదార్ధములు జీర్ణాశయము అను హోమ గుండములో జఠరాన్నికి ఆహుతి అయి, 
అవి అన్నియు సూక్మరూపమును పొందును. నిర్మాణాత్మక చైతన్య స్వరూపిణి 
అయిన అమ్మవారి శక్తి వలన ఆ సూక్ష్మ రూపములలో నున్న ఆహార పదార్ధములు 
అన్నియు రస, రక్త, మాంసాది ధాతువులుగా మారి, శరీర పోషణకై ఉపయోగపడి, 
మనలో పునర్జివనము పొందును అను ప్రక్రియతో ఈ స్వాధిష్టాన కార్యకలపామును 
పోల్చుకొనవచ్చును. స్వాధిష్టాన చక్రము వద్ద ధ్యానము చేయబడు శివశక్తుల పేర్లు 
“సమవర్తేశ్వర - సమయాంబి. 
తిరి టి 
సంస్కృత శ్లోకము - 40 
శ్లో. తటిత్త్వంతం శక్త్యా తిమిర పరిపంధిస్ఫురణయా 
స్పురన్నానా రత్నా భరణ పరిణ ద్ధేంద్ర ధనుషమ్‌ 
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్‌ 
నిషే వే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనమ్‌. 
అనువాద పద్యము 
ఉ. నీ యమణిఫూర చక్రమున, నిన్‌ తిమిరమ్ముకు శతుశక్తి సౌ 
దాయమని గూడి, వర్ధమణి ధామ విభూషణ జన్యయమైన, సు 
(తామ ధనుస్సు గల్లి [ప్రమధాధిపభాస్కర తప్తలోళ ను 
శ్యాయలమైన మేఘముగ ధ్యానము జేయుచు నేను గొల్ఫెదన్‌. 


సౌందర్య లహరి 


టీక 
(ఓ జగజ్జననీ!) తవ = నీ యొక్క, మణిపూర = మణిపుర చక్రమే, 
ఏకశరణం = ముఖ్యమైన నివాసముగా గలదియు, తిమిర = (ఆ మణిపూర చక్రమున 
పొందిన) చీకటికి, పరిపంథి = శత్రువై; స్ఫురణయా = ప్రకాశించునట్టి, శక్యా = 
శక్తి చేత, తటిత్త్రంతం = విద్యుల్లత, అనగా - మెటుపు గలదియు, స్ఫురత్‌ = 
ప్రకాశించుచున్న, నానారత్న = వివిధములైన రత్నముల చేత నిర్మింపబడిన, ఆభరణ 
= నగలచేత, పరిణద్ద = కూర్చబడిన, ఇంద్రధనుషం = ఇంద్రధనుస్సు గలదియు, 
శ్యామం = నీలి వన్నెలు గలదియు, హర మిహిర తప్తం = శివుడను సూర్యునిచే 
దగ్ధమైన, త్రిభువన = మూడు లోకముల గూల్ళి, వర్షంతం = వర్గించునదైన, కంఅపీ . 
= ఇట్టిది అని చెప్పడానికి వీలుకాని, మేఘం = మేఘస్వరూపమున నున్న శివుని, 
నిషేవే = చక్కగా సేవించెదను. 
తాత్పర్యము 
నీ మణిపూర చక్రమే నివాసముగా గలిగి, ఆ మణిపూర చక్రమును 
ఆక్రమించి యుండు చీకటికి శత్రువై ప్రకాశించునట్టి మెజుపుశక్తిని గలిగి, వివిధ 
రత్నముల చేత తయారు చేయబడిన నగల చేత కూర్చబడిన ఇం ద్రధనుస్సును గలిగి, 
నీలి వన్నెలు గలిగిన హరుడను సూర్యునిచే (సంవర్తాగ్నిచే) దగ్ధమైన మూడు 
లోకములకు తాపోపశమునముగా వర్షించునదియు, ఇంతటిది అని చెప్పనలవి 
కానిదియు అయిన - మేఘమును, మేఘ స్వరూపములో ' నున్న శివుని సేవించు 
చున్నాను. 








వివరణము 
మణిపూర చక్రము వద్ద ధ్యానము చేయవలసిన శివ -శక్తుల గురించి ఈ 
శ్లోకములో చెప్పబడుచున్నది. మణిపూర చక్రము జలతత్త్వమును నియంత్రించును. 
ఈ మణిపూర చక్రము మానవ శ రీరములో వాస్తవమునకు అనాహత చక్రము తరువాత 
వెన్నెముక వెంబడి క్రిందుగా నాభివద్ద నుండు చ క్రమైనప్పటికిని పంచభూతముల 
అవరోహణ క్రమము ననుసరించి వాయుతత్త్యమును నియంత్రించు అనాహతము 
తరువాత అగ్నితత్త్వమునకు సంబంధించిన స్వాధిష్థానము గురించి చెప్పి తరువాత 


156 సౌందర్య లహరి 





జలతత్తమునకు సంబంధించిన ఈ మణిపూర చక్రము గురించి చెప్పబడుచున్నది, 

నాభి - మానవ శరీరమునకు కేంద్రము, లేదా - గరిమనాఖి (Centre 0f Gravity) 
వంటిది. జ్యోతిశ్శాస్త్రములో ఇది తులారాశిచే సూచింపబడును. నాభి - మానవ 
శరీరమును - పై భాగము, క్రింద భాగములుగా - రెండు సమభాగములుగా 
చేయును. (అందుచేతనే నాభి తులారాశిచే సూచితము). ఇది భూమికి భూమధ్యరేఖ 
వంటిది. ఈ నాభికి దిగువన ఉండు లోకములను అధోలోకములనియు, ఎగువ 
వుండు లోకములను ఊర్ధ్వ లోకములనియు అందురు. నాభికి = కంఠమునకు 
మధ్య వుండు లోకములను మర్త్యలోకములనియు (మనుష్య లోకములు), 
కంఠమునకు పైన ఉన్నవాటిని దేవలోకములనియు నాభికి దిగువ వుండు 
లోకములను పాతాళ లేదా రాక్షస లోకములనియు అందురు. (పురాణములలో 
అధ్యాత్మపరముగా వివిధ లోకములకు సంబంధించిన కథలు అర్థము 
చేసుకొనునపుడు ఈ విభజన, ఈ సమన్వయము గుర్తుంచుకొనవలెను.) 

నాభికి దిగువన వుండు లోకములనగా మణిపూర చక్రము నుండి క్రింద 
వుండు లోకములని అర్థము. ఇవి అజ్ఞాన తిమిరములు దట్టముగా వుండు 
లోకములందురు. ఈ అంధకార లోకములను వెలుగులతో నింపుటకు, బంజరు 
భూముల వలె నుండు ఈ లోకములను సస్యశ్యామలము చేయుటకు, మణిపూర 
చక్రమును అధిష్టించి యుండు 'శివ- శక్తులు” “మేఘము - మెటుపు ల రూపములో 
నుందురని ధ్యానము చేసి వారి అనుగ్రహము పొందవలెను. 

(క్రిందటి శ్లోకములో - రుద్రుని క్రోధావిష్టదృష్టి యొక్క ప్రళయాగ్ని 
సెగలకు గురియై మలమల మాడిన లోకములకు తాపోపశమనము ఈ మణిపూర 
చక్రము వద్ద చేయబడు ధ్యానములో చెప్పబడినది). 

వర్దాగమునమునకు ముందు మేఘము, మెటుపు, ఇంద్రధనుస్సుల 
దర్శనము జరుగును. ఇక్కడ శివుడు మేఘునితోను, శక్తి మెజుపు తీగతోను 
పోల్చబడిరి. క్రిందటి శ్లోకములో స్వాధిష్టాన్ని ప్రళయ కాలరుద్రుడైన హరునితో 
పోల్చ్బబడినది. అనాహత మందలి మిహిరునికి (సూర్యునికి) ఈ హరునికి గురి 
కాబడిన లోకములతో నాడులు పోల్చబడినవి. మేఘుని ఆశ్రయించి యుండు 
ఇంద్రధనుస్సులలోని వివిధ వర్ణములే కుండలినీ శక్తికి కాంతులు విరజిమ్ము 
ఆభరణములుగా పోల్చబడినవి. 


శ లు ట్ర 


నౌందర్య లహరి 157 





సంస్కృత శ్లోకము - 41 
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా 
నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటమ్‌ 
ఉభాభ్యామేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయా 
సనాథాభ్యాం జజ్జే జనక జననీమ జ్ఞగ దిదమ్‌. 
అనువాద పద్యము 

చం. నవరస వూర్ధమైన శటనయ్మును జేయు నవాత్ముడైన యా 

శిలని సమీపమున్‌ సమయ చిత్కళ కాంతయు లాస్యమాడ దాం 

డవముశుగూడునట్టి మిథునమ్ము ను మయూలముశందు గొల్లెదన్‌ 

శిభతరమైన వీరిళ్ళప సృష్టికి తల్లియు - తండి నీయగా. 


టీక 


(ఓ జగజ్జననీ!) తవ = నీ యొక్క, మూలాధారే = మూలాధార 
చక్రమునందు, లాస్యపరయా = నృత్యాసక్తిగల, సమయయాసహా = “సమయ” 
అను పేరుగల శక్తి గూడ, నవ = తొమ్మిది, రస = శృంగారాదిరసముల చేత, 
మహత్‌ = అద్భుతమైన, తాండవ = నాట్యమునందు, నట = అభినయించువాడైన, 
నవ + ఆత్మానం = తొమ్మిది రూపులుగల ఆనందభైరవుని, మన్యే = తలచెదను, 
ఉదయవిధిం = జగదుత్పత్తి కార్యమును, ఉద్దిశ్య = ఉద్దేశించి, ఏతాభ్యాం = ఈ, 
ఉభాభ్యాం = ఇరువురి చేత (అనగా - ఆనందభైరవ మహాభైరవుల చేత), దయయా 
= (ప్రళయాగ్నీకి దగ్ధమైన లోకములను మరల నుత్సత్తి చేయుట యందు) కరుణతో, 
సనాథాభ్యాం = ఇరువురి కలయిక చేత, ఇదంజగత్‌ = ఈ జగత్తు, జనక జననీమత్‌ 
= తండ్రియు తల్లియు గలది (అగుచున్నదని) జజ్లే = తెలుసుకొనుచున్నాను. 

తాత్పర్యము 

తల్లీ ! జగజ్జననీ ! నీ యొక్క మూలాధార చక్రము నందు - లాస్యము 
నందు ఆసక్తురాలైన “సమయా” అను పేరుగల మహాభైరవితో గూడి, శృంగారాది 
నవరసములతో నొప్పారు “తాండవి మును అభినయించు వానిని - నవాత్మునిగా, 
లేదా - తొమ్మిది రూపులు గల ఆనందభైరవునిగా తలంచుచున్నాను. ప్రళయాగ్నికి 


ప్ప 


158 | సౌందర్య లహరి 





దగ్గమైన లోకములను మరల నుత్పత్తి చేయు కారణమువలన, ఈ ఇరువురి 
కలయికతో జగత్తు తల్లితం డ్రులు కలిగినదగుచున్నదని తెలుసుక్‌" నుచున్నాను. 
వివరణము 

ప్రస్తుత 41వ శ్లోకముతో సౌందర్యలహరిలోని పూర్వభాగము పూర్తి 
అగును. ఈ పూర్వభాగమును ' ఆనందలహరి అని గూడా వ్యవహరింతురు. ఈ 
భాగమునందు ఎక్కువ షట్ట[క్రముల గుటీంచి (శ్రీచక్రము గుజీంచి, షట్ట క్రములవద్ద 
ధ్యానము చేయవలసిన అధిష్టాన దేవతా మూర్తుల గుటీంచి - వివరణ ఉండును. 
ప్రస్తుత శ్లోకములో షట క్రములలో మొదటిది, పృథిఎతత్త్వమును నియం త్రించునది 
అయిన - మూలాధార చక్రము గుటీంచి చెప్పబడుచున్నది. 
లాస్యతాందవములు 

భౌతిక ప్రపంచమునకు “ఆది - అంత్యము”, అనగా “సృష్టి = ప్రళయము” 
లుండును. ఈ సృష్టి ప్రళయములు, అందు జరుగు సన్నివేశ సందర్భములన్నియు 
- శివశక్తుల వివిధ విన్యాసములతో జరుగు నృత్య వికాసములుగా న్యాసము చేసుకొని, 
అవగాహన చేసుకొనవలెను. సృష్టియందు అమ్మవారికి ప్రాధాన్యము, 
ప్రళశయమునందు అయ్యవారికి ప్రాధాన్యము ఉండును. సృష్టి ఆవిర్భావమున జరుపు 
అమ్మవారి నృత్యమును - “లాస్యము అందురు. ప్రళయ ప్రారంభమునకు జరుపు 
అయ్యవారి నృత్యమును “తాండవము” అందురు. లాస్యమును చేయు అమ్మవారిని 
“ఆనందభైరవి గను, తాండవమును చేయు అయ్యవారిని “ఆనంద భైరవుని గను 
సమన్వయ పరచుకొనవలెను. స్వాధిష్టాన చక్రము వద్ద రుద్రకోపాగ్నికి దగ్ధమైన 
లోకములను మరల ఉత్పన్నము గావించుటకు విశ్వజనని జనకులుగా ఈ ఇరువురి 
కలయిక ఆవశ్యకము. శక్తిరూపమును * సవుయాదేవి గను, శివుని - 
“నవాత్మ' కునిగను ఈ మూలాధార చక్రము వద్ద ధ్యానము చేయవలెనని ఈ శకము 
చెప్పుచున్నది. 

శక్తిని 'సమయాదేవి గను, శివుని “నవాత్మ కుని గను చెప్పుటలో సార్థకత 
గలదు. శక్తికి శివునితో ఐదు విధములుగా సామ్యము కలదు. 1) అధిష్టాన సామ్యము, 
2) అనుష్టాన సామ్యము, ౩) అవస్థా సామ్యము, 4) రూప సామ్యము, 5) నామ 
సామ్యము. 


సౌందర్య లహరి 159 | 

మ TT TT TTT TTT మ సమ మప 

1) శివశక్తులిరువురికి గూడా మూలాధారాది షట్ట క్రములు అధిష్టాన 
రూపమై ఉండుటవలన - అధిష్టాన సామ్యము చెల్లుచున్నది. 2) జగత్తుకు ఈ 
ఇరువురు జననీ జనకులుగా చెప్పబడుటవలన - ఇద్దరూ జగత్తుకు సంబంధించిన 
సృష్టి ప్రళయముల ఉత్పత్తికి - లాస్య, తాండవ, నృత్య, రూప కార్యోన్ములగు 
చుండుట వలన - అనుష్టాన సామ్యము చెల్లుచున్నది. 3) వర్షాకాలపు మేఘముతోను, 
ప్రళయాన్నితొను పోల్చబడుట చేత - అవస్తా సావ్యుము చెల్లుచున్నది. 
4) త్రిలోచనత్వ, శశిరేఖా మకుటత్వముల వలనను, పరస్పర దేహార్ధ పరిపూరక 
శోభనత్వము వలనను - రూపసామ్యము చెల్లుచున్నది. 5) “శివ - శివా”, “శర్వ - 
శర్వాణి, “భవ - భవానీ, “రుద్ర - రుద్రాణి మొదలగు నామ యుగళముల 
వలన - నామసామ్యము చెల్లుచున్నది. 

పైన తెలిఎన ఐదు విధముల సామ్యము శివునితో శక్తికి - చెల్లుచుండుటచే 
శక్తిని “సమయా దేవిగా చెప్పుట జరిగింది. 

ఇక శివుని 'నవాత్మకునిగా” చెప్పుటలో గూడా సార్ధకత గలదు. 1) 
కాలవ్యూహము 2) కుల వ్యూహము 3) నామ వ్యూహము 4) జ్ఞాన వ్యూహము 
5) చిత్త వ్యూహము ర) నాద వ్యూహము 7) బిందు వ్యూహము8) కలా వ్యూహము 
9) జీవ వ్యూహము - అను నవ వ్యూహాత్మకుడగుట వలన శివుని నవాత్మకునిగా 
చెప్పుట జరిగినది. (ఈ నవ వ్యూహముల వివరణ - 34వ శ్లోకమైన “శరీరంత్వం 
శంభోః.. అను శ్లుకములో చెప్పబడినది. ఇదే విధముగా శక్తిపరముగా, 1) వామా, 
2) జ్యేష్టా 9) రౌద్రీ 4) అంబికా 5) ఇచ్చా 6) జ్ఞాన 7) క్రియా 8 శాంతి 
9) పరా- అని నవ వ్యూహములు కలవు. “శ చ॥క్రం శివయోర్యపుః...”” అను 
దానిని బట్టి, “చతుర్భిః శ్రీ కంైః** అన్న 11వ శ్లోకములో చెప్పిన దానిని బట్టి - 
(శ్రీకంఠుని కోణములు నాలుగు, శివయువతి కోణములు ఐదు కలసి మరల తొమ్మిది 
మూల త్రికోణములగును. ఈ విధముగా శివుడు *నవాత్మ' కుడని చెప్పుటలో 
సార్థకత కలదు. 
మూలాధారచ క ప్రాధాన్యము 

మూలాధార చక్రము - భౌతిక ప్రపంచమునకు ప్రథమ ప్రథాన కారణము, 
ఆధారము అగును. దిని విశిష్టత దీని పేరులోనే వున్నది. దీని విశిష్టత యోగ 
వాశిష్టములో గూడా - 








సౌందర్య లహరి 


“ఆధార వాత రోధేన శరీరం కంపతేయథా 

ఆధార వాత రోథేన్‌ యోగీనృత్యతి సర్వదా 

ఆధార వాత రోధేన విశ్వం తత్రైవ దృశ్యతే 

సృష్టిరాధార మాధారే ఆధారే సర్వదేవతాః 

ఆధారే సర్వవేదాశ్చ తస్మాదాధార మాగ్రయేత్‌''. 

అని తెలుపబడినది. యోగము ఈ చక్రముతోనే ప్రారంభము. ప్రాణశకి 
వృథాకాకుండా నిరోధింపబడి, చక్రవిలసనమునకు - తద్వారా బీవ వికాసమునకు 
దోహదపడు విధముగా చేయునదియే కుండలినీయోగము. ప్రారంభ చ క్రమైన 
మూలాధార చక్రము వద్ద కుండలినీయోగ సాధన ప్రారంభ (ప్రతి ఫలమును 
సాధించగలుగుటయే గొప్పు అనుభూతి. ఆ అనుభూతిని పొందుట జరిగినచో యోగి 
పులకాంకితుడై నృత్యము చేయను. ఈ నృత్యము శివశక్తుల లాస్య, తాండవ 
నృత్యముతో [శ్రుతి లయ బద్దమగును. అప్పటి నుండి సాధకుని జీవితము సార్టకమై 
విశ్వ ప్రణాళికతో శ్రుతి కుదిరి న్యాసము చెందును. 


ఆధార చక్రము - కవ్వము 


భౌతిక ప్రపంచములో జీవించు జీవి యొక్క జీవనములో తప్పులు 
చేయుట- దిద్దుక్‌ నుట, మంచి చేయుట - మన్నన పొందుట, (ప్రయత్నించుట- 
ఫలితము పొందుట - అనునవి దధిమథనము (అనగా - గట్టగా నున్న పెరుగును 
కవ్వముతో విలుకుట) వంటివి. ఈ జీవన దధిమథనమునకు ముక్తి వంట నవనీతము 
(వెన్న) ప్రతిఫలముగా పొందబడును. ఒకసారి పెరుగునుండి వెలువడిన తరువాత 
వెన్న ఏ విధముగా మజ్జిగకు అంటక, మజ్జిక పై తేలుచూ, దానికి అతీతముగా 
నుండునో - అదే విధముగా ముక్త స్టితి వచ్చిన జీవి సంసారములో వున్ననూ, ఆ 
సంసారము అంటక, దానికి అతీతముగా నుండును. ఈ స్టతి వచ్చుటకు 
దధిమథనములో దండమునకు క్రిందుగా నుండు కవ్వము ఎటువంటిదో 
యోగసాధనలో వెన్నెముక అనెడి యోగదండమునకు క్రిందుగా నుండు మూలాధార 
చక్రము అటువంటిది. యోగసాధనా ప్రతిఫలమునకు కవ్వము వంటి ఈ 
మూలాధారమే ప్రథమ, ప్రథాన ఉపకరణము. ఈ కవ్వము చేయు భ్రమణ 


సౌందర్య లహరి ROR 
ne ST Sees 
వలనములతో మూలాధార చక్రము వద్ద విరాడ్విశ్య సృష్టి ప్రసార రూపమైన శివాశివుల 


లాస్య తాండవములను పోల్ఫుకొనవచ్చును. 





యోగ (ప్రక్రియకు ప్రధానమైన ఈ నృత్యమునే - యోగానందలహరికి 
_ ప్రథమ తరంగ జనక స్థానముగా సమన్వయ పరచుకొనవలెను. 
అటటి 


సంస్కృత శ్లోకము - 42 
గతెర్మాణి క్యత్వం గగనమణిభి స్వాం|[దఘటితం 
కిరీటం తే హైమం హిమగిరి సుతే కీర్తయతి యః 
స నీడేయచ్చాయా చ్యురణ శబలం చం ద్రశకలం 
ధనుశ్మొనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్‌. 
అనువాద పద్యము 
చం. గగనమణీ (పప్రభాతమణి కాంతి నెలార్చు భవత్కిరీటయున్‌ 
పొగడ - గవీశ్వరుండు మరి బోల్చన్‌ మానదు - నీ శిరంబునన్‌ 
జిగిబిగి జ్మితవర్ధముల జిందుచునున్న సుధాంశుఖండరే 


మ 


ఖగని - ప్రరందరాఖ్యువిలుగాశ్‌ హిమపర్వత రాజఫ్రతికా ! 
టీక 

హీమగిరిసుతే ! = ఓ వుంచుకొండ కూతురైన పార్వతీ, మాణిక్యత్వం = 
మాణిక్యాదులచే, గతైః = పొందబడినట్టి, గగనమణిభిః = ఆకాశములో మణులవలె 
ప్రకాశించు ద్వాదశ ఆదిత్యుల చేత, సాంద్రఘటితం = దగ్గజ దగ్గజగా కూర్చడినది 
అగు, హైముం = బంగారముతో నిర్మింపబడిన, తే = నీయొక్క, కిరీటం = 
కిరీటమును, యః = ఏ సాధకుడు (లేదా - కవి) క్రీర్ణయతి = కీర్తించునో (లేదా - 
వర్గించునో), సః = అతడు కిరీటము నందలి ఆ రత్నముల యొక్క, ఛాయా = 
కాంతిచేత, చురణ = వ్యాపించుట యందు, శబలం = పీతారుణనీలవర్థాది చిత్ర 
చిత్ర వర్ణములు గలిగినదైన, చం|ద్రశకలం = చం ద్రరేఖను చూచినపుడు, శౌనాసరం 
= ఇంద్ర సంబంధమైన, ధనుః ఇతి = ధనుస్సు ఇది అని, ధిషణాం = (అతని) 





సౌందర్య లహరి 





బుద్దిని, ననిబధ్నాతి = (ఎట్టు) బంధింపకుండును ? (అనగా - తలచకుండా ఎట్లు 
ఉండును ? - అని భావము. 
తాత్పర్యము 

హిమగిరి సుతా ! ఓ పార్వతీ ! మాణిక్యముల రూపుతో ఆకాశమునకు 
మణుల వలె నుండు ద్వాదశ ఆదిత్యులచేత చక్కగా, దట్టముగా, కూర్చబడి 
చెక్కబడినదైన - నీ బంగారు కిరీటమును ఎవడు వర్ణించి కీర్షించునో అతడు - 
గోళాకారముగా నుండు ఆ నీ కిరీటము నందు పొదగబడిన ఆదిత్యమణి కాంతి 
వ్యాపించుట చేత పసుపు, ఎటుపు, నీలము, ఆకుపచ్చ మొదలగు వింత వింత వన్నెలను 
పొందినదై నీ నుదురుపైన అలంకారముగా నున్న చంద్రరేఖను గాంచి - దానిని 
తప్పనిసరిగా ఆ ఇంద్రధనుస్సే అయి వుండునని తన చిత్తములో భావించి 
ధ్యానించును. 

వివరణము 

ఈ సౌందర్యలహరీ సోత్రరాజము రెండు భాగములుగా విడదీయబడి 
నట్టుండును. 41వ శ్లోకము వరకు మొదటి భాగము పూర్తి అగును. ఈ 42వ 
శ్లోకము నుండి రెండవ భాగము ప్రారంభమగును. మొదటి భాగము నందు - 
శ్రీ చక్రవిశేషములు, మూలాధారాది చక్రవివరములు సంపూర్ణముగా తెలియ 
చేయబడును. భజంతిత్వాంధన్యాః కతిచన చిదానందలహరీం (8వ శ్లోకం) అను 
శ్లో కములోను, “మహాన్తః పశ్యంతో దధితి పరమానందలహరీం* (21వ శ్లోకం) 
అను శ్ఞోకములోను చెప్పబడినట్లు - బాహ్యమైన కాయిక పూజలతో సంబంధము 
లేకుండా వునలోనే ఉండు అమ్మవారిని సూక్మధ్యాన పద్దతిలో ఆరాధించి 
తరించుటకు ఇవ్వబడిన విధానము గలిగినదే - ఈ మొదటి భాగము. ఈ 8వ 
21వ శ్లోకములలో సూచింపబడిన 'ఆనందలహరీ నామముతోనే ఈ భాగము 
సాధారణముగా తెలుపబడును. 

ఇక అంతర్ముఖ ధ్యానము కంటె - ధ్యాన ఆవాహనాది షోడశోపచారాది 
పూజతో బహిర్ముఖవలుగా ఆరా ధించుటకు అవసరవుగు అవ్మువారి 
ఆపాదమస్తమకుటాంతము వరకు వర్ణించి ఇవ్వబడిన వివరములు కలిగినదే రెండవ 


సౌందర్య లహరి 163 | 

RT రా TT Ss కలనా లత లలన తతా లాల లా డా 
భాగము. ఈ రెండవ భాగము - 42వ శ్ఞాకము నుండి చివర వరకు గల శ్ఞోకముల 
సంపుటము. ముఖ్యముగా అమ్మవారి దేహ సౌందర్య వర్ణన ప్రధానముగా గల ఈ 
రెండవ భాగములోని 44వ శ్లోకములో తెలుపబడిన “తనోతు క్షేమం తవవదన 
సొందర్యలహరీం అన్నపాదము ఈ రెండవ భాగమునకు “సౌందర్యలహరీ' 
నామమును ధ్రువపరచునని చెప్పు కొనవచ్చును. ఈ ' అనందలహరి - సౌంద్యరలహరి' 
అను రెండు భాగములను కలిపి “సౌందర్యలహరి అని ఒకే నామముతో ఈ సోత్రము 
సాధారణముగా వ్యవహరింపబడుచున్నది. 

ప్రస్తుత 42వ శ్లోకములో అమ్మవారి తలపై గల మకుటమును, చం ద్రరఖను 
ముందుగా శంకరులు వర్ణించుచున్నారు. ఈ విశ్వమును అమ్మవారి విరాడ్డహముగా 
దర్శించి ఈ సౌందర్యలహరీ భాగములోని శ్లోకములలో శంకరులు వర్ణించిరి. 
అందువలన, అమ్మవారి దేహ వర్ణనతో పాటు భూగోళ, ఖగోళ విజ్ఞానము గూడా 
సమన్వయ పరచబడి ఈ శ్ఞొకములలో ఉండును. 

సాధారణముగా కిరీటము మణులచే కూర్చబడి దగద్దగాయమానముగా 
ప్రకాశించును. ఇక్కడ అమ్మవారిది విశ్వవిరాడ్డేహము కాబట్టి ఇట్టి విరాడ్డేవీ 
మకుటమునకు సామాన్య మణులు సరిపోవునా ? ఆకాశమే మకుటముగా తోడి 
వుస్తకము అనియు, భూమియే పాదములు అనియు పురుష సూక్తములో 
“శీర్షో ద్యౌః సమవర్తత!?” పద్భ్యాగ్‌ం భూమిః: అని చెప్పబనది. కాబట్టి - ఆకాశ 
మస్తకమకుటమునకు సరిపోవు మణులుండవలెను. ఆకాశమునందు పెద్ద 
పరిమాణములో వుణుల వలె (ప్రకాశించునవి ఏవి ? - అని (ప్రశ్నించుకొని, 
ఊహించుకొనినపుడు తప్పనిసరిగా సూర్యుడు గుర్తు రాక మానడు. ఈ సూర్యుల 
పేరే ఆదిత్యుడు. ఈ ఆదిత్యులు 12 మంది ఉందురు. వీరినే * ద్వాదశాదిత్యులు 
అందురు. (వీరి పేర్లు 1. ఇంద్రుడు, 2. ధాత ౩. పర్జన్యుడు 4. త్వష్టరి. పూషుడు 
7. అర్యముడు 7. భగుడు8. వివస్వంతుడు 9. విష్ణువు 10. అంశుమంతుడు 11. 
వరుణుడు 12. మిత్రుడు. ఈ ద్వాదశాదిత్యులు వెలుగుల లోకములకు (Planes 
of light and Radiation) ) అధిపతులు. ఈ ద్వాదశాదిత్యులనే అమ్మవారి 
మకుటమునకు కూర్చబడిన మణులుగా దర్శింపవలెనని ఈ శ్ఞొక ప్రథమ పాద 
భావము. 





ఇక “గగనమే మస్తక మకుటముగాగల అమ్మవారి యొక్క తలపై గల 





సౌందర్య లహరి 





చంద్రరేఖ ఎట్లు తోచవలెను ? - అను ప్రశ్న ఉదయించినపుడు అందుకు సమధానము 
గూడా శంకరులు మిగిలిన పాదములలో చెప్పుచున్నారు. 

తెల్లగా కనబడు సూర్యుని కిరణములలో వాస్తవమునకు నీలహరిత్ర 
పీతారుణాది వర్ణములు (V1B60R) అన్నియు నిక్షిప్తమై వుండునని భౌతిక విజ్ఞాన 
శాస్త్రము చెప్పును. మకుటముపై కూర్చబడిన సూర్యమణుల ప్రకాశము - 
అమ్మవారి తలపైననే అలంకారముగా గల చంద్రరఖ పైబడి - పరావర్తనము చెంది, 
ప్రకాశించునపుడు ఆ వివిధ వర్ణములు వ్యక్తమగును. అప్పుడు ఆ విధముగా వివిధ 
వర్ణములతో (ప్రకాశించు చం ద్రరేఖను చూచినపుడు - ఆ చంద్రరేఖ సప్త వర్ణములతో 
అందముగా, ఆకర్షణీయముగా, ఆనందదాయకముగా కనుపించు ఇం ద్రధనుస్సువలె 
ద్యోతమవక మానదని శంకరుల నిర్ధారణ. స్తవనీయమైన శంకరుల ఈ దర్శనము 
కడుంగడు కవునీయము. దర్శించిన దానిని ఇతరుల హృదయములకు 
హత్తుకొనునట్లు గూడా చెప్పగలుగుటకు ఉదహరించిన ఉపమానము రమణీయము. 
నిరంతర స్మరణీయము. 

ఈ శ్లోకములో కొన్ని ఖగోళ రహస్యములు గూడా గలవు. అమ్మవారి 
మకుటముపై మణివంటి సూర్యుడు, ఆ పైననే సమీపములో అందమైన సన్నని 
చంద్రరేఖ ఉండును. ఈ దృశ్యము ఆకాశములో గూడా కొన్ని సమయములలో 
ద్యోతకమవు చుండును. దాని వివరములు ఖగోళశా[న్హ్ర పరముగా అర్ధము 
చేసుకొనవలెను. 

అమావాస్యనాడు సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో, ఒకే డీగ్రీవద్ద 
వుందురు. సూర్యుడు రాశి చక్రములో 1 రోజుకు 1 డిగ్రీ ముందుకు పోవును. 
చంద్రుడు సుమారు 13° ముందుకు పోవును. అనగా - సూర్యునితో పోల్చినపుడు 
చంద్రుని సాపేక్ష వేగము 1 రోజుకు 13° - 1° = 12° అగును. ఒక్కొక్క రోజుకు 
చంద్రుడు ఈ 12" సాపేక్షవేగముతో సూర్యుని కంటె ముందు వుండును. 
(మాసములొని మొత్తము 15 + 15 = 30 తిథులలో చంద్రుడు 30 ౫12 = 360 
డిగ్రీలు పూర్తి చేసి మాసాంతమునకు మరల సూర్యుని వద్దకు చేరును.) 

అమావాస్యనాడు సూర్యుడు, చంద్రుడు - రాశి చక్రములో ఒక చోటనే 


సౌందర్య లహరి 
పా కాడా డా నర రా ల కో కాకా కా 
వుండగా, ఆ మర్నాడు - అనగా - శుద్ద పాడ్యమి నాడు చంద్రుడు సూర్యునకు 
12 ముందు ఉండును. అనగా - ఈ విధముగా పోవుచూ పూర్ణిమ వచ్చునాటికి 
15 ౫12 = 180° సూర్యునకు ముందు వుండును. అనగా - ఆ పూర్ణిమ నాడు 
సూర్యునకు సరిగా 180లో చంద్రుడు వుండును. అనగా సూర్యోదయము 
వేళకు సూర్యుడు తూర్పుదిశ వద్ద ఉండగా - చంద్రుడు పళ్చిమ దిక్కున ఉండును. 
లేదా - సూర్యాస్తమయ సమయములో సూర్యుడు పశ్చిమ దిక్కున క్రిందికి 
క్రుంగుచుండగా చంద్రుడు తూర్పు దిక్కున పైకి ఉదయించు చుండును. 
అమావాస్య నాడు సూర్యుడు, చంద్రుడు రాశి చక్రములో ఒక చోటనే 
ఉండగా, అమావాస్యకు ముందురోజు అనగా కృష్ణ చతుర్దశి రోజున చంద్రుడు 
సూర్యుని కన్న 12° వెనుక ఉండును. ఈ ప్రస్తుత శ్లోకములో వర్ణించిన అమ్మవారి 
మకుటములోని దినమణి (సూర్యుడు), ఇంద్రధనుస్సు వలె భాసించు ఇందు రేఖలు 
- సూర్యచంద్రులతో కూడిన అమావాస్య కృష్ణవతుర్దశి సంధికాలము నాటి 
దృశ్యముగా స్ఫురింప చేయును. ఇందువలననే - కృష్ణ చతుర్దశిని అమ్మవారి మకుట 
ధ్యానమునకు సమన్వయ రూపముగా చెప్పుదురు. శరదృతువులోని కార్తీక కృష్ణ 
చతుర్దశి అయినచో ఈ దృశ్యమును మరింత స్ఫుటముగా స్ఫురింపజేయును. 
అందువలననే - కార్తీక కృష్ణ చతుర్దశిని “రూప చతుర్దశి అని గూడా చెప్పుదురు. 
భిళి9ి 





సంస్కృత శ్లోకము - 43 
శో. ధునోతు ధ్వాంతం న స్తులిత దళితేం దీవరవనం 
ఘనస్నెగ్ధ శ్లక్షం చికుర నికురుంబం తవ శివే 
యవీయం సౌరభ్యం సహజ ముపలబ్బుం సుమనసో 
వసన్వస్మి శ్మన్యే వలమథన వాటీ విటపినామ్‌. 
అనువాద పద్యము 
శా. శ్యామస్నిగ్రతటిత్స మన్వయ రుచుల్‌ సాధించు నిందీవర 
స్తోమ శ్రీరుబచి గుప్పచున్‌ పరిమళ స్పూర్తుల్‌గొనన్‌ నందనా 
రామంబందలి కల్ప సూనతతి దూరంగోరు నీ వేణియున్‌ 
మా మాలిశ్యతముస్సు బోదొలచుగా మా డెందముల్‌ వెల్గగాగ్‌. 





166 | సౌందర్య లహరి 
i 
టీక 
(హే శివే! = (ఓ) పార్వతీ, దళిత = వికసించిన, ఇందీవరవనం = 
నల్లకలువలతో దట్టముగా నిండి యున్న తోటవలె ఒప్పారుచు, ఘన = నల్లని మేఘము 
వలె, లేదా - చక్కనైన, స్నిగ్ధ = సుగంధ తైలవాసనలు గుబాళించుచు, లేడా - 
నునుపుగా నుండునదియు, శ్లక్లం = మెత్తగా నుండునదియు, అయిన - త్రవ = 
నీయొక్క, చికుర నికురుంబం = శిరోజముల సమూహము, లేదా - కేశపాశము, 
నః = మా యొక్క, ధ్వాంతం = అంతస్తమిరమును, అనగా - హృదయగత 
అజ్ఞానాంధకారమును, ధునోతు = తొలగించుగాక, యదీయం = ఏ కేశపాశ 
సంబంధమైన, సహజం = స్వభావసిద్దమైన, సౌరభ్యం = పరిమళమును, ఉపలబ్బుం 
= పొందుటకు, అస్మిన్‌ = ఈ కేశపాశమందు, వలమథన = ఇంద్రుని, వాటీ = 
నందనోద్యానవుందలి, విటపినాం = కల్పవృక్షముల యొక్క, సువునసః = 
పుష్పములు, వసంతి = నివసించుచున్నవని, లేదా - తురమబడుటను కోరుచున్నవని, 
మన్యే = తలంచెదను. 
తాత్పర్యము 

ఓ తల్లీ! పార్వతీ ! వికసించుచున్న నల్లకలువలు ఒత్తుగా నున్న తోటవలె 
ఒప్పారుచు - నల్లదనము, చిక్కదనము, నునుపుదనము, మెత్తదనము గలిగిన నీ 
కేశ పాశమునందు తురమబడుటకు, లేదా - వసించుటకు స్వర్గలోకమందలి 
కల్పవృక్ష పుష్పములు ఆసక్తిగా ఎదురు చూచుచుండును. అట్టి నీ కేశపాశ దర్శనము 
మా హృదయగత అజ్ఞానాంధకారమును తొలగించి, మమ్ము ప్రజ్ఞానవంతులుగా 
చేయుగాక! . 

వివరణము 

కిరీట వర్ణన అయిన తరువాత అమ్మవారి తలక ట్టు, కేశపాశముల గుటీంచి 
సంబంధించి ఈ శ్ఞాకములో చెప్పబడుచున్నది. క్రొత్తగా వికసించుచున్న, ఒత్తుగా 
దట్టముగానున్న నల్గ్లకలువల తోటవలె అమ్మవారి తలకట్టు వున్నదట ! ఒత్తుగా వున్న 
నల్ల కలువల తోటను చూచుచున్నపుడు - నల్లదనము, చిక్కదనము, నునుపుదనము, 
మెటుపుదనము, మెత్తదనముల కలయిక లక్షణము ద్యోతకమగును. సరిగా 


సౌందర్య లహరి 


అమ్మవారి కురులకు ఈ లక్షణము లన్నియు ఉండి, సహజమైన సౌరభము గూడా 
ఉండును. తలకట్టు ప్రాంతములో బ్రహ్మరం ధ్ర ప్రాంతము వద్దనే సహస్రారచక్రము, 
చంద్రముండలము (సుధాసము॥ద్రము) వుండును. ఈ చంద్రవుండలము 
ఘనీభవించిన వెన్నెలను కలిగి యుండును. కాబట్ట, ఈ వెన్నెల ప్రభావమువలన 
ఎలుగొందుచు వికసించు నల్లకలువలతో ఆ ప్రాంత మందలి తలకట్టు కురులను 
పోల్చుట చక్కని జౌచిత్యమును తెలియచేయునని అంతరార్థము. 

సాధారణముగా రకరకముల పుష్పములను (స్త్రీలు తమ తమ కబరీ 
బంధము నందు తురుముటకు ఆసక్తిని, ఆతృతను చూపుదురు. కాని, 
ఇం[ద్రలోకమునందలి కల్పవృక్ష పుష్పములు - తాము ఎప్పుడు అమ్మవారి 
సెన్నెరులందు వసించి, ఆకురుల సహజ సుగంధమును పొంది, తమ పుష్ప లక్షణ 
జాన్నత్యమును పెంపొందింప చేసుకొనగలమా - అని ఉవ్విళ్ళూరుచుండునట ! 

సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే...? అన్న 8వ శ్ళొకములొ 
చెప్పినట్లు బ్రహ్మ రంధ్ర ప్రాంతములో కల్పవృక్షముల సమూహముచే చుట్టబడి వుండు 
సుధాసిందు మధ్యలోనే అమ్మవారి నివాసము. ఇక చేరువలో ని అమ్మవారి కురులలో 
కల్ప వృక్ష విరులు చేరుటకు ఆసక్తిని చూపవా ? అజ్టులు చాచవా ? - అని 
అంతరార్ధము. 

మన శ్లేశములకు, కోరికలకు - కేశములు ప్రతీకలని 'నరంవర్షయాంసం.. 
గల ద్వేణీబంధాః...”” అన్న శ్లోకములో వివరించుట జరిగినది. అమ్మవారి కబరీ 
బంధ దర్శనముతో మన పాపమువలన, అజ్ఞానము వలన ఎర్చడు శ్లేశములు, 
కర్మబంధము తొలగింపబడి; హృదయము ప్రకాళనమై - (ప్రజ్ఞానవంతుల 
మగుదమను సూచన అంతర్టినమై ఈ శ్లోకభావములో నున్నది. అనగా - “జన్మల 
తరబడి గట్టిపడి, పీటముడి పడిన కర్మబంధము - దేని దర్శనముతో పూర్తిగా 
విడివడి అజ్ఞాన దూరులమై, ప్రజ్ఞాపంతుల మగుదుమో - అట్టిది అమ్మవారి 


కబరీబంధము””* అని అంతరార్ధము. 
శీత ఈ 








సౌందర్య లహరి 





సంస్కత శ్లోకము - 44 
తనోతు క్షేమం న స్తవ వదన సౌందర్యలహరీ 
పరీవాహ స్రోత స్సరణిరివ సీమంత సరణిః 
వహన్షీ సిందూరం ప్రబల కబరీ భార తిమిర 
ద్విషాం బృందైర్బందీకృత మివ నవీనార్క కిరణమ్‌. 
అనువాద పద్యము 
ఉ. భారకచాంధకార పరిపన్ధుల చేతుల చిక్కినట్టి బా 
లారుణ ధామ రేఖవలె ఛందము లొల్మెడు సిందురమ్ము తో 
తీరము లేని నీదు యుఖదీప్తి సరస్సు న పిల్లకాల్వగా 
తీరిన నీదు పాపట మదీయయు సేమము కూర్చు నిచ్చలున్‌. 


టీక 


(ఓ జగజ్జననీ!) తవ = నీ యొక్క, వదన సౌందర్య = ముఖ సౌందర్యపు, 
లహరీ = అలల వెల్లువల యొక్క, పరీవాహ = కాలువయందు, స్రోతః = నీటి 
ప్రవాహము వలె పారుచున్న, సరణిః ఇవ = దారివలె కనబడు, సమంతసరణిః = నీ 
పాపట దారి, - ప్రబల = బలముగాను, దట్టముగాను ఉన్న, కబరీభార = (నీ) 
కురుల మొత్తమును, తిమిర = కటిక చీకటి రూపముగా గలిగి యున్న, ద్విషాం = 
శత్రువుల, బృందైః = సమూహముచేత, బందీకృతం = బందీగా చేయబడిన, నవీన 
+ అర్క = ప్రాతః కాలపు సూర్యుని, కిరణం = కిరణమువలై, సిందూర = 
సిందూరమును, వహంతీ = వహించుచున్నదై, నః= మాకు; క్షేమం = శుభమును, 
క్షేమమును, తనోతు = విస్తరింప చేయుగాక ! 

తాత్పర్యము 

తల్లీ ! జగజ్జననీ | నీ ముఖ సౌందర్య (ప్రకాశ ప్రవాహము ్రవహించుటకు 
వీలుగా నుండు కాలువవలె - నీ పాపట దారి కనబడుచున్నది. ఆ పాపటకు 
ఇరువైపులా దట్టముగానున్న నీ కురుల సమూహములు - కటికచీకటి రూపముతో 
ఇరువైపులా బృందములుగా తీరి యున్న శత్రువులవలె కనబడు చుండగా - వాటి 
మధ్య బందీగా చిక్కబడిన పాత్రః కాలసూర్య కిరణము వలె - నీ పాపట యందలి 


x 


సౌందర్య లహరి 








సింధూరపు రేఖ భాసించుచున్నది. అట్టి సిందూర రేఖతో నుండు నీ పాపట మాకు 
నిత్యము శుభ సౌభాగ్య యోగ కేమములను విస్తరింపచేయుగాక ! 
వివరణము 

అమ్మవారి కిరీట, కబరీ బంధములను వర్ణించిన తరువాత ప్రస్తుత 
శ్లోకములో ఆదిశంకరులు అమ్మవారి పాపట, (కేశవీధి) అందలి సిందూరరేఖను 
అత్యద్భుతమైన ఉపమానములతో వర్ణించుచున్నారు. రెండు భాగములుగా చెప్పబడు 
ఈ సోత్రము యొక్క రెండవ భాగము “సౌందర్యలహరి నామముతో వ్యవహరింప 
బడుటకు సూచన ప్రాయమైన “సౌందర్యలహరి పద ప్రయోగము ఈ శ్లోకములో 
గలదు. 

ఈ శ్లోకము నందలి భావము పూర్తిగా అవగాహన గలిగి, అమ్మవారి పాపట, 
అందలి సిందూరరేఖ - ఏ విధముగా నున్నవో దర్శనము జరుగుటకు - 
సంక్షిప్తముగా కాక, విపులముగా వివరించుకొనవలసిన అవసరమున్నది. లేనిచో 
- పాత వ్యాఖ్యానములలో వలె, సంక్షిప్త వివరణము వలన సందిగ్ధత, అసంపూర్ణత్వము 
చోటు చేసుకొను అవకాశము కలదు. 

అమ్మవారి తలకట్టు పై జుట్టు - నునుపుగా, చిక్కగా, చక్కగా, మెత్తగా, 
ఒత్తుగా వుండునని క్రిందటి ““ధునోతుధ్వాంతం...”” అన్న 43వ శ్లోకములో 
చెప్పబడినది. ఆ తలకట్టుకు మధ్యగా బుజుమార్గములో - కేశపాశములు 
ఇరువైపులా - సమముగా, సౌష్టవరీతిలో ఉండునట్లు - పాపట ఉన్నది. ఆ పాపటలో 
సిందూరరేఖ అందముగా వున్నది. ఈ విషయములను ప్రస్తుత శ్లోకములో 
ఆదిశంకరులు వర్ణించుచున్నారు. 
పాపట ప్రాముఖ్యము 

అమ్మవారి వదన సౌందర్య కాంతులు ప్రహించుటకు అనువుగానుండు 
విధముగా - పిల్లకాలువ రూపములో అమ్మవారి పాపట - తిన్నగా, తీరుగా తలకట్టు 
మధ్య భాగములో ఉన్నదిట ! అనగా, ఈ పాపట - తలకట్టుపై గల బ్రహ్మరంధ్ర 
ప్రాంతము చేరుటయే యోగ సాధనకు పరాకాస్టస్టితి అని గూడా గ్రహించవలెను. 
అమ్మవారి ముఖ సౌందర్య ప్రకాశము యోగ వికాసమునకు ప్రతీక కాబట్టి, అమ్మవారి 
పాపట ఆ యోగ వికాస ప్రగతికి సద్గతి అగునను సూచన గూడా ఈ ఉపమానములో 


యు సౌందర్య లహరి 





గలదు (శ్రీ) లలితా సహస్ర నామ స్తోత్రములో అమ్మవారు “సద్గతి ప్రదా" అని 201 
నామములో చెప్పబడిన విషయము ఇక్కడ గుర్తుంచుకొనవలెను) ఈ బ్రహ్మరంధ్ర 
ప్రాంతమువద్దనే సుముహూర్తములకు జీలకజ్ఞ, బెల్లము ఉంచి, లక్ష్యసిద్దిని, యోగ 
సిద్దిని కోరుదురని గూడా గ్రహించవలెను. 
చీకటి కురుల ప్రణాళిక 

తన రాకతో వెలుగును పెంచి, చీకటిని త్రుంచు సూర్య కిరణములక్రు 
ప్రబల శత్రువైన చిమ్మవీకటుల సమూహము వలె - అమ్మవారి తలకట్టుపై కురుల 
తీరు ఉన్నదిట! సూర్య కిరణముల రాకతో - ఈ చీకటి అనెడి శత్రువుకు - ప్రతి 
ఉదయము పరాభవము జరుగును. ఈ పరాభవ బాధకు తగిన ప్రతీకారము 
తీర్చుకొనవలెనని చెల్లా చెదురుగా నున్న చీకటులన్నియు ఒక చోట సమావేశమై 
ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించు కున్నవట ! 

సూర్యుడు పూర్తిగా ఉద యించినచో వచ) వెలుగును తాను 
(వీకటులన్నియు) కలిసి కట్టుగా చేరినను ఓడించలేవని తెలిసి, సూర్యోదయము 
అగుచున్న తక్షణములో వెలువడు ఒకే ఒక సూర్య కిరణమునైనను ఉమ్మడి కృషితో, 
తమ మధ్య ఇరకాటములో పెట్టి, నిర్భంధించవచ్చునను ఉద్దేశ్యముతో - ఆ విధముగా 
. ఎదురు బదురు వర్గములుగా, దగ్గజి దగ్గజగా వుండి, సమయమునకై నిరిక్షించు 
చీకటి శత్రువుల వలె (సైనిక దళములవలౌె) అమ్మవారి పాపట కిరువైపులా 
కురులున్నవట ! పాపట యందలి సిందూరరేఖ అప్పుడే ఉదయించు సూర్యుని 
ఒక కిరణము వలె ఉన్నదిట. (సిందూరము అరుణ వర్ణములోొ ఉండును, 
సూర్యోదయ కాలములో వెలువడు సూర్యకిరణముల రంగును - *అరుణవర్లము' 
అందురు 

“పవిత్రమైన సౌభాగ్యమునకు చిహ్నము అయిన పరమపావని పార్వతి 
యొక్క పాపట యందలి సిందూరము మాకు శుభసౌనాగ్య యోగ క్షేమములను 
విస్తరింప జేయుగాకి - అని ఆశించట గూడా సందర్భ బౌచిత్యమును సూచించును. 

అమ్మవారి దర్శనానుభూతికి సంబంధించిన రమణీయమైన ఊహలకు 


కమనీయమైన ఉపమానములతో ఆదిశంకరులు వ్రాసిన శ్లోకమిది. 
ఉట 


సొందర్య లహరి 








సంస్కృత శ్లోకము - 45 
అరాళశై స్వాభావ్యా దళికలభస శ్రీ భిరలకైః 
పరీతం తే వక్రం పరిహసతి పంకేరుహరుచిమ్‌ 
దరస్మేరే యస్మిన్‌ దశనరుచికింజల్కరుచిరే 
సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మ ధులిహః 
అనువాద పద్యము 

మ. దరహాస ద్యుతివ్రూర్ధమై, దశన నూతజ్యోత్న కింజల్కికా 

స్థిర సాగంధనివాసమై, స్మరహరాకి ద్వంద్వ భ్భంగమ్ము లన్‌ 

వరరాగమ్మున నుంచి, నైజయుగనేవంపైన భృ ంగాలకల్‌ 

పరమై యుండెడు నీదు వశ్రము నవ్వన్‌ జూచు వద్మద్యుతిన్‌. 

టీక 
(హే జగజ్జన నీ!) స్వా భావ్యాత్‌ = సహజవుగనే, అరాభైః = 
వంకరగానుండు, అభికలభస, శ్రీ భిః = గండు తుమ్మెదల కాంతి వంటి కాంతులు 
గలవియైన,; అల్బైః = ముంగురుల చేత, పరీతం = అందముగా తీర్చి దిద్దబడిన, తే 
= నీయొక్క, వక్రం = వదనము, పంకేరుహరుచిం = కమలముల యొక్క వికాస 
సౌందర్యమును, పరిహసతి = తనతో సాటి రాదని ఎగతాళి చేయుచున్నది. 
(కారణమేమనగా) దరస్మేరే = వికాస స్వభావముగల లేనగువు గలదై, దశన = 
దంతముల యొక్క, రుచి = కాంతులనెడి, కింజల్క = కేసరములచే, రుచిరే = 
సుందర బంధురమై, సుగంధౌ = సహజ సుగంధముతో, ఒప్పారుచునుండు, 
యస్మిన్‌ = ఏ ముఖ (పద్మము) నందు, స్మరదహన = మన్మథుని (తన మూడవ 
కంటితో) దహించిన శివుని యొక్క, చక్షుః మధులిహః = కన్నులు అను తుమ్మెదలు, 
మాద్యంతి = మత్తు గొని ఆనందించుచున్నవి కావున. 
తాత్పర్యము | 
తల్లీ జగజ్జననీ ! చిఖునగవుతో వెలువడు వికాసము గలిగి, దంత 

కొంతులనెడి కేసరములచే సుందర బంధురమై, సహజ సుగంధములతో ఒప్పారుచు 
నుండ, సహజముగానే వంకరగా నుండి, గండు తుమ్మెదల కాంతి వంటి కాంతి 


ర 


172 | సౌందర్య లహరి 





గలవి యైన ముంగురుల చేత అందముగా తీర్చిదిద్దబడిన - నీ ముఖమ అనెడి 
పద్మమును చూచుచు శివుని కన్నులు అను తుమ్మెదలు ముదముతో నిరంతరము 
మత్తు గొని ఆనందించుచున్న కారణమున నీ వదనార విందము - కమలముల 
యొక్క వికాస సౌందర్యము తనతో సాటి రాదని వాటిని ఎగతాళి చేయుచున్నది, 


వివరణము 


అమ్మవారి వదన సౌందర్యము ఈ శ్లీకములో వర్ణింపబడు చున్నది 
సాధారణముగా అందమైన ముఖమును - శరత్కాల పూర్ణిమా చంద్రునితో గాని, 
పూర్తిగా వికసించిన పద్మముతో గాని - పోల్చుచుందురు. ప్రస్తుత శ్లోకములో 
అమ్మవారి వదన సౌందర్యమును పోల్భ్బుటకు పద్మమును ముందుగా ఎంచుకొనుట 
జరిగినను - అమ్మవారి ముఖమును, పద్మమును - జాగ్రత్తగా, నిశితముగా 
పరిశీలించిన మీదట ఆదిశంకరులు అమ్మవారి ముఖమును పోల్చి చెప్పుటకు పద్మము 
సరి రాదని ఆ రెంటి సమాన ఆధిక్య లక్షణములను సరిపోల్చి చెప్పుచున్నారు. 


పద్మ సౌందర్యమునకు కారణములైన లక్షణములను, అట్టి పద్మ 
సౌందర్యమును గూడా నిరసించి, పరిహసించు నట్టి సౌందర్య వైభవము గల అమ్మవారి 
వదన సౌందర్య లక్షణములను సరిపోల్చి మనమే నిస్సంకోచముగా ఒక నిర్ణయమునకు 
రావచ్చునని శంకరులు ఈ శోకము నందు వివరించిరి. 

1) పద్మమునకు వికాస లక్షణముండును - నవ్వినపుడు అమ్మవారి 
ముఖము నందు గూడా వికాస లక్షణము పొడ సూపును. 

2) పద్మమునకు కేసరములు అందము చేకూర్చును - అమ్మవారు 
నవ్వినపుడు దంతముల నుండి వెలువడు కాంతులే కేసరములుగా భాసించును, 

3) పద్మమునకు సుగంధము వుండును - అమ్మవారి ముఖము నిత్యము 
సహజమైన సుగంధముతో పరిమళించును. ఈ సుగంధ లక్షణము పద్మమునకు 
శాశ్వతము గాదు. వాడిన తరువాత పోవును - కాని, అమ్మవారి ముఖ సౌరభము 
శాశ్వతమైనది. 


4) పద్మములో మధురమైన తేనె వుండును - అమ్మవారి ముఖము (నోరు) 


సౌందర్య లహరి 173 | 





నందలి అధరములలో మధువు వుండును. ముఖము నుండి తేనె లొలుకు పలుకులు 
(వూూటలు) వెలువడును. (శ్రీ లలితా సహస్ర నావు స్తోత్రములోని 
'శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజా” అన్న 85వ నామమును ఇక్కడ 
గుర్తు తెచ్చుకొనవలెను). పద్మము నందు మాటలు పలుక లేని మధువు మాత్రమే 
ఉండును. 


5) పద్మముపై రుంకార రాగము చేయుచు తుమ్మెదలుండుట 
శోభాయమానముగా నుండును - అమ్మవారి ముఖము అనెడి పద్మమునందే శివుని 
రెండు కన్నులు అనెడి గండు తుమ్మెదల చూపు నిరంతరము ఆసక్తిగా, 
అనురాగముతో ఉండును. (సౌంద్యరమునకు అధిదేవత అయిన మన్మథుని దహించి 
వేసిన వాడు శివుడు. అట్ట శివుని రెండు కన్నులు అమ్మవా 6 ముఖమును చూడకుండా 
ఉండలేకపోవుట అమ్మవారి ముఖ సౌందర్య ఒన్నత్యమును పద్మ సౌందర్యము పై 
ఆధిక్యమును సూచించును మరియు, పద్మముప తుమ్మెదలు రుంకార రాగము 
చేయును - అమ్మవారి ముఖమును చూచు శివుని కన్నులలో అనురాగ దృక్కులు 
వుండును. 


6) పద్మము లోని మకరందము అయిపోయిన వెంటనే తుమ్మెద ఆ 
పద్మమును విడిచి వేరొక పద్మమును గాని, పుష్పమును గాని చేరును. కాని, శివుని 
కన్నులు ఎడబాటు లేకుండా ఎల్లప్పుడునూ అమ్మవారినే అనురాగపూరిత మైన 
దృక్కులతో చూచుచునే యుండును. (ఇది పద్మము తుమ్మెదల మధ్య సంబంధము 
కన్న మిన్నయైన ఏకపత్నీ పాతివ్రత్య సల్లక్షణ, సుధర్మము అమ్మవారికి, అయ్యవారికి 
మధ్య నుండునని సూచించును.) 

7) కృతకముగా ఏర్పరచు కొను ముంగురులు తెచ్చు అందము వలె గాక 
- సహజ సిద్దమైన నల్లని కుటిల కుంతలముల (ముంగురులు) శోభ అమ్మవారి 
ముఖమునకు ప్రత్యేక శోభను, సౌందర్యాకర్షణలను ఒనగూర్చును. ఇది అమ్మవారి 
ముఖ సౌందర్యమునకు గల విశిష్టమైన అదనపు లక్షణము. 


పెన తెల్పిన ఏడు లక్షణములను బట్టి - పద్మ సౌందర్యము కన్న అమ్మవారి 
ముఖ సౌందర్యమే మిన్నయని ఒప్పుకొనక తప్పదు. అందువలననే పద్మమును 





సౌందర్య లహరి 





చూచుచున్నపుడు అమ్మవారి కన్నులలో “నా ముఖ సౌందర్యముతో నీవ్ఫ 
సరితూగలేవు? అన్న పరిహాస దృక్కులు కనబడునని ఆదిశంకరులు నిర్దారణ చేసి 
ఈ శ్లోకములో చెప్పుచున్నారు. 
ఖీతత 
సంస్కృత శ్లోకము - 46 
లలాటం లావణ్యద్యుతి విమల మాభాతి తవ యత్‌ 
ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చం ద్రశకలమ్‌ 
విపర్యా సన్యాసా దుభయ మపి సంభూయ చ మిథః 
సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః. 
అనువాద పద్యము 
లావణ్య ద్యుతులొల్కు నీ విమల ఫాలప్రాంతమౌశోభ నే 
భావింతున్‌ మకుటస్థ చం[దళకలోర్థ్యం బందుభాగమ్ముగా 
వెవిధ్యంబుల రెండు రేఖలను (తిప్పన్‌ మల్పి సంధింపగా 
సేవించందగు వూర్హచం[దముఖమై చిందించు వీయూషమున్‌. 
టీక 

(ఓ జగజ్జననీ!) తవ = నీ యొక్క, యత్‌ = ఏ లలాటం = నుదురు 
భాగము, లావణ్యద్యుతి = సౌందర్యాతిశయకాంతితో, విమలం = స్వచ్చము, 
పవిత్రవంతమును అగుచు, ఆభాతి = అంతటా ప్రకాశించుచున్నదో, తత్‌ = దానిని, 
మకుట ఘటితం = కిరీటము నందు కూర్చబడినదైన, ద్వితీయం = రెండవ దైన, 
చంద్రశకలం = చంద్రుని అర్థఖండముగా, మన్యే = ఊహించుచున్నాను. యత్‌ = 
ఏ కారణము వలన, ఉభయం అపి = నీలలాటభాగము, ఆ చంద్ర ఖండము - ఈ 
రెండును, విపర్యాసన్యాసాత్‌ = వ్యత్యస్తముగా కలుపుట వలన, మిథః = పరస్పరము, 
సంభూయచ = కలసికొని, సుధాలేపస్యూతిః = అమృత స్రావలేపనము వలన, 
రాకాహివుకరః = పూర్ణివాచంద్రునిగా, పరిణవుతి = (తదాకారమును 
పొందబడినదిగా) అగుచున్నది. 


లు 


సౌందర్య లహరి 175 





తాత్పర్యము 

తల్లీ ! జగజ్జననీ ! నీలలాటభాగము, అనగా - నుదురు భాగము - 
పవిత్రమైన సౌందర్యాతిశయముతో ప్రకాశించు చున్నది. అట్టి ఈ లలాటభాగము 
_ వీ కిరీటము నందు కనబడకుండా నున్న చంద్రుని రెండవ అర్ధభాగముగా ఉన్నట్లు 
ఊహించుచున్నాను. (నా ఈ ఊహ నిజమే అయి వుండవచ్చును). కారణమేమనగా 
- నీలలాట భాగమును ఆ అర్థ చం ద్రభాగమును వ్యత్యాస్తముగా వాటి వాటి కొమ్ములు 
కలియునట్లు కలిపినచో అమృతమును స్రవించు పూర్ణచంద్రుని ఆకారమును 
సొందుచున్నది. ఆ (స్రవింపబడు అమృతముతోనే ఆ రెండును అతకబడినట్టుగూడా 
కనబడని విధముగా కలసిపోయి పూర్ణచం ద్రుని వలె భాసించుచున్నవి గదా! 

వివరణము 

అమ్మవారి కిరీటము నుండి ప్రారంభింపబడిన వర్ణన ప్రస్తుత శ్లోకములో 
లలాట భాగము వటికు వచ్చినది. అమ్మవారి లలాటభాగము, అనగా - ఫాలభాగము, 
లేదా - నుదురు భాగము అర్రచం ద్రాకృతిలో వుండును. అనగా అర్ధవృత్తా కారములో 
వుండును. అట్ట అర్టవృల్తాకృతి చంద్రునికి అష్టమినాడు వుండును. అష్టమి 
అనుటతోడనే శుద్ద అష్టమా? బహుళ అష్టమా ? అని అనుమానము రావచ్చును. 
ఈ విషయము లలితా సహస్ర నామములోని ' అష్టమీచం ద్ర విభ్రాజదళిక స్టలశోభితా” 
అన్న 15వ నామ వివరణలో కూడా వచ్చును. ఆ లలితాసహగస్రనామ స్తోత్రముల్‌ 
ఇట్టి అనుమానము వచ్చుటకు అవకాశము వున్నది. కాని, అట్టి అనుమానము 
రాకుండా ఆది శంకరులు ఈ శ్లోకములో తెలిపిరి. 
ఫాలభాగము బహుళాష్టమి చం|దుడే ! 

అమ్మవారికి కిరీటము నందు చంద్రుడు గూడా వుండును. ఈ చంద్రున 
పె సగభాగము మకుటములోపల కూర్చబడి, మిగిలిన క్రింది సగభాగము మాత్రమే 
కనబడుచున్నట్లుగా వుండుననిపించును. కనబడు చంద్రుని సగభాగము ఈ 
విధముగా నుండును. అప్పుడు కిరీటములోపల కూర్చబడనట్లున్న అర్హ 
చంద్రభాగము ఈ విధముగా ఉండును. ఈ రెండవ ఆకారము చంద్రునికి 
బహుళ అష్టమీ నాడు వుండును గాని శుద్ద అష్టమినాడు కాదు. అనగా, అమ్మవారి 





సౌందర్య లహరి 





ఫాలభాగము బహుళ అష్టమి నాటి చంద్రుని ఆకృతిలో నుండునని నిర్ధారణ 
అగుచున్నది. దానిని మరింత విపులముగా నిర్జారించుటకు ఈ శ్లోకములోనే అది 
శంకరులు మరియొక విషయము ద్యారా తెలుపుచున్నారు. 

“అమ్మవారి ఫాలభాగమును. కిరీటము నందు గల అర్జచంద్రుని 
భాగమును వ్యత్యస్తముగా కలిపనట్లు ఊహించవలెను. (అనగా - అమ్మవారి 
ఫాలభాగము డాయొక్క కోణములు, లేదా - కొమ్ములు పైకి వచ్చునట్లు, అనగా 
_౯ఈ విధముగాను; కిరీటముపె గల చంద్రుని అర్ధభాగము యొక్క కోణములు, 
లేదా - కొమ్ములు క్రిందికి వచ్చునట్లు - అనగా -6౧ ఈ విధముగాను - ఒకదానిపై 
ఒకటి వచ్చునట్లుగా - వాటి వాటి కొమ్ములు సరిగా ఏకీభవించునట్లు ఉంచవలెను). 
అప్పుడు ఈఈ విధమైన సంపూర్ణ వృత్తాకారా కృతి ద్యోతకమగును. ఈ ఆకృతీ 
పూర్ణిమా చం ద్రాకృతిని స్ఫురింప చేయును” - అని శంకరులు భావ సందిగ్ధత 
లేకుండా తెలిపిరి. 
అమ్మవారి నిర్వికారత 

మాసములోని శుక్షపక్ష కృష్ణపక్షములలోని చంద్రుని కళలను సూచించు 
నిత్యాదేవతల పేర్లు నేను వ్రాసిన శ్రీ లలితా సహ(స్రనావు వివరణములో 
తెలుపబడినవి. (స్టలా భావము చేత ఆ పేర్లు మరల ఇక్కడ తెలుపుట లేదు). 
శుక్షపక్షములో ని, కృష్ణపకములోని ఒకే తిథికి రెండు రకములైన ఏర్గు ఉన్నను, 
రెండు పక్షములలోని అష్టమితిథికి “త్వరితా?” అని ఒకే నిత్యాదేవత పేరు వుండునని 
తెలుపబడినది. “శుక్లపక్ష - కృష్ణపక్షములు”, వరుసగా - “వృద్ది - కయములకు, 
“వికాస - వికల్పములకు”, “వినోద - విషాదములకు ప్రతీకలుగా చెప్పుకొనవచ్చును. 
అప్పుడు అష్టమీ చంద్రునిచే సూచింపబడు అమ్మవారి ఫాలభాగము రెండు 
పక్షములలోను మార్పులేకుండా ఒకే నిత్యాదేవత “త్వ రితుచే సూచింపబడుటచేతను, 
రెండు పక్షములలోని అష్టమీ చంద్రునికి పరిమాణములో మార్పు ఉండకపోవుట 
చేతను, ముందు ఉదహరించిన జంటల లక్షణముల ప్రభావము పనిచేయక, వాటికీ 
అతీతముగా ఏకరీతిలోనే నుండు అమ్మవారి నిర్వికార లక్షణమును తెలియచేయును. 
పరిణత శరచ్చం[ద వదనము 

అమ్మవారి ఫాలభాగముతో అర్జచంద్రుని భాగము వ్యత్యస్తముగా 


సౌందర్య లహరి 








కలిసినపుడు - ఆ రెండును “వేరు వేరు? అని అనిపించని విధముగా కలిఫిపోవును. 
ఆ విధముగా కలిసినపుడు ఏర్పడు పూర్ణిమా చంద్రుని నుండి (స్రవించు వెన్నెలయే 
ఆ రెండు భాగములను ఆ విధముగా కలిపి వుంచినదని గూడా ఈ శ్లోకములో 
చెప్పబడినది. ఈ విధముగా జరుగుటకు, కనిపించుటకు - ఆ రెండు భాగములు 
ఒకే జాతి ఒకే లక్షణము గలవి అయినపుడే చెల్లును. కావున, “అమ్మవారి ఫాలభాగమే 
అర్ధచంద్రుడు, అర్ధచం ద్రుడే అమ్మవారి ఫాలభాగము అను విషయము దీనివలన 
తేట తెల్లమగును. అందువలననే శంకరులు ఈ సౌందర్యలహరి సోత్రములో 
“క్యణత్కాంచీదామా...” అన్న 7వ శ్లోకములో అమ్మవారి వదనమును గుటించి 
“పరిణతశరచ్చంద్రవదనా” - అని చెప్పిరి. 
ముఖము వాగ్భవము 

అమ్మవారి వదనము వృత్తాకారముగా నుండి, ఆ వృత్తమునకు కేంద్రముగా 
భ్రూమధ్యమున ఉండు బొట్టు ఉండునని ఊహించవచ్చును. అప్పుడు బొట్టుగుండా 
అడ్డముగా పోవురేఖ ఆ వృత్తమునకు వ్యాసమగును. ఈ వ్యాసమునకు పైన ఉండు 
అమ్మవారి ఫాలభాగము అర్హవృత్తాకారవులో ఉండును. ఫాలభాగము 
అర్ధవృత్తాకారములో నుండుట ఉత్తమ సాముద్రిక లక్షణము. ఈ బొట్టు “అ' అను 
అచ్చును, అమ్మవారి వదన వృత్తము *ఆి అను అచ్చును సూచించునని శ్రీ లలితా 
సహస్ర నామ వివరణలో చెప్ప బడినది “ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖపంకజా” 
అన్న అమ్మవారి నామ వివరణను గూడా ఇక్కడ గుర్తుకు తెచ్చుకొనవలెను. 
మనస్సు - కవాటము 

అమ్మవారి వదన వృత్తములో ఫాలభాగము - కిరీటము లోపల 
కూర్చబడినట్లున్న కనబడని చంద్రుని అర్ధభా గముతో - పోల్చబడినది. అమ్మవారి 
వదన వృత్తకేంద్రమైన బొట్టు ప్రాంతము ఆజ్ఞాచ[క్రస్థానమును సూచించునని ముందే 
చెప్పబడినది. ఈ ఆజ్ఞాచక్రస్టానము - అమ్మవారి వదన వృత్తమును రెండు 
భాగములుగాచేయగా, పైభాగము - కనబడని, లేదా - తెలియని జ్ఞానమునకు, 
క్రింది భాగము- కనబడు, లేదా - తెలిసిన జ్ఞానమునకు ప్రతీకలుగా సమన్వయించు 
కొనవలెను. ఈ రెంటికి వుధ్య సంధి స్థానములో నుండు ఆజ్ఞాచక్రము 
“మనస్తత్వము ను సూచించునని (మనో౭..పిభ్రూమధ్య్ర) యోగ శ్య్వాన్త్రము చెప్పును. 


178 | సౌందర్య లహరి 





అనగా - తెలిసిన, లేదా - కనబడు దానికి; తెలియని, లేదా - కనబడని దానికి 
మధ్యన మనస్సు కవాటము (6249) వంటిదన్నమాట ! (Mind is the gate way 
between Matter and Spirit) ఈ రెంటి సవున్వయు సంయోగము 
యోగామృతత్వసిద్దిని చేకూర్చును. 

(గమనిక - మాస్టర్‌ C.౪.౪.యోగములో కూడా ఇదే విధముగా ఇటువంటి 
అర్ధవృత్తములు రెండు కప్పులుగా (౫౦ Tea ౧౦౮) పోల్చుబడి ఒక యోగ సూత్రము 
చెప్పబడును). 

శ్రీ లలితా సహస్ర నామ వివరణములోని “ముఖచం ద్రకళం కాభా అన్న 
16వ నామములోని అమ్మవారి కస్తూరీ తిలకమును గుజించి తెల్పిన వివరణములో 
- అమ్మవారి బొట్టు తెలియ వలసిన జ్ఞానమునకు కేంద్రము వలె నున్నదని చెప్పబడిన 
విషయము ఇక్కడ గుర్తుకు తెచ్చుకొనవలెను. “అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల 
శోభితా? 'ముఖచంద్ర కళంకాభమృ గనాభివోశేషకా? - అన్న నామముల సంఖ్యలు 
గూడా చంద్రుని పూర్ణకళలను సూచించు 15, 16 సంఖ్యలే అని గూడా గుర్తుకు 
తెచ్చుకొనవలెను. (అమ్మవారి ముఖమునకు పూర్ణిమా చంద్రునికి గల సంబంధ 
సామ్యములను అర్ధము చేసుకొనుటకే ఇన్ని విధములుగా ఈ విషయములన్నియు 
ఇక్కడ చెప్పబడినవి.) 

(ఇటువంటి విషయమే నేను వివరించిన ‘తైత్తిరీయోపనిషత్తు - శిక్షావల్లి 
లోని “మహాచమస్య ప్రవేదయతే అన్న మంత్ర వివరణములో కూడా వచ్చును. ఊర్చ్వ 
అర్థ గోళము, అధో అర్టగోళముల కలయికచే ఏర్పడు - చోటు గోళముతో (50106 
Globe) “చమసముూ అను పాత్రను సమన్వయించి అక్కడ చెప్పబడినది). 

తలి టి 
సంస్కృత శ్లోకము - 47 
శ్లో. (భువౌ భుగ్నే కించిద్భువన భయభంగవ్యసనిని 
త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణమ్‌ 
ధను ర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః 
ప్రకోష్టే ముష్టాచ స్థగయతి నిగూఢాంతర ముమే. 


సౌందర్య లహరి 








అనువాద పద్యము 
ఉ. సొంఫుగ వంగి తుమ్మెదల సోయగ మందిన కన్నుదోయి సొ 
రింవులు నారిగా, ముకులించిన నీ కనుబొమ్మ జంట - బల్‌ 
వంఫుగ వామ హస్తమున పట్టగ ముప్టికి కౌను దాగుచున్‌ 
సొంఫుగ నున్న మవథ్యథుని సుంద కార్ముక మంచునెంచెదన్‌. 


టీక 


(హే) ఉమే! = ఓ పార్వతీ ! భువన = లోకముల యొక్క, భయ = 
ఉపద్రవములను, భంగ = నాశము చేయుట యందే, వ్యసనిని = ఆసక్తిగలదేవీ |! 
త్వదీయే = నీ యొక్క, కించిత్‌ భుగ్నే = కొద్దిగా వంగినవి అయిన, (భ్రువే = 
కనుబొమలను, మధుకర రుచిభ్యాం = తుమ్మెదలవంటి శోభకలిగినటువంటి లేదా 
- తుమ్మెదల వరుసగా అగుపించు, నేత్రాభ్యాం = *నుదోయిచేతను, ధృతగుణం 
= పొందిన అల్లెత్రాడు గలదై, రతిపతేః = మన్మథుని యొక్క, సవ్యేతర = ఎడమది 
అయిన, కర = హస్తముచేత, గృహీతం = పట్టుకొనబడినదియు, ్రకోస్టే = 
మణికట్టును, ముష్టొచ = పిడికిలియు, స్టగయతిసతి = కప్పుచున్నది కాగా, 
నిగూఢాంతరం = కప్పబడిచూడబడని వింటినారి, వింటి నడిమి భాగము గలదైన, 
ధనుః = విల్లునుగా, మన్యే = తలంచుచున్నాను, లేదా - ఊహించుచున్నాను. 


తాత్పర్యము 


ఎల్లలోకములకు గలుగు ఆపదలనుండి వాటిని రక్షించుటయందే 
పట్టుదలతో గూడిన ఆసక్తి గల ఓ తల్లీ, ఉమా ! కొద్దిగా వంపుగా వంగినట్లున్న 
నీ కనుబొమల తీరు - తుమ్మెదల వంటి శోభను గలిగి, అడ్డముగా వరుసలో నున్న 
నల్లని కనుదోయిని వింటినారిగా గలిగి - మన్మథుని వామహస్తము యొక్క పిడికిలి 
చేత నడిమి భాగములో పట్టుబడుటచే కనబడకుండా నున్న కొంతనారి భాగమును, 
దండభాగమును కలిగిన - విల్లుగా అనిపంచుచున్నది. 


180 సౌందర్య లహరి 





వివరణము 

ఈ శ్లోకములో అమ్మవారి కనుబొమలు వర్ణింపబడుచున్నవి. అమ్మవారి 
ముఖమును చూచునపుడు కనబడు కనుబొమలు కొద్దిగా వంగినట్లు గాక 
ఆకారములో నుండును. ఆరెండు కనుబొమలు మధ్యలో కలసి వుండవు. అనగా- 
వాటి మధ్య నడిమి భాగములో కొంత ఖాళీ (620) వుండును. ఇట్టి కనుబొమల 
తీరు మన్మథుడు ఎడమ చేత నడిమి భాగములో పట్టిన విల్లువలె శంకరులకు 
దర్శనమైనది. విల్లు అనుటతోడనే వంగిన దండము, ఆ దండము యొక్క రెండు 
కొనలను కలుపుచుండు వింటినారి (అల్లెత్రాడు) వుండవలెను గదా! మన్మథుడు 
ఎడమచేతితో పట్టిన విల్లు యొక్క దండమును అమ్మవారి రెండు కనుబొమలు 
రూపొందించును. మన్మథుని పిడికిలిచే నడిమి భాగము పట్టుకొనబడుట వలన 
కనబడని వింటి దండము యొక్క నడిమి భాగము, వింటినారి యొక్క మధ్యభాగము 
వరుసగా - అమ్మవారి కనుబొమల మధ్య నున్న “ఖాళి ప్రదేశము చేతను, కన్నుల 
మధ్య ఖాళీ ప్రదేశము చేతను సూచితము. ఇక తుమ్మెదల వరుసను స్ఫురింప 
చేయు అమ్మవారి రెండు కన్నులవరుస ఆ వింటికి అల్లెత్రాడుగా భాసించును. 
పిడికిలితో వింటినడుమ భాగమును పట్టిన మన్మథుని ఎడమ ముంజేయిగా అమ్మవారి 
ముక్కుదూలమును సమన్వయ పరచుకొనవచ్చును. కాబట్టి, శంకరులకు జరిగిన 
దర్శనము ఇట్టి వర్ణనచే పూర్తిగా సార్ధకమైనదిగానే అనిపించు చున్నది గదా ! 
సవ్య, అపసవ్య పదములు 

ఈ శ్లోకములో “సవ్యేతరకరగృహతం? అన్న పదము నందలి “సవ్య 
పదమునకు “ఎడమ” అని సామాన్యముగా అర్ధము చెప్పుదురు. (శ్రీ లలితా సహస్ర 
నామ స్తోత్రములోని “సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా అన్న నామములో 
గూడా “సవ్య” పదమునకు “ఎడమ” (లు, “దక్షిణా పదమునకు కుడి (110) 
అనియే అర్ధము కదా! అదే విధముగా ఇక్కడ గూడా “సవ్య” పదమునకు 'ఎడమ' 
అని అర్ధము చెప్పుకొన్నచో - “సవ్యేతరి అన్నదానికి “కుడి?” అని అర్థము 
చెప్పుకొనవలసి యుండును. విల్లును కుడిచేతితో ఎవరునూ పట్టుకొనరు. (ఎడమ 
చేతి వాటము వారు తప్ప 1) సాధారణముగా ఎడమ చేతితో విల్లును పట్టుకొని, 


సౌందర్య లహరి 








కుడిచేతితో వింటినారి మధ్య బాణము సంధించి, ఆ వింటినారిని లాగి బాణమును 
ప్రయోగింతురు. “సవ్యేతరి మునకు “కుడి అని అర్థము చెప్పుకున్నచో దీనికి 
వ్యతిరేకముగా వచ్చును గదా! ఈ విధమైన వ్యతిరేకము రాకుండుటకు ఇక్కడ 
ప్రయోగించిన “సవ్యపదమునకు “కుడి అని, “సవ్యేతర మునకు “ఎడమ* అని అర్థము 
చెప్పుకొనవలయును. ఇట్లు చెప్పుక నుట కూడా తప్పుకాదు. శబ్బార్ల 
రత్నాకరములో “సవ్య పదమునకు “ఎడమ”, “కుడి అని రెండర్రములను ఇచ్చుట 
వలన ఈ “సవ్య పదమునకు సందర్భమును బట్టి అర్థము చెప్పుకొనుట 
సముచితముగా నుండును. 
[అబ్దీక, అపర కర్మలు నిర్వహించునపుడు - సవ్యము అన్నపదమునకు 
_ ఎడమ భుజముపై యజ్ఞోపవీతము ఉండవలెనని, “అపసవ్యము' అన్నపదముకు 
- కుడి భుజముపై యజ్ఞోపవీతము ఉండవలెననియే అర్ధము. కాబట్టి, ఇక్కడ 
సవ్యమనగా “ఎడమి, “అపసవ్య మనగా “కుడి అను అర్ధములు చెల్లుచున్నవి. 
భౌతిక శాస్త్రములో వృత్తాకార మార్గదిశను నిర్దేశించు సమయములందు 
“సవ్యదిశి అనగా Clock wise direction, అనగా - గడియారము ముల్లులు తిరుగు 
దిశ, ఇది ప్రదక్షిణ మార్గమే, అనగా - కుడి వైపుగా తిరుగుట, “అపసవ్యదిళః 
అనగా - Anticlockwise direction అనగా - గడయారము ముళల్లులు తిరుగు 
దిశకు వ్యతిరేక మార్గము. ఇది ప్రదక్షిణమునకు వ్యతిరేకము, అనగా - ఎడమ 
వైపుగా తిరుగుట అనిచెప్పుదుము. కాబట్టి, ఇక్కడ పైన తెల్పిన దానికి వ్యతిరేకముగా 
- సవ్యమనగా “కుడి అపసవ్యమనగా - “ఎడమ” అర్ధములు చెల్లుచున్నవి.] 
అంటి 
సంస్కృత శ్లోకము - 48 

న్లో అహస్ఫూతే సవ్యం తవ నయన మర్కాత్మక తయా 

త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా 

తృతీయా తే దృష్టి రర దళిత హేమాంబుజరుచి 

సృమాధత్తే సంధ్యాం దివసనిశయో రంతరచరీమ్‌. 





సౌందర్య లహరి 





అనువాద పద్యము 
మ. రవి నీ దక్షిణలోచనమ్మ గుటచే రంజింపగా జేయు దాన్‌ 
పవలింటిన్‌ - శశి వామనే[తముగుటన్‌ [ప్రాపింపజోయున్నిశిన్‌, 
భవదీయాలిక నేత హీమరుచిముత్పంకేజ సౌందర్యమున్‌ 
. స్తవనీయంబగు సంధ్యయ్పి - దిననిశాసంధానమై వెల్లెడిన్‌. 
టీక 
(హే భగవతీ!) తవ = నీ యొక్క, సవ్యం = కుడివైపున దైన, నయనం = 
కన్ను, అర్కాత్మకతయా = సూర్యసంబంధమైన దగుటచేత, అహః = పగటిని, 
సూతే = పుట్టించుచున్నది, వామం = ఎడమవైపునదైన, తే = నీయొక్క, నయనం 
= కన్ను, రజనీనాయకతయా = చంద్ర సంబంధమైనదగుటచేత, త్రియామాం = 
రాత్రిని, సృజతి = కలిగించుచున్నది. దర = కొంచెముగా, దళిత = వికసించినదైన, 
హేమాంబుజ = ఎజ్జితామర పూవు యొక్క, రుచిం = ప్రకాశము వంటి రంగుగల, 
తే = నీ యొక్క, తృతీయాదృష్టిః = లలాటమున నున్న మూడవ కన్ను, దివస 
నిశయోః = పగలు రాత్రి అను వాని యొక్క, అంతరచరీ = నడుమ వర్తించు చున్నదైన, 
సంధ్యాం = సాయం, ప్రాతః కాలముల సంబంధమైన సంధ్యల జంటను, సమాధత్తే 
= చక్కగా ధరించుచున్నది. 
తాత్పర్యము 
అమ్మా! జగజ్జననీ! నీ కుడికన్ను సూర్య సంబంధమైన దగుటచే పగటిని 
జనింపజేయుచున్నది. నీ యొక్క ఎడమకన్ను చంద్ర సంబంధమైన దగుటచే రాత్రిని 
పుట్టించుచున్నది. ఎజ్జ తామర పూవు రంగు గల నీలలాట నేత్రము అహో రా [త్రముల 
నడుమ వర్తించుచు సాయం పాత్రః కాల సంబంధమైన ఉభయ సంధ్యలను ( అగ్నిని 
సూచించు ఎజుపు దనము తన వర్ణ లక్షణముగా గలదని సూచించుట వలన ఈ 
తృతీయ నేత్రము అగ్ని సంబంధమైనదని (గ్రహించవలెను) గావించుచున్నది. 
వివరణము 
ఈ 48వ శ్లోకము నుండి “దృశాద్రాఘయస్యా...”” అను 57వ శ్లోకము 
వరకు - అమ్మవారి నేత్రములకు, వాటి వివిథ వ్యాపారములకు సంబంధించిన 
వివరములు ఆదిశంకరులు వర్ణించిరి. ఇదే విధముగా అమ్మవారి చరణములకు 


సౌందర్య లహరి 


సంబంధించిన వర్ణన గూడా దాదాపు ఎనిమిది శ్లోకములలో వివరించిరి. ఇవి మనకు 
కరుణానుగ్రహములను ప్రసాదించుటకు సంబంధించినవి గాబట్టి శంకరులు ఈ 
రండు విషయములలో కొంత ప్రత్యేకత జూపిరి. 

ప్రస్తుత శ్లోకములో అమ్మవారికి ఉన్న మూడు కన్నుల గుజించిన 
విషయము చెప్పబడుచున్నది. అమ్మవారికి అందరివలె గాక దక్షిణ వామనేత్రములతో 
ఫాటు లలాట నేత్రము గూడా గలదు. 
త్రినేత్రములు - త్రినాడులు 

శ్రీవిద్య కుండలినీ యోగ ప్రధానమైనది. కుండలినీ యోగములో సూర్య 
చంద్రాగ్నుల ప్రసక్తి - తప్పక వచ్చును. యోగ దండమైన వెన్నెముకయందు 
ముప్పేటలుగా - ఇడా, పింగళా, సుషుమ్నా నాడులుండును. ఇవి వరుసగా - 
చంద్ర, సూర్య, అగ్ని సంబంధమైనవి. 

“దక్షిణే పెంగళానాడీ వహ్నిమండల గోచరా 

దేవయాన మితి జ్లేయం పుణ్యకర్మాను సారిణీ' అని - 

“ఇదాచ వామనిశ్వాసా సోమమండల గోచరా 

పితృయాన మితిజ్లేయం వామమా శ్రిత్యతిష్టతి' 

క అన్నశ్లోకవుఎలనుబట్టి - జీవికి జన్మవచ్చుటకు, పితృయాన 
మార్గమునకు, చంద్రునకు సంబంధించిన విషయములు - ఇడా నాడికి 
సంబంధించిన విషయములు కాగా, జీవికి ముక్తివచ్చుటకు, దేవయాన మార్గమునకు, 
సూర్యునకు సంబంధించిన విషయములు - పింగళానాడికి సంబంధించినవి అగును. 
అంతేకాదు, “ఇడానాడి వామ సంబంధమైనది. పింగళానాడి దక్షిణ సంబంధమైనది 
అని కూడా శ్లోకము తెలుపును. కావున, అమ్మవారి దక్షిణ నేత్రము సూర్య 
సంబంధమైనది. వామనేత్రము చంద్ర సంబంధమైనదిగా (గ్రహించవలెను. 

(ఈ సందర్భములో నేను వ్రాసిన (శ్రీ లలితా సహస్ర నామ వివరణ ప్రథమ 
భాగ అనుబంధములో - “నాడులు” అను శీర్షిక క్రింద తెలిపిన విషయములు చదువు 
కొనినచో నాడులను గుతించి పూర్తి వివరములు తెలియగలవు). 

పత్సయాన దేవయానములను సమన్వయపరచి మానవుల యోగమార్ల 
ఫలసిద్దికి సంబంధించినదే సుషుమ్నానాడి. ఫాలనేత్రము దీనికి సంబంధించినది. 








సౌందర్య లకూరి 





“సూర్యచంద్రులను అమ్మవారి రెండు కన్నులతోనే కాక అమ్మవారి స్తన 
యుగము గాను, తాటంక యుగళముగాను గూడా సమన్వయ పరచి చెప్పుట (శ్రుతి 
బద్దమే* అని ఈ క్రింది శ్ఞొకము నిర్దారపరచును. 

శో. సూర్యచం|దౌస్తనౌ దేవ్యాం తావేవనయన స్మృతా 

ఉభౌతాటంక యుగళం ఇత్యేషా వెదికో శ్రుతిః. 

విశ్వసామ్రాజ్యమును పరిపాలించు శ్రీ మహారాజ్ఞి అయిన జగన్మాత - 
ఎక్కడ ఎప్పుడు ఎవరి వలన ఏఏ పనులు జరుగుచున్నవో తెలుపు కర్మ సాక్షులుగా 
పగటికి సూర్యుని, రాత్రికి చంద్రుని ఏర్పాటు చేసినది. వీరిరువురూ చూసినది 
చూసినట్లు ఆలస్యము కాకుండా చెప్పుటకు అమ్మవారి రెండు కన్నుల వద్దనే తమ 
నివాసము ఏర్పరచుకొనిరి. అట్టే, విన్నది విన్నట్లు ఆలస్యము కాకుండా 
విన్నవించుటకు అమ్మవారి వీనుల వద్దనే తాటంకములుగా తమ తమ మండలములను 
ఏర్పరచు కొనిరి. ('తాటంక యుగళీ భూత తపనోడుపమండలా శ్రీలలితా సహస్ర 
నామం). 

పసిపిల్లలు స్తన్యముతో పోషింపబడునట్లు - సమస్త జీవులు తన నుండి 
ఆహారమును పొందుటకు ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు - వృక్ష సంతతిని, 
ఓషధులను పెంపొందించుటకు అవసరమగు సూర్యచం ద్రులను తన స్తనయుగముగా 
ధరించినది. 

పైన తెలిపిన విధముగా సూర్య చంద్రులను సృష్టించి వారి యందు 
వెలుగుతూ తానే వుండునని. చెప్పుట గూడా తప్పుకాదని “తత్సృష్ట్రా తదేవాను 
ప్రావిశత్‌' - అను తైత్తిరీయ (శ్రుతి వాక్యము నిర్జారించును. (జగత్తును సృష్టించి ఆ 
సృష్టించిన జగత్తులోని (ప్రతి అణువులోను తాను ప్రవేశము చేయును అని - ఈ 
(శ్రుతి వాక్యమునకు అర్థము. మనము వస్తువులను తయారు చెయ్య గలమేమో కాని 
ఆ వస్తువులోనికి మనము ్రవేశించలేము) 

సూర్య రూపముతో అమ్మవారి దక్షిణ నేత్రము పగటిని, చంద్రరూపములో 
వామనేత్రము రాత్రిని, అగ్నిరూపములో - పగలు రాత్రి ఒరుసుకొనునపుడు 
మెటుపువలె జనించు సంధ్యాకాలములను - జనింపచేయునని ఈ 48వ శ్లోక 
సారాంశము. దినములు, పక్షములు, మాసములు, బుతువులు, సంవత్సరములు 


సౌందర్య లహరి 








ree 
వకు కల్పముల మేర వలకు సాగు కాల విభజన, కాలతత్త్వము - ఈ సూర్య 
వంద్రాగ్నులికు ప్రతీకలై అమ్మవారి కను కదలికల వలననే జరుగునను సూచన గూడా 
ఈ శ్లోకములో గలదని గుర్తించవలెను. (' ఉన్మేషనిమిషోత్సన్న విపన్న భువనావళిః 
శ్రీ లలితాసహస్ర నామం). 

అమ్మవారి మూడు కన్నులు - జాగ్రత్స్వప్న సుషుష్యావస్టలను గూడా 
సూచించును. సూర్య సంబంధమైన పగటికి సంబంధించిన దక్షిణ నేత్రము 
జాగ్రదవస్టను, అగ్ని సంబంధమైన సంధ్యకు సంబంధించిన ఫాలనేత్రము 
స్వష్నావస్థను, చంద్ర సంబంధమైన రాత్రికి సంబంధించిన వావమునేత్రము 
సుషషప్వావస్టను సూచించునను సమన్వయము గూడా ఈ శ్లోక భావమునందు 


గలదు. 
భతి ఈ 


సంస్కృత శ్లోకము - 49 
విశాలా కళ్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయైః 
కృపాధారా£.£_ధారా కిమపి మధురా భో గవతికా 
అవంతీ సృష్టి స్తే బహునగర విస్తార విజయా 
(ధువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. 
అనువాద పద్యము 
మ. సువిశాలా మధురాఖ్యలై నగరులౌచున్‌ దెల్పు నీ దృష్టిలో 
(భణోపాంత సిరుల్‌ గదే విజయధారాయోధ్య కళ్యాణులున్‌ 
భవిమద్భోగవతుల్‌ జనావన భవేచ్చావన్లికల్‌ నీ దయా 
(ర్రవిలోకంబులు వుణ్య తీర్ధములుగా రంజిల్లు చితంబులై. 
టీక 
(హే భగవతీ!) తే = నీ యొక్క, దృష్టిః = చూపు, అనగా - నేత్రము, 
విశాలా = విపులము, కళ్యాణీ = వుంగళ స్వరూపము, స్ఫుటరుచిః = 
స్పష్టకాంతివంతము, కువలయైః = నల్లకలువల చేత, అయోధ్యా = జయించుటకు 
వీలుకానిది, కృపాధారా + ఆధారా = కరుణా ప్రవాహమునకు ఆధారము, కిమపి 


3 





186 | సౌందర్య లహరి 
నాననా కలలా లాల కనా  — —————— వై 
= ఇట్టిదని చెప్పుటకు ఎలుకానిది, మధురా = మధుర మనో జము, ఆభోగవత్రిా 


= విశాల దృక్పథము గలది, అవంతీ = రక్షణ లక్షణము గలది, బహునగర _ 
పెక్కుపట్టణముల, విసార = విస్తరిల్లినది, విజయా = విజయము గలదియు 
(అగుచు) తత్‌తత్‌ = ఆయా నామనగరముల పేర్ల చేత, అనగా విశాలా, కళ్యాల్తీ 
' అయోధ్యా, ధారా, మధురా, భోగవతీ, అవంతీ, విజయా - అను ఎనిమిది నగరు 
పర్ణ చేత, వ్యవహరణ = వ్యవహరించుటయందు, యోగ్యా = తగినదై, విజయతే: 
వియజయవంతమై వర్టిల్లుచున్నది, ధ్రువం = (ఇది) నిశ్చయము. 
తాత్పర్యము 

తల్లీ ! జగజ్జననీ ! నీ చూపు విశాలమై - విశాలయను నగర నామమున 
వ్యవహరించుటకు తగినదియై; కళ్యాణవంతమై - కళ్యాణీ అనునగర నాము 
వ్యవహారమునకు యోగ్యమై; స్పష్టమైన కాంతి గలిగి - నల్ల కలువలు జయించలేి 
సౌందర్యము కలది అగుచు అయోధ్య అను నగరము పేర పిలుచుటకు తగినద్రై; 
కృపారస ప్రవాహమునకు ఆధారవుగుచు - ధారా నగర నానుముత్తో 
వ్యవహరించుటకు తగినదై; వ్యక్తము చేయ వీలులేని మధుర మనోజ్ఞ మగుచు - 
మధురానగర నామముతో పిలుచుటకు ల్లర్లమై; విశాలము, పరిపూర్ణ దృక్పథమును 
గలుగుచు - భోగవతీ నగర నామముతో వ్యవహరించటకు తగినదై; రక్షణ లక్షణము 
కలిగి - అవంతీ నగర నామముతో పిలుచుటకు తగినదై; విజయ లక్షణముతో- 
విజయనగర నామముతో వ్యవహరింప తగినదై - ఈ విధమైన ఎనిమిది లక్షణములతో 
ఎనిమిది నగరముల ఏర వ్యవహరించుటకు తగినదై - సర్వోత్కర్షత వేళ 
స్వాతిశయముతో వర్తించుచున్నది. 


వివరణము 
ఈ శ్లోకములో అవ్మువారి నేత్ర దృష్టి (చూపుల) గుటీంచి 
చెప్పబడుచున్నది. ఈ శ్లోకములో ఒక ప్రత్యేకత గలదు. పైకి అమ్మవారి 


నేత్రదృష్టివెభవమును గుటీంచి చెప్పుచున్నట్లు ఉండును. కాని, ఆ దృష్టి లక్షణములను 
చెప్పుటకు ఉపయోగించిన విశేషణవలులు - ఆ విశేషణముల పేర్లతోనే 


సౌందర్య లహరి 








వ్యవహరింపబడు - భారతదేశములోని ఎనిమిది విశిష్ట నగరములను గూడా 
సూచించును. 

“విశాలా అనునపుడు “కళ్ళు పెద్దవిగా వుండి ఎంత దూరమైనను, ఎన్ని 
వైపుల కైనను ప్రసరించి తన భక్తులను అను (గ్రహించగల దృష్టి లక్షణము గలది” 
అనియు, ఈ దృష్టి మిక్కుటముగా ప్రసరించిన ప్రాంతము విశాలా నగరముతో 
వ్యవహరింప బడుచున్నదనియు తెలుసుకొనవలెను. (నేటి బదరీనాథ్‌ ఈ విశాల 
నగరమును సూచించును) అట్లే “కళ్యాణీ అనునపుడు మంగళకరమైన, 
శుభప్రదమైన దృష్టి లక్షణము గలది అనియు, ఈ దృష్టి విశిష్టముగా ప్రసరింపబడిన 
ప్రాంతము “కళ్యాణీ నగరముగా రూపొందెనని తెలుసుకొనవలెను. (నేటి 
బొంబాయి - నాసిక్‌ల మధ్య నున్న ఒక ప్రాంతము ఈ కళ్యాణీ నగరమును 
సూచించును) “అయోధ్య అనునపుడు - దృష్టి లోపములేని స్పష్టమైన, స్ఫుటమైన 
దృష్టి ప్రకాశము గలది, నల్ల కలువలు గూడా జయించ లేని సౌందర్య గుణము గల 
దృష్టి లక్షణము గలది” అనియు, ఇట్టి దృష్ట. మిక్కుటముగా ప్రసరింపబడగా ఏర్పడిన 
భారత భూభాగము “అయోధ్యానగరము” గా రూపొందెననియు గ్రహించవలెను 
(ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యయే ఈ అయోధ్యా నగర్రము) “కృపాధారా ధారా! 
అనునపుడు - “కరుణాపూరిత రసా(్ట ప్రసారాధారమైన దృష్టి లక్షణము గలది 
అనియు, ఈ దృష్టి ప్రసార ఫలితముగా ఏర్పడిన భారత భూభాగము. - 
'ధారానగరము' గా రూపొందెననియు గ్రహించవలెను. (జటి ధార్‌ ప్రాంత ప్రదేశము) 
“మధురా అనునపుడు - చెప్పనలవి కాని మాధుర్య దృష్ట లక్షణము గలది అనియు, 
ఈ దృష్టి ప్రసరింపబడిన ప్రదేశమే “మధురా? నగరమయ్యెననియు తెలుసుకొనవలెను. 
(నేటి వుధురా నగరమే ఈ వముధురానగరవము) *భోగవతీ' అనునపుడు 
అంతరాంతముల లోనికి ప్రసరించ గల లోతైన భోగవైభవములను పొందు దృష్టి 
లక్షణము గలది” అనియు, ఈ దృష్టి ప్రకృష్టముగా పడిన (ప్రదేశమే భోగవతీ 
నగరముగా రూపొందెననినయు తెలుసుకొనవలెను. (నేటి అమరావతియే ఈ 
భోగవతి) “అవంతీ అనునవుడు - ఆశ్రిత రక్షణ లక్షణము గల దృష్టి గలది అనియు, 
ఈ దృష్టి విశేషముగా ప్రసరింపబడిన (ప్రదేశమే అవంతీ నగర మైనదనియు 
తెలుసుకొనవలెను. (నేటి ఉజ్జయినీ నగరమే ఈ అవంతీ నగరము) “వజయ” 





పరం] సౌందర్య లహరి 
నన ర న ss eR, 
అనునపుడు - చూపులతోనే ఎదుటి వారిని జయించగల విజయలక్షణము గల దృష్టి 


గలదొ అనియు, ఇట్టి దృష్టి ఎక్కువగా ప్రసరింపబడిన (ప్రదేశమే విజయనగరమనియృ 
గ్రహించవలెను. (నేటి విజయనరగమే ఈ విజయా నగరము). 
టి 6 


సంస్కృత శ్లోకము - 50 
కవీనాం సందర్భస్తబక మకరందైక రసెకం 
కటాక్ష వ్యాక్షేప భమర కలభౌ కర్ణయుగళమ్‌ 
అముంచనౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళా 
వసూయా సంసర్గా దళకనయనం కించి దరుణమ్‌. 
అనువాద పద్యము 

ము. కవి వాక్ళూన చురందధార మధురైెక గాస కర్ణంబులన్‌ 

భవదక్షుల్‌ తమ వీక్షణాళకలభ వ్యాజమ్ముతో మూధురిన్‌ 

చవిచూడన్‌ దరిజేరరాగ గని ఈర్చ్యావ్యాకులమ్మై న యా 

భవదీయాళిక నేత్రమం దరుణభావం బొప్పె కాత్యాయనీ. 

టీక 
(హె భగవతీ!) కవీనాం = కవుల యొక్క, సందర్భ = రసవత్తర రచనలు 

అనెడి, స్తబక = పుష్ప గుచ్చము నందలి, మకరంద = తేనె యందు (మాత్రమే), 
ఏకరసికం = ముఖ్యముగా ఇష్టపడు, తవ = నీ యొక్క, కర్ణయుగళం = రెండు 
చెవులను, కటాక్ష= కడగంటి చూపులను, వ్యాక్షేప = నెపముగా పెట్టుకొని (వర్తిం 
నీ కనుదోయి అను) భ్రమర కలభౌ = గండు తుమ్మెదలు రెండు - నవరస = 
శృంగారాది తొమ్మిది రసముల యొక్క, ఆస్వాద = ఆస్వాదమునందు, లేదా - 
అనుభవించుట యందు, తరళౌ = అత్యంతాసక్తి కలిగినవై - అముంచంతే = ఆ 
రసాస్వాదనలాంపట్యము చేత, (రసాస్వాదన చేయు) నీ వీనుల జంటను విడువలేక 
యుండుటను, దృష్ట్వా = చూచి, అభికనయనం = మూడవదైన నీ లలాట నేత్రము, 
అసూయా సంసర్గాత్‌ = ఈర్ష్య చెందుట వలన, కించిత్‌ + అరుణము = కొంచెము 
ఎయుపు వన్నెగలదైనది, లేదా - ఎట్టబడినది. 


ట్ర 


సౌందర్య లహరి 189 | 





తాత్పర్యము 

సుకవిశ్వరుల రసవత్తర రచనలనెడి పుష్టుగుచ్చముల నుండి జాలువారు 
తీనియందు మాత్రమే అత్యంతాసక్తిని చూపు నీ యొక్క చెవుల జతను - కడగంటి 
చూపులు అను నెపముతోనీ రెండు కన్నులు అను గండు తుమ్మెదలు - శృంగారాది 
నవరసాస్వాదానాను భూతిని పొందుట యందు అత్యంతాసక్తిని కలిగినవై - ఆ 
రసాస్వాదన లాంపట్యము చేత నీ వీనుల జంటను విడువలేక యుండగా - పైన 
ఉన్న లలాట నేత్రము చూచి - మిక్కిలిగా అసూయ చెంది, ఎజుపు వన్నెకలదైనది 
(అనగా - “కోపముతో ఎజ్జబడినది' అని భావము). 


వివరణము 


అమ్మవారి మూడు కన్నులగుటీంచి వురి కొన్ని విషయములు ఈ 
శ్లోకములో చెప్పబడుచున్నది. కనుబొమ్మల క్రిందుగా, ముక్కు దూలమునకు 
ఇరువైపులా అందరి వలెనే అమ్మవారికి కూడా రెండు కన్నులున్నవి. ఇవి రెండును 
నల్లగా నున్న ఆకర్థాంత విశాల నేత్రములు. అనగా - నల్లగా వుండి చెవుల వరకు 
సాగివున్న కోసగా నుండు విశాల ద్వీరనయనములు. ఇక ఈ రెండును కాక, 
లలాటముపై భ్రూమధ్య ప్రాంతములో మూడవ నేత్రము ఉండును. ఇది సంధ్యా 
వర్ణములో, అనగా - కొంచెము ఎట్టగా నుండును. మొదటి రెండు కన్నులు నల్లగా 
వుండి చెవుల వరకు సాగి ఆ కర్ణాంత ద్లీగ్ణ లక్షణమును కలిగి ఉండుటకు, మూడవ 
కన్ను కొంచెము ఎజ్జగా నుండుటకు గల కారణములను శంకరులు అత్యంత సుందర 
పటిమతో వర్ణించి చెప్పిరి. 

ఎప్పుడును సుకవీశ్వరుల రసవత్తర కావ్య రచనలు అను పుష్పగుచ్చము 
నుండి జాలువారు తేనె ధారలను ఆస్వాందించుట యందు మాత్రమే అమ్మవారి 
రెండు చెవులు మిక్కిలి ఆసక్తి కలిగి యుండునట ! కావ్యరచనలలోని నవరస 
సారమును తేనె ధారలతో పోల్చినపుడు అటువంటి తేనె ధారల మాధుర్యము 
చెవులకేమి తెలియును అను శంక కలుగుక మునుపే - శంకరులు ఆ శంకను తీర్చు టర 
- అమ్మవారు తన రెండు కన్నులు అనెడి గండు తుమ్మెదలను ఆ తేనె ధారలను 





సౌందర్య లహరి 





(గ్రోలవలసినదిగా ఆజ్ఞాపించినదని చెప్పిరి. అప్పుడు ఆ కన్నులకు చెవుల వైపుగా 
వెళ్ళవలసిన అవసరమేర్చడును గదా ! కవీశ్వరుల రసవత్తర కావ్యరసాను భూత్రిన్సి 
అనుభవించు చెవులకు మాటి మాటికి ఈ కన్నులనెడి గండు తుమ్మెదలు అదే 
సమయములో సఖ్యము కోరినట్లు వచ్చి తమ వద్దనే తిష్టవేయుట కొంత ఇష్టము 
లేకపోవచ్చును. అప్పుడు - ఆ చెవులు “మేము రసానుభూతిని పొందు వేళలోనే 
మీరు ఎందుకు వచ్చుచున్నారు”? అని నిలదీసి అడిగినచో - అప్పుడు ఆ కన్నులు 
లౌక్యవలుగా - “అమ్మవారి ముఖములో మీరు - వినుటకు ఉపకరించు 
జ్ఞానేంద్రియములు. మేము - చూచుటకు, భక్తకవులను అను[గ్రహించుటకు 
ఉపకరించు జ్ఞానేంద్రియములయు అమ్మవారి ఆజ్ఞను మీరును మేమును సమముగానే 
నిర్వర్తించవలెను గదా ! ఈ వైపున వుండు భక్తులను అనుగ్రహించమని అమ్మవారు 
ఆజ్ఞాపించినది. అందునిమిత్తము మేము ఈ వైపుగా రావలసి వచ్చినది” - అని 
చెప్పునట! అనగా - కవుల రచనలలోని సాహత్య వైభవమును చెవులు అనుభవించు 
చుండగా - భక్త కవులను కటాక్షించవలెనను నెపముతో చెవుల వద్దకు చేరిన ఆ 
కన్నులు అనెడి గండు తుమ్మెదలు ఆ కవుల రచనలలోని మకరంద మాధుర్యమును 
అస్వాదించుచున్నవన్నమాట ! 
లలాట నేత్ర ఆరాటము, అసూయత్వము 

“అమ్మవారి ముఖములోని రెండు కన్నులకు పైన లలాటము వద్ద వుండ 
గలుగుటచే - క్రింద జరుగునని గమనించగలుగు మూడవ నేత్రమునకు ఈ 
వ్యవహారము తెలిసినది. ఆ రెండు కన్నులు ఎటువంటివో తానును అటువంటి 
జ్ఞానేంద్రియమే అయి వుండి గూడా - అవి పొందు రచనా మాధుర్యాస్వాదనా 
దృష్టమును తాను పొందలేక పోవుటతో (ఫాలనేత్రము ప్రక్కలకు సాగలేదు కదా!) 
అట్టి అదృష్టమును పొందు ఆ రెండు కన్నులపై అసూయ జనించినదని, ఇట్టి 
అవకాశము కలుగు చున్నపుడెల్ల ఈ విధముగా లలాట నేత్రము అసూయ 
పడుచుండుటతో - అసూయ కలిగి కలిగి, కోపావేశము పెరుగుటతో - దాని వళ్ళు 
ఎజ్జబడీనది. అందువలననే ఆ లలాట నేత్రము చూచుటకు సంధ్యా వర్ణము వలె 
ఎజ్జగా కొంత అరుణ వర్హములో నును” దని శంకరులు ఒక అద్భుతమైన రీతిలో 
చెప్పిరి. 


సౌందర్య లహరి 


సౌందర్యలహరి స్తోత్రములో ఈ శ్లోకము తలమానికమైనది. నాకు అత్యంత 
ప్రీతిప్రాతమైనది. మహాకవులు మాత్రమే ఈ విధముగా చెప్ప గలుగు కవితా పాండిత్య 
ఫామర్థ్యములను కలిగి యుందురు. అందమైన ఊహలకు సుందరమైన వ్యక్తీకరణ 
ఇది. కమనీయమైన కల్పనలకు రమణీయమైన, పునఃపునః స్మరణీయమైన అద్భుత 
కవితా శిల్పము (Poetic Beauty) ఇది. 
ఉరి లి 





సంస్కృత శ్లోకము - 51 
శివే శృంగారాకర్హా తదితరజనే కుత్సునపరా, 
సరోషా గంగాయాం, గిరిశ చరితే (నయనే) విసయవతీ, 
హరాహీభ్యో భీతా, సరసెరుహ సౌభాగ్యజయినీ, 
సఖీషు స్మేరా, తే మయి జనని దృష్టి స్పకరుణా. 
అనువాద పద్యము 
శా. శృంగారాగ్ర్రము భర్ణయందు, పయివారిన్‌ జూడ బీభతృమున్‌ 
గంగన్‌ జూడగ రోషయున్‌, శివుని పైకన్నున్‌గనన్‌ విషయా 
పాంగమ్మన్‌, హరసర్ప మందు భయమున్‌, పద్మమ్మపై గెల్పగున్‌ 
భంగిన్‌, చిర్షగవున్‌ నఖీజనముపై, నాపై దయాపాంగమున్‌. 
టీక 
(హే జనని = ఓ జగజ్జననీ! తే = నీ యొక్క, దృష్టిః = చూపు, శివే = 
సదాశివుని యందు, శృంగార + ఆగ్రా = శృంగార రసముచేత తడుపబడివదియు, 
తత్‌ + ఇతరజనే = ఆ సదాశివుని కంటె ఇతరులైన జనుల విషయమై, కుత్సునపరా 
= అయిష్టము వలన జుగుప్పతో బీభత్సరసావేశము గలదియు, గంగాయాం = 
గంగయందు, సరోషా = రౌద్రరసముతో గూడినదియు, గిరిశచరితే = శివుని 
చరిత్రను వినుటలో (లేదా - గిరిశనయనే = శివుని ఫాలనేత్ర వైశిష్టమును 
తిలకించినపుడు), విస్మయవతీ = అద్భుతరసము గలదియు, హర + అహీభ్యః = 
హరాహీభ్యో = శివుడు ధరించిన సర్బముల వలన, భీతా = భయానకరసావేశము 


3 





సౌందర్య లహరి 





గలదియు, సరసీరుహ = ఎజ్జతానుర పద్మముల యొక్క, సౌభాగ్య = వర్ణవికాస 
ప్రకాశములను, జయినీ = జయించిన వీరరసముతో గూడినదియు, సల్రీషు = 
ఇష్టసఖురాండ్ర యందు, స్మరా = చిరుదరహాసముతో హాస్య రసము గలదియు, 
మయి = నాయందు; కరుణా = అనుగ్రహము వలన కరుణ రసము గలిగినై 
ఉండును. 
తాత్పర్యము 

తల్లీ ! జగజ్జననీ ! నీ యొక్క చూపు - ని పతి యొక్క శివుని యందు 
శృంగార రసమును, శివేతరజనులయందు అయిష్ట పరాణ్ముఖత్వములలో 
బీభత్సరసమును, గంగ యెడల రోషముతో రౌద్రరసమును, శివుని చరిత్రను 
వినుచున్నపుడు గాని, శివుని మూడవ నేత్ర వైశిష్ట్యమును చూచునపుడు గాని 
అద్భుతరసమును, శివుడు ధరించెడి సర్పముల యెడ భయానకరసమును, ఎట్ట 
తామర పద్మముల వర్ణవికాస ప్రకాశముల యెడ జయించిన భావము పొడ సూపు 
వీరరసమును, నీ సఖురాండ్ర యెడల హాస్యరసమును, నా యెడల కరుణ రసమును 
(మామూలుగానున్నప్పుడు శాంతరసమును) పొందుచు నవరసాత్మకముగా 
నుండును. 

వివరణము 

అమ్మవారి చూపులలోని వైవిధ్యము నవరసాత్మకమై యుండునని ఈ 
శ్లోకములో శంకర భగవత్పాదులు అతి సులభముగా అర్ధమగు రీతిలో వివరించిరి 
కన్నుల ప్రత్యేకత 

అన్ని అవయవములలోను కన్ను ప్రధానమైనది. (సర్వేంద్రియాణాం 
నయనం ప్రధానం) కంటి జెప్పలకు, కంటి పాపలకు ఉన్న చైతన్య గుణము మ! 
ఇతర ఇంద్రియములకు దేనికిని ఉండదని చెప్పవచ్చును. కళ్ళను చూచి - జీఏ 
బ్రతికి ఉన్నదీ లేనిదీ గూడా చెప్పవచ్చును. (బ్రతికి లేనిచో “గుడ్డు తేలవేసనాడు 
అని గూడా అనుచుందురు. లోపలి భావములు వ్యక్తము చేయుటలో, భాషకు 
అందని విషయములను గూడా కన్నుల ద్వారా వ్యక్తము చేయవచ్చును. ఎవరైననూ 
మాట్లాడుచున్నపుడు వారి ముఖమును, కళ్ళను జా గ్రత్తగా గమనించినచో - వారీ 
ఆంతర్యము 1/16 వంతు తెలిసిపోవును ! ఇది ముఖమునకు కన్నులకు వున్న 


సౌందర్య లహరి 193} 
నన TT Ts CN TINT, YOO CITT err rr 
వైళిష్ట్రము. వై వెఖరీ వాక్కు నోటి నుండి వెలువడినను, మనోభావము కళ్ళనుండి 
ఇలువడును. 1) నోటి ద్వారా వెలువడు వైఖరీ వాక్కు 2) ముఖములో కలుగు 
శ్రవళికలు 3) కన్నుల ద్వారా వ్యక్తమగు కదలికలు - ఈ మూడింటి సమన్వయము 
_ మాట్లాడు వ్యక్తి ఆంతర్యమును చాలా భాగము అవగతము చేయును. నోటి 
మూటలు అవసరము లేకనే - కేవలము కంటి చూపులతోనే - ఆజ్ఞలను జారీ చేసి 
భావములను ప్రకటించు సామర్థ్యము ఈ కళ్ళకు ఉండును. చూడబడువాని ముఖము 
ఎక్కువగా చూచువారికి అవసరము గాని, చూడబడు వానికి కాదు. అనగా - 
వున ముఖము - వున కోసము కంటె ఎదుటివారి కోసమే ఎక్కువగా 
ఉపయోగపడుచున్నదని తెలుసుకొనవలెను. శ్రోతలు వినుటతో పాటు, వక్త 
ముఖమును గూడా చూడవలెనని అనిపించుట ఇందులకే ! 

ఇట్టి విషయములు - (శ్రీ నేత్ర తంత్రములో చక్కగా వివరింపబడినవి. 

వివిధ సందర్భములలో అమ్మవారి కన్నుల చూపులు, కదలికలు, హావ 
భావములు - ఏ విధముగా నవరసములు ఒలీకించునో ప్రస్తుత శ్లోకములో 
చెప్పబడుచున్నది. 

1) నిర్మలత్వము, నిరంజనత్వము గలిగిన అమ్మవారి కన్నుల చూపులలో 
శృంగార రసము నిండుగా వుండుటను గమనించుటకు శంకరులు ఒక ఉపాయము 
చెప్పుచున్నారు. పతి దేవుడైన శివునితో నున్నపుడు, సంభాషించునపుడు అమ్మవారి 
కన్నుల తీరు చూసి తీరవలసినదేనట ! ఆ సమయమమునందు మాత్రమే అమ్మవారి 
కన్నులలో శృంగార రసము తొశికిసలాడునట | 

2) శివుడు కాక పరపురుషుల సాన్నిధ్యములో అమ్మవారు ఉన్నపుడు ఆమె 
కంటి చూపులలో అయిష్టత, పరాణ్ముఖత్వము జుగుప్పలు చోటు చేసుకుని 
బీభత్సరసము తాండవించునట ! 

3) సవతియైన గంగపేరెత్తినను, గంగ గుర్తుకు వచ్చినను, ఎవరైన గుర్తుకు 
తెల్చినను అమ్మవారికి కోపము, రోషము కలిగి ఆమె కంటిచూపులలో రౌద్రరసము 
తాందవించునట ! 

4) శివుని వంటిపై నుండు సర్పములను చూవినపుడెల్ల - అవి ఎక్కడ 
బుసలు కొట్టి మీద పడి కాటువేయునో, అని - మనుసులో భీతి కలిగి, కన్నులలో 








సౌందర్య లహరి 





భయానక రసము చోటు చేసుకొనునట ! 

5) హాలాహల భక్షణము, త్రిపురాసుర సంహారము (ఎవరికినీ వుండుటకు 
అవకాశము లేని - ఫాలనేత్రము, ఆ నేత్ర దృష్టి మన్మథుని దహించిన విధము) 
మొదలగు శివుని చరిత్రలు వినుచు అమ్మవారు గొప్పుగా ఏస్మయము చెందుచున్నపుడు 
కన్నులలో అద్భుత రసము తొగికిసలాడునట ! 

6) తమ సౌందర్యమునకు తమతో సాటిగానిలుచువారు గాని, తమను 
జయించగలవారు కాని లేరని గర్వపడు ఎజ్జతామర పద్మములను - అంతకు మించిన 
సౌందర్యము, వర్ణ ప్రకాశ వికాసము గలిగిన అమ్మవారు చూచుపుడు ఆమె కళ్ళలో 
విజయగర్వము, వీరరసము ఒప్పారునట ! 

7) తన చెలికాండ్రతో అవ్మువారు సరస 'సల్గ్లాపవులతో 
సంభాషించునపుడు, మసలునపుడు చూడ గలిగినచో అమ్మవారు ఎంతటి 
హాస్యరసమును ఒలికించగలదో తెలియునట ! 

8) చివరకు శంకరులు కరుణ రస విషయమును మహా చతురముగా చెప్పిరి. 
“అమ్మవారు నన్ను (శంకరులను) చూచునపుడు మీరెప్పుడైనా చూచినారా ? ఎంత 
కరుణ ఆమె కన్నుల నిండి వుండునో చెప్పనలవి కాదు అని ముగించిరి. ఇది కొస 

మెరుపు వంటి రచన. 

9) ఇప్పటి వరకు పాదమునకు రెండు రసముల చొప్పున నాలుగు 
పాదములకు 4X2=$8 రసముల విషయము ఈ శ్లోకములో వచ్చినది. అమ్మవారు 
మామూలుగా నున్నపుడు ఆమె యొక్క స్వాభావిక దృష్టి శాంతరసమును 
స్పృష్టపరచును. అనగా - మొత్తము మీద నవరసములు అమ్మవారి చూపులలో 
వర్తించునను నిర్జారణ ఈ శ్లోకమునందు సూచింపబడినది. 
పాఠాంతర విషయము 

(ఈ ళ్ల్‌ కములోని మూడవ పాదములో “సరసిరుహ సౌభాగ్య జయినీం' 
అనునది *సరసిరుహా సౌభాగ్యజననీం? అని గూడా పాఠాంతరము గలదు. 

'సౌభాగ్యజననీం? అని చదువుకొని గూడా అర్ధమును చెప్పుకొనవచ్చును. తామర 
పద్మముల యొక్క సౌభాగ్యము పూర్తిగా సూర్యుని కిరణ స్పర్శవల్లనే గదా! ఆ 
సూర్యుడు అమ్మవారి కుడికన్నే గదా! కాబట్టి, తామర పద్మముల సౌభాగ్యమునకు 


సౌందర్య లహరి 








అమ్మవారి దక్షిణ నేత్ర అనుగ్రహమే గదా. దీనిని బట్టి అమ్మవారి దక్షిణ నేత్ర 
అనుగ్రహము తామర పద్మముల సౌభాగ్యమునకు తల్లివంటిదన్నమాట 1! ఇదే 
అర్థములో “సరసీరుహ సౌభాగ్య జననీం” అని ఈ పాదములో వ్రాయబడినదని 
సమాధానపడవచ్చును. తన అనుగ్రహము మీద ఆధారపడిన తామర పద్మ 
సౌభాగ్యము - తనతోనే తగుదునమ్మా అని సాటిగా పోటీకి నిలబడినచో - దానిని 
చూచునపుడు అమ్మవారి కన్నులలో వీరరసము తాండవించును అని వర్ణించుట 
సమంజసమే గదా !) 
భత త 
సంస్కృత శ్లోకము - 52 
గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ 
ఫురాం భేత్తు శ్విత్త ప్రశమరస విద్రావణఫలే 
ఇమే నేత్రే గో త్రాధరపతి కులోత్తంసకలికే 
తవా కర్టాకృష్ణ ఫృరశరవిలాసం కలయతః. 
అనువాద పద్యము 

చం. గరుతములట్లు పక్షులు గర్ధములంటి విశాలమౌచు నా 

ఫురరివు చిత్త శాంతమును ఫ్రూర్తిగ నాశము జేయు కోర్కెతోన్‌ 

కరము వెలుంగు నీదు నయనశనమ్ములు - వీనుల జేరలాగు - శ్రీ 

స్మరశర రామణీయకము జాటు శగేశ్వర వంశరత్న మా ! 


టీక 


హే గోత్రాధరపతి కులోత్తంస కలికే ! = భూమిని ధరించు పర్వతరాజ 
వంశమునకు సిగను ధరించు పువ్వు మొగ్గ అయిన ఓ పార్వతీ! తవ = నీ యొక్క, 
నేశ్రే= కన్నులు, కర్ణ + అభ్యరం = చెవుల సమీపమును, గతే = పొందినవై, పక్ష్మాణి 
= కనుటెప్ప వెంట్రుకలను, గరుతః ఇవ = ఈకలవలె, దధతీ = ధరించుచున్నవై, 
పురాం = త్రిపురముల యొక్క, భేత్తుః = భేదించిన వాడైన శివుని యొక్క, చిత్తే = 
మనస్సునందు, ప్రశమరస = శాంతముగా నుండు నిస్పృహను, విద్రావేణ = 


మ 





సౌందర్య లహరి 





పారద్రోలుటఅను, ఫలే = ప్రయోజనముగా గలవియై, ఆ కర్ణ = చెవుల వరక, 
ఆకృష్ట = ఆకర్షింపబడిన, లేదా - లాగబడిన, స్మరశర = మన్మథుని బాణముల 
యొక్క, విలాసం = సౌభాగ్యమును, లేదా - సౌందర్యమును, కలయితః = 
చేయుచున్నవి. అనగా - చేయుచున్నట్ట్లు కన్చించుచున్నవి అని, ఇయే = ఈ నా 
హృదయకమలమందు భాసించుచున్నది. 


తాత్పర్యము 


భూమిని ధరించు పర్వత రాజైన హిమవంతుని వంశమునకు సిగను ధరించు 
పూవు మొగ్గ అయిన ఓ పార్వతీ ! చెవుల వజకు సాగునీ కనుటెప్పల తీరు 
చూచుచున్నపుడు నా మనస్సునకు ఈ విధముగా కన్పట్టు చున్నది. బాణముల 
కిరు ప్రక్కలకట్టు గ్రద్ద ఈకలవలె నుండు టెప్ప వెంట్రుకలతో చెవుల వజకు సాగు 
నీ నేత్రములలో - త్రిపుర హరుని మనస్సునకు ప్రాప్తించిన శాంతమైన నిస్పృహను 
పోగొట్టి, వూాహమునుం కలిగించుటయే. ప్రయోజనవఎగా గలవిర్చై, 
ఆకర్థాంతములా గబడిన - మన్మథుని బాణముల సౌందర్యము గోచరించుచున్నది. 


వివరణము 


ఈ శ్లోకములో గూడా అమ్మవారి నేత్రములే వర్ణింపబడినవి. క్రిందటి 
శ్లోకములో అమ్మవారి కనుబొమ్మలు, వాటి క్రింది రెండు కన్నులు వర్ణింపబడగా, 
ఈ శ్లోకములో - అందమైన కనుజెవ్పలు గల అమ్మవారి కన్నులు వర్ణింపబడుచున్నవి. 
తూపుల చూపులు 

అమ్మవారి కన్నులు రెండును రెండు చెవుల వరకు సాగి, కొసగా, ఆకర్థాంత 
విశాలముగా నున్నవిట. చూచుటకు అవి - త్రిపురములను చిత్తు చేసిన త్రినే శ్రుని 
నిర్లిప్ప చిత్రమును సైతము మోహపెట్టుటయే తన లక్ష్యముగా గలిగి ఆ కర్ణాంతము 
లాగబడిన - మన్మథుని బాణముల జంటవలె వున్నవిట. “మరి బాణములకు చివర 
ఇరుప్రక్కల [గ్రద్ద ఈకలు కట్టబడి అందముగా నుండును గదా ! మరి అమ్మవారి 
కనులకు అట్టి శోభను తెప్పించునవి ఏమైనా వున్నవా ?”* అని అడిగినచో - “లేకేమి? 

జాగ్రత్తగా చూడుడు. ఆ కనులకు - క్రింద, పైన వుండు కనురెప్పలకు తీరుగా, 


సౌందర్య లహరి 








నంపుగా కొసలు గలిగిన నల్లని అందమైన వెంట్రుకలు అట్ట (గద్ద ఈకల కూర్పును 
స్ఫురింప చేయుట లేదా!” అని శంకరులు సమాధానము చెప్పుచున్నారు. 


శివుని చిత్తమునకు మోహమును కలుగ చేయుటకు సాధారణముగా తాను 
ఉపయోగించు ఐదు బాణములు పనిచేయవని, మన్మధుడు అమ్మవారి కటాక్షము 
(అనగా కడకంటిన్సి నే స్ఫు రింపచేయునట్టు ఆరవ బాణమును రూపొందించుకొని, 
శివునిపై ప్రయో గించెననుట ఎక్కువ సత్యమనిపించుకొనును. అనగా - ముక్కంటిని 
మోహపెట్టుటకు ములుకుల బాణములను పోలెడి - ఆయన ముద్దరాలి ముచ్చటైన 
కోసకళ్ళనే - మన్మథుడు ప్రయోగించి సాధించినాడన్నమాట ! 
అంచి 
సంస్కృత శ్లోకము - 53 
విభక్త త్రై వర్యం వ్యతికరితలీలాంజనతయా 
విభాతి త్వన్నేత త్రితయ మిద మీశానదయితే 
పున స్పష్టుం దేవాన్‌ [ద్రుహిణహరి రుద్రానుపరతాన్‌ 
రజ సృత్వం బిభత్తమ ఇతి గుణానాం త్రయ మివ. 
అనువాద పద్యము 

మ. భవదక్షిదయ వైభవాంజనము గ్రెవర్ణద్యుతుల్‌ నింపగా - 

నవసా నమ్మున (బహ్మ విష్ణు హర సృష్ట్యారంభ కార్య క్రమో 

తృవమున్‌ జేయుదువమ్మ నీళ్చును - రజస్సత్వాది త్రెగుణ్యమున్‌ 

భవదీయాంజన రేఖ గూడి యది సం(్రొప్తించు - మాహేశ్వరీ ! 

టీక 
హె! ఈశానదయితే= ఓ మహాదేవుని ప్రియురాలా ! ఇదం = ఈ కనబడు, 

త్వత్‌నే త్రత్రితయుం = నీ యొక్క వనూడు కన్నులు, వ్యతికరిత = 
అర్ధవలయాకారముగా తీర్చినదై, లీలా = లీలార్ధమై ధరింఛిన, అంజనతయా = 
కాటుక గలిగినదగుట చేత, విభక్త = ఒక దానితో ఒకటి కలసి కొనకుండ వేటుపరచిన, 
ర్రైవర్ణ్యం = తెలుపు, నలుపు, ఎటుపు అను మూడు వన్నెలుగలదై, ఉపరతాన్‌ = 


న 





సౌందర్య లహరి 


లీనమైనవారగు, ద్రహిణహరి రుద్రాన్‌ = బ్రహ్మ, విష్ణు, రుద్రుల ముగ్గుజుని, దేవాన్‌ 
= త్రమూర్తిత్రయమును, పునః = మరల, (స్రష్టుం = జగత్‌ సృష్టి కొఅికు, రజః = 
రజోగుణమును, సత్త్వం = సత్త్వ గుణమును, తమః = తమోగుణమును, ఇత్రి = 
అను, గుణానాం = సత్తురజస్తమస్సులను పేరుగల గుణముల యొక్క, త్రయం 
ఇవ = మూడింటి వలె, బిభ్రత్‌ = ధరించుచున్నట్లు ప్రకాశించుచున్నది. 
తాత్పర్యము 

ఓ సదాశివుని ప్రియురాలా ! నీ మూడు కన్నులు అరవలయాకారముగ్గా 
తీర్చినదై; లీలా విలాసార్థము ధరించిన కాటుక కలిగినదగుట చేత ఒక దానితో 
ఒకటి కలసికొనని తెలుపు, నలుపు, ఎబుపు, అను మూడు రంగులు కలదై; గత 
ప్రళయము నందు తన యందు లీనమైన బ్రహ్మ, విష్ణు, రుద్రులు అను త్రిమూర్తులను 
మరల మరల విశ్వ సృష్టకొలికు - సత్త్వము రజస్సు, తమస్సు అను మూడు 
గుణములను ధరించు దాని వలే ప్రకాశించుచున్నది. 

వివరణము 

ఈ శ్లోకమునందు కాటుకతో నుండు అమ్మవారి కన్నులలోని తెలుపు, 
నలుపు, ఎజుపు రంగుల ప్రయోజనమును, ప్రాముఖ్యమును వర్ణించుచున్నారు. 

సాధారణముగా కన్నులలో - తెల్లగ్రుడ్డు తెల్లగాను, కంటిపాప నల్ణగాను, 
రక్త జీరలు ఎజ్జగాను వుండును. (మహాత్ముల నయనములు కొంచెము ఎటుపుగా 
గూడా వుండును). అమ్మవారి వామ, దక్షిణ నేత్రములకు ఈ మూడు రంగులు 
ఉండును. లలాట నేత్రము గూడా - సహజముగ ఎఅుపురంగును, తెల్లగ్రుడ్డు 
వలన తెలుపు రంగును, కాటుక పెట్టుట వలన నలుపు రంగును కలిగి వుండును. 
కావున మొత్తము మీద విలాసార్థము కాటుక పెట్టటడన అమ్మవారి మూడు కన్నులలో 
తెలుపు, ఎలటుపు, నలుపు మూడు రంగులు వుండును. 
వర్ణసమన్వయ రహస్యము 

తెలుపురంగు - సత్త్వగుణమును, ఎటుపురంగు - రజోగుణమును, 
నలుపురంగు - తమోగుణమును సూచించును. ఈ (త్రిగుణములికు 
సంబంధించినవారే త్రిమూర్తులు. బ్రహ్మ - రజోగుణమునకు, విష్ణువు - 


సౌందర్య లహారి 199 ' 





పత్త్వ గుణమునకు, రుద్రుడు - తమోగుణమునకు సంబంధించిన అధిదేవతలు. 
బ్రహ్మ సృష్టి కారకుడు. విష్ణువు ఫ్రతి కారకుడు. రుద్రుడు లయకారకుడు. ఈ 
ముగ్గురు అధిదేవతలు అమ్మవారి ఆజ్ఞలను అనుసరించి, వారికి కేటాయించిన సృష్టి 
సిత, లయ కార్యములను నిర్వహించుదురు. జగత్రళయములో ఈ బ్రహ్మ, విష్ణు, 
రుద్రులు ముగ్గురు - దేవి కనువూతలో లీనవుగుచు వురల విశ్వసృష్టి 
కాలమాసన్నమైనపుడు - అమ్మవారు తెజిచిన కన్ను నుండి వ్యక్తమై, ఆమె ఆజ్ఞాను 
వర్తులె, మరల వారి వారి కార్యములను నిర్వహంచుదురు. ఈ విధముగా స్స 
స్టితి లయకారుల చేత వారి వారి బాధ్యతలను నిర్వర్తింప చేయుటకు అమ్మవారు 
తన కన్నులతోనే వారిని ఆజ్ఞాపంచును. అందుకు వారి వారి గుణములను సూచించు 
తెలుపు, ఎటుపు, నలుపు రంగులనే తాను తన కళ్లయందు ధరించినదన్నమాట ! 
సృష్టి, స్థితి, సంహారములు చేయుటకు మూడు శక్తులు వేరుగా వున్నను, అవి పరాశక్తి 
యొక్క మూడు రూపములే అని భావము. 
అతిధి 
సంస్కృత శ్లోకము - 54 
పవిత్రీ కర్తుం నః పశుపతి పరాధీన హృదయే 
దయా మిత ర్నేతై రరుణ ధవళ శ్యామరుచిభిః 
నద శ్మోణో గంగా తపన తనయేతి ధ్రువ మయం 
త్రయాణాం తీర్ధానా ముపనయసి సంభేద మనఘమ్‌. 
అనువాద పద్యము 

మ. దయతో రాగసితాసిత [ప్రభల నాగ్రమ్మాౌచు రాజిల్లు నీ 

నయన జ్యోతుల కూర్పుతో నదులు శోణా జాహ్నవీ సూర్యసూ 

(తయయున్‌ సంగమ మొంద జేయు దొక చెంతన్‌ ఫుణ్య తీర్ధమ్ముగా 

భయ పాపమ్ములు మమ్ము వీడ - శివసంబంధైక సా థ్వీమణీ ! 

టీక 
(హే పశుపతి పరాధీన హృదయే ! = శివునికి అధినమైన చిత్తము గల 

ఓదేవీ! దయామితైః = దయకు స్నేహితమైన, లేదా - దయచేత తడిసి మృదులమైన, 


3 





సౌందర్య లహారి 





అరుణ ధవళ శ్యామరుచిభిః = ఎజుపు, తెలుపు, నలుపు అను కాంతి గలవియై, 
నేతైః = నేత్రముల చేత, శోణః నదః = శోణయను పేరు గల నదము, గంగా = 
గంగానది, తపనతనయా = సూర్యుని కూతురైన యమున, లేదా - కాళిందినది, 
ఇతి= అను, త్రయాణాం = మూడుగా నున్న, తీర్చాణాం = పుణ్యతీర్ణముల యొక్క, 
అనఘం = పాపములను పోగొట్టు జలము కలదైన, అయం = ఈ, సంభేదం = నదీ 
సంగమ స్థానమును, నః = మమ్ములను, పవిత్రీకర్తుం = పవిత్రవంతముగా 
చేయుటకు, ఉపనయసి = దగ్గఅకు చేర్చుచున్నావు. 
తాత్పర్యము 
శివాధీనమైన చిత్తము గల ఓ పార్వతీ ! కరుణరసా[ర్రత వలన 
మృదుత్వమును, ఎటుిపు, తెలుపు, నలుపు అను మూడు వన్నిల వికాసమునుగల 
నీ నేత్రత్రయము చేత ఎటుపురంగు నీటితో ప్రవహించు శోణయను నదము (శోణ 
పశ్చిమ దిశగా పయనించును గాబట్టి దీనిని 'నదము అనవలెను). తెల్లని నీటితో 
ప్రవహించు గంగానది, నల్లని నీటితో ప్రవహించు సూర్యపు త్రిక అయిన యమునానది 
- ఈ మూడు పుణ్య తీర్టములతో పాపములను పోగొట్టి అపవిత్రులను పావనలుగా 
చేయుటకు - వాటిని త్రివేణీ సంగమ స్థానముగా ఒక చోటకు చేర్చుచున్నావు. 
వివరణము 
ఈ శ్ళాకములో అమ్మవారి మూడు కన్నుల పావిత్ర్యమును గుటించి చెప్ప 
బడుచున్నది. 
అమ్మవారిని “పశుపతి పరాధీన హృదయే!” అని సంబోధించి శ్లోకమును 
ప్రారంభించిరి. “పశువు” అనగా ఒక గుంజకు కట్టబడి, పూర్తి స్వేచ్చ లేని జీవి. 
పూర్తి స్వచ్చ లేకపోయినను ఏదో కొంత వున్నట్లు భావించుటకు వీలగు జీవులే ఈ 
పశువులు. వీటిని పాలించువాడే “పశుపతి అనగా - తనను పూర్తిగా నమ్మిన వారు 
- పాపకార్యముల వలన అజ్ఞానములో పడకుండా రక్షించు బాధ్యత వహించువాడు 
ఈ “పశుపతి. ఇట్ట పశుపతి యందు తన చిత్తమును లగ్నము చేసిన అమ్మవారు - 
ఆశ్రిత రక్షణము కొజికై వహించు ఒక బాధ్యత గుటించి ఈ శ్లోకము చెప్పుచున్నది. 


సౌందర్య లహరి 201 | 





పవిత్రమైన పరిష్కారము 

అజ్ఞానము వలన ఇబ్బందులుపడువారు, తెలిసియో తెలియకయో 
పాపకార్యములు చేయువారు - ఈ ప్రపంచములో చాలా మంది వుందురు. అట్టి 
వారికి కూడా సద్గతి కలుగుటకు అమ్మవారు ఒక పరిష్కార మార్గము ఆలోచించినది. 
కారుణ్య రాశియ్చైన అవ్మువారి క న్నులు కరుణాపూరిత ఆ(ర్రములై, అతి 
మృదులముగా నుండును. అవి- ఎబుపు, తెలుపు, నలుపు రంగులలో నుండును. 
తన ముఖములో ని మువ్వన్నెల ఆ నేత్రముల చేరికవలెనే - ఎజ్జని నీటితో ప్రవహించు 
శోణానదిని, తెల్లని నీటితో ప్రవహించు గంగానదిని, నల్లని నీటితో ప్రవహించు 
యమునానదిని గూడా భారతదేశము నందలి ' ప్రయాగ అను ప్రదేశము వద్ద ఒక 
దానితో ఒకటి దరిచేర్చి సంగమించునట్లుగా అనుగ్రహించెను. ఈ ప్రయాగయే 
నేటి అలహాబాదు నగరము. ఇది పూర్వము వముహర్వ్షలు, మహానుభావులు 
పెక్కుమంది యజ్ఞయాగములు, తపస్సులు చేసిన చోటు. ఈ కారణముల వలననే 
ఈ ప్రదేశము అంతటి పుణ్యక్షేత్రమై, ఇక్కడ వున్న ఈ త్రివేణీ సంగమ స్థానములో 
స్నానము చేసిన వారి పాపములను పోగొట్టి, పవిత్రులను చేయును. 
నదులు - నేత్రములు 

అమ్మవారి ముఖము నందలి రెండు కన్నులవలె - గంగా యమునా నదులు 
ఇరువైపుల నుండి ప్రవహించును. రెండు కన్నులకు నడుమనున్న భ్రూమధ్య భాగము 
కాశీ పుణ్యక్షేత్రమును తెలియ జేయును. ఫాలభాగమునందలి నేత్రము శ్‌ ణానదిని 
తెలియ జేయును. ఈ ఫాలనేత్ర ప్రాంతమునందే ఈ మూడు నదుల సంగమ 
స్థానము ఉండును. శోణానది కాశీ పట్టణమునకు కొంచెము ముందుగా 
ప్రవహించుచు గంగానదిలో కలియును. 
రహస్యార్థము 

ప్రళయము వచ్చినపుడు అన్నియు నాశమొందినను, విశాలాక్షి విశ్వేశ్వరుల 
అనుగ్రహము వలన ఈ కాశీ పుణ్యక్షేత్రము మాత్రము మార్చు చెందక వుండునని 
మన పురాణములు చెప్పును. ఇది ఇంటికి శంకు స్థాపన జరిగిన చోటు వంటిది. 
జీవికి - తైత్తీరీయోపనిషత్తులో చెప్పినట్లు సేంద్రయోనిళ అనగా - “ఇంద్ర 
యోనిస్థానము'. బ్రహ్మరం ధ్రము నుండి నిలువుగా క్రిందకు భ్రూమథ్యము నుండి 


సౌందర్య లహరి 








తిన్నగా అడ్డముగా వెనుకకు గీసిన రెండు గీతలు కలిసిన చోటు ఇది. ఈ స్థానమును 
నిరంతరము గుర్తు పెట్టుకొనున ట్లు చేయుటకై - (భూముధ్యములో బొట్లు 
పెట్టుకొనమని మన భారతీయులు చెప్పుదురు. ఈ భూమధ్య స్థానమును 
ఏకా గ్రబుద్దితో ధారణ చేసి, ధ్యానమగ్నుడైనవాడు త్రివేణీ సంగమ స్నాన ఫలమును 


పొందునని గూడా ఈ శ్లోకమునందలి సూచనగా (గ్రబాంచవచ్చును, 
భత తి 


సంస్కృత శ్లోకము - 55 
నిమేషోన్మేషాభ్యాం [ప్రళయ ముదయం యాతి జగతీ 
తవే త్యాహు సనో ధరణి ధరరాజన్య తనయే 
తదున్మేషా జ్ఞాతం జగదిద మశేషం ప్రళకయతః 
పరిత్రాతుం శంకే పరిహృతనిమేషా స్తవ దృశః 
అనువాద పద్యము 
ఉ. నీ కనుజెప్పపాటుశకు నింకును లోకములన్ని లీనమై, 
నీ కనువిప్పకున్‌ తిరిగి నిర్మితమౌనని యోగులందు, నీ 
యా కనుయూతనాపితివి యాభువనమ్మల క్షేమమున్‌ సదా 
సాకగ గోరి, నీ యనిమిషత్వమ ! యట్టిదె! పర్వతాత్మజా ! 
టీక 
ధరణి ధర రాజన్యతనయే ! = ఓ పర్వతరాజపుత్రీ ! ఓ పార్వతీ! తవ = నీ 
యొక్క, నివేష + ఉన్మేషాభ్యాం = కనుటెప్పలు చూసుకొనుట చేతను, 
తెలుచుకొనుట చేతను, జగతీ = జగత్తు, ప్రళయం = ప్రళభయమును, ఉదయం = 
ఉద్భవమును, యాతి = పొందును, అని ఈ ప్రకారము, సంతః = సత్పురుషులు, 
ఆహః = చెప్పుదురు, అతః = ఇందువలన, త్వత్‌ = ఆ, ఉన్నేషాత్‌ = నీ కంటీ 
టెప్పలు తెరుచుట వలన, జాతం = ఉద్భవించిన, అశేషం = సమస్తమైన, ఇదంజగళ్‌ 
= ఈ జగత్తును, ప్రళయతః = ప్రళయము నుండి, పరిత్రాతుం = రక్షించుట కొటికు, 
తవ = నీ యొక్క, దృశః = కన్నులు, పరిహృతనిమేషాః = తిరస్కరించిన బెప్పపాటులు 
గలవి, ఇతి = అని, శంకే = శంకింతును, లేదా - తలంచుదును. 


క. 


సౌందర్య లహరి 








తాత్పర్యము 

పర్వతరాజపుత్రికా, ఓ పార్వతీ ! నీ కనుజెప్పలు మూసుకొనుట చేత 
జగత్తుకు ప్రళయమును, టెప్పలు తెబుచుకొనుట చేత జగత్తుకు సృష్టియు 
ఉద్భవించునని (వ్యాసమహర్షి వంటి) సత్పురుషులు చెప్పుదురు. అందువలన నీ 
కనుటెప్పలు తెబుచుట వలన ఉద్భవించిన యావజ్జగత్తును ప్రళయము నుండి 
రక్షించుట కొటికు - నీ కన్నులు ఈ టెప్ప పాటులను తిరస్కరించుట వలన - నీ 
కన్నులు జెప్పపాటు లేక ఎప్పుడునూ తెటుచుకుని ఉన్న స్థితిలోనే వున్నవని 
తలంచుచున్నాను. 

వివరణము 

మానవులకు టెప్పపాటు - అనగా, కనుటెప్పలు మూతబడుట, 
తెటువబడుట ఉండును. కాని, దేవతలకు ఈ విధమైన టెప్పపాటు వుండదు. 
ఎప్పుడును వారి కళ్లు తెజుచుకునే ఉండును. అట్లే, అమ్మవారికి కూడానుండు 
ఈ లక్షణమునకు గల కారణమును శంకరులు ఈ శ్లోకములో చెప్పుచున్నారు. 
అమ్మవారి అవ్యాజకరుణ 

శ్రీ లలితాసహగస్రనామ స్తోత్రములో వ్యాసభగవానుడు అమ్మవారికి * ఉన్మేష 
నిమిషోత్సన్న విపన్న భువనావళిః - అని ఒక నామము చెప్పినారు. “అమ్మవారి | 
కనుటెప్పలు మూయబడినపుడు సకల లోకములకు (ప్రళయము, అమ్మవారి. 
కనుటెప్పలు తెబువబడనపుడు సకల లోకములకు ఉద్భవము జరుగునని ఈ నామ 
తాత్చర్యము. వ్యాస భగవానుని వంటి మహాత్ములు చెప్పిన ఈ విషయముననుసరించి 
అమ్మవారు గూడా మానవుల వలెనే కనుటెప్పలు మూయుచు, తెటుచుచూ 
టెప్పపాటును కలిగి యున్నచో - లోకములకు వినాశము, ఉద్భవము తారుమారుగా 
కలుగుచుండును. “తన కనుటెప్పలు తెరువబడినపుడు ఉద్భవమైన సమస్త జగత్తుకు, 
తనకనుజెప్పలు మూయబడినచో వినాశము కలుగునేమోయని, అందుకు తానే 
కారణమగుదునని తలంచి లోకములపైనను, లోకులపైనను అపారమైన, అవ్యాజమైన 
కరుణతో తెజిచిన కనుటెప్పల నా విధముగానే ఉంచి, జెప్పపాటు లక్షణము లేకుండా 
ఉన్నదేమో”? - అని శంకరులు జగజ్జననీ అయిన దేవతామతల్లికి టెప్పపాటు లేని 





సౌందర్య లహరి 





లక్షణమునకు ఇది ఒక కారణము కావచ్చునని ఊహించి చెప్పిరి. జగత్తుపై జగన్మాత 
యొక్క అపారమైన, అవాజ్యమైన అనురాగ లక్షణముగా ఈ టెప్పపాటు లేని 


లక్షణమును సమన్వయించి చెప్పుట ఈ శకము నందలి విశేషము. 
అథి టి 


సంస్కృత శ్లోకము - 56 
తపాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితాః 
నిలీయంతే తోయే నియత మనిమేషా శృ్శఫరికాః 
ఇయంచ శ్రీ రృద్ధచ్చదపుట కవాటం కువలయం 
జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య |[పవిశతి. 
అనువాద పద్యము 

య. అనిమేషత్వవు మీనముల్‌ చెళ్రుల చెంతన్‌ జేరు నీ నేతముల్‌ 

కనగా దాగును నీటిలో భయము కల్లన్‌ గుట్టురట్లొగవ 

చ్చచుచున్‌, లక్షియు రా|త్రికిన్‌ కువలయమ్మందుండి, సూర్యోదయ 

య్మున యా రేకులు మూసి నీదు శయనమ్య్ముల్‌ జేర హస్సంతయున్‌. 

టీక 
(హే అపర్లే = ఓ పార్వతీ! తవ = నీ యొక్క, కర్ణేజప = చెవుల 
- సామీష్యమును నిరంతరము పొందుచున్న నయన = కన్నులచేత అయిన, పైశున్య 
= రహస్యమును వెల్లడి చేయుటవలన, చకితాః = భయపడినదై, శఫరికాః = 
ఆడుచేపలు, అనిమేషా = టెప్పపాటు లేనివియ్డై, తోయే = నీటియందు, నిలీయంతే 
= దాగుకొనుచున్నవి. నియతం = ఇది నిశ్చియము, మరియును - ఇయం = ఈ, 
(శ్రీః చ= నీ నేత్రములను పొందిన లక్ష్మియు, బద్ద = మూయబడిన, ఛదపుట = 
రేకు దొప్పలను, కవాటం = తలుపుగలదైన, కువలయం = కలువను, (ప్రత్యూష = 
ఉషః కాలమందు, జహాతి = త్యజించుచున్నది, నిశిచ = రాత్రియందు, తత్‌ 
విఘటయ్య = ఆ కలువను తెజుచుకొని, ప్రవిశతి = లోపల ప్రవేశించుచున్నది. 
తాత్పర్యము 
ఓ తల్లీ అపర్జాదేవీ ! తాము చూసిన ఏదో రహస్యమును చెప్పుటకై 


మ 


సౌందర్య లహరి 


ఎప్పుడును నీ చెవుల వద్దనే వసించు అందమైన నీ రెండు కన్నుల తీరును చూచి 
భయపడిన ఆడు చేపలు కంటికి జెప్పపాటు లేక నీటిలో దాగుకొనుచున్నవి. మరియు, 
నీనేత్ర సౌభాగ్య సౌందర్యలక్ష్మిని చూచిన నల్ల కలువలు పగలు బిడియముతో తమ 
అందమును రేకులలో ముకుళింప చేసుకుని దాచుచు, నీవు నిద్రపోవు రాత్రివరకు 
అట్లే వేచి యుండి, అటుపైన మాత్రమే తన రేకుల తలుపులను తెజిచి తన అందమును 
బయట పెట్టుటకు సాహసించుచున్నవి. 
వివరణము 

ఈ శ్లోకములో గూడా అమ్మవారి రెండు కన్నుల అందమే వర్ణింపబడినది. 
వర్ణింపబడిన తీరులో ఒక ప్రత్యేకత కలదు. చేపలకు టెప్పపాటు లేకపోవుట, నీటిలోనే 
వుండుట అనునది సర్వసాధారణ లక్షణము. అట్లే, నల్లకలువలు పగలు 
ముకుళించుకుని రాత్రివేళ వికసించుట గూడా సర్వసాధారణ లక్షణమే ! కన్నుల 
అందమును ఆడు చేపలతోను, నల్లకలువలతోను పోల్చి చెప్పుట కూడా సర్వసామాన్య 
విషయమే ! కాని, ఆడు చేపలు, నల్లకలువలు అమ్మవారి కన్నుల సౌందర్యమును 
పోల్చుటకు సరిరావని శంకరుల అభిప్రాయము. ఈ అభిప్రాయము సరిఅయినదే 
నని ఒప్పుకొనునట్లు చతురముగా చెప్పుటలోనే శంకరుల మేధస్సు, ఊహాశక్తి, 
చాతుర్యము మనకు ద్యోతకమగును. 
చేపలు నీటిలోనే ఉండుటకు కారణము 

చెవుల వజకు సాగి ఆ చెవులతో ఎదో రహస్యమును చెప్పుచున్నట్లున్న 
అమ్మవారి రెండు కళ్ళను ఆడు చేపలు మొదటిసారి చూచినపుడు, “తమ అందము 
ముందు ఈ ఆడు చేపల అందము ఏ విధముగాను సాటిరాదు, పైగా తమ అనిమేషత్వ 
లక్షణము (టెప్పపాటు లేని లక్షణము) ఈ చేపలు దొంగిలించినట్లుగా గూడా 
ఉన్నది” అని అమ్మవారి రెండు కన్నులు ఆమె చెవుల దగ్గబకు వెళ్ళి తము 
రహస్యమును బట్టబయలు చేయుచున్నట్లుగా కనబడినవి. అప్పుడు - నిజమే ! 
ఇన్ని రోజుల నుండి మన అందమే అందము. ఎవరి కళ్ల అందమును కవులు 
ఫోల్బవలసి వచ్చినను తమతోనే పోల్చక తప్పదని గర్వపడితిమి. ఇక లాభము లేదు. 
కవులకు ఈ విషయము తెలిసినచో తవుతో కళ్ళను పోల్చుటకూడ మాని 
వేయదురేమో ! తమ దొంగతనము గూడా బయట పడవచ్చును, నలుగురికీ 








సౌందర్య లహరి 





కనబడునట్లు తలయెత్తుకుని బయట తిరుగుట కూడా అంత మంచిది కాదు. ఏ 
నీటిలోనో కనబడకుండా దాగుకొని శేషజీవితమును గడుపుట ఉత్తమము” - అని 
ఒక నిర్ణయమున వచ్చి, ఆనాటి నుండి ఇప్పటివరకు టెప్పపాటు లేకుండా నీటిలోనే 
జీవనము సాగించుచున్నవట ! 

చేపలు నీటిలోనే వుండుటకును, వాటికి జెప్పపాటు లేక పోవుటకును - 
అనగా నిద్రపోనట్లు కనబడు లక్షణమునకు - శంకరులు చెప్పిన చిత్రమైన కారణమిది. 
నల్లకలువలు రాత్రివేళలో నే నివసించుటకు కారణము 

నల్లగా, విశాలముగా, అందముగానున్న కళ్ళను తమతోనే పోల్బవలెనను 
కొనిన నల్లకలువ పువ్వులు - అమ్మవారి రెండుకళ్ళను మొదటిసారిగా చూవిన 
తరువాత - ' అమ్మవారి రెండు కళ్ళ తీరు, అందము ముందు మనము సాటి రాము. 
ఇన్ని రోజుల నుండి తమ అందము అందరికినీ తెలియునట్లు విప్పారిన ముఖముతో 
గొప్పగా తిరిగితిమి. ఈ నాటి నుండి అందరికినీ మన విషయము ఎక్కువగా 
తెలియుటకు అవకాశము గల పగటి భాగములో తమ ముఖము కనబడకుండా 
ముకుళింప చేసుకుని దాచుకొనుట ఉత్తమము అని ఒక నిర్ణయమునకు వచ్చి, 
అమ్మవారు కళ్ళు మూసుకుని నిద్రించు రాత్రి సమయములో మాత్రము మెల్లమెల్లగా 
ముఖమును వికసింప చేసుకుని - సౌభాగ్య, సౌందర్య లత్మీ వికాసము రాత్రివేళ 
మాత్రమే తమలో ఉంచుకొనుటకు పరిమితము చేసుకుని, ఆనాటి నుండి 
_ బిడియముతో జీవితమును గడుపుచున్నవి - అని శంకర భగవత్సాదులు - రా త్రివేళ 


మాత్రమే నల్లకలువలు వికసించుటకు గల కారణమును చిత్రముగా చెప్పిరి. 
అతిథి 


సంస్కృత శ్లోకము - 57 


శ్లో. దృశా దాఘ్‌ యస్యా దరదళితనీలోత్పల రుచా 
దవీయాంసం దీనం స్నపయ కృపయా మా మపి శివే! 
అనే నాయం ధన్యో భవతి నచతే హాని రియతా 
వనేవా హర్మ్మ్యేవా సమకరనిపాతో హిమకరః 


సౌందర్య లహరి 





అనువాద పద్యము 

ను. ఎటుకెనన్‌ తెగసౌగగల్గు దరఫుల్లేందీవరాక్షి (ప్రభా 

పటివున్నింపుయు, దూరదీనుడగు నాపై నీ దయా పాంగమున్‌ 

అటుపై ధశ్యుదనౌొదు నేను, మరి నీకా నష్టము సున్నయౌ 

శటవీ హర్ష్య్యయులందునన్‌ విధుడు తుల్యా[సమ్ము లందీయడే ! 

టీక 
(హే) శివే! = ఓ పార్వతీ ! ద్రాఘీయస్యా = మిక్కిలి పొడవుగాను, 
విశాలముగాను ఉన్నదియు, దరదళిత = కొంచెముగా వికసించిన, నీలోత్సలరుచా 
= నల్గకలువల వంటి కాంతి కలదియునగు, దృశా = గడకంటి చూపుచ్చే దలీయాంసం 
= చాలా దూరముననున్న్క దీనం = దీనావస్థలో నున్న, మాం = నన్ను, అపీ = 
సైతము కృపయా = దయతో, స్నపయ = తడుపుము, అనేన = ఈ మాత్రము 
సహాయము చేత, అయం = ఈ జడుడు (అనగా - నేను ధన్యః = కృతార్చుడను, 
భవతి = అగుచున్నాడు. ఇయత = ఇంత మాత్రము చేత, తే = నీక్కు హానిః = 
వచ్చిన నష్టము, ద్రవ్య నాశము, నచ = లేనే లేదు (తథాహి = అదియుక్తము) హిమకరః 
= చంద్రుడు, వనేవా = అరణ్యము నందైనను, హర్మ్యేవా = సౌధములందైనను, 
సమకర నిపాతః హిమకరః = సమానమగునట్టి కిరణములను ప్రసరించుచున్నాడు 
గదా! 
తాత్పర్యము 
తల్లీ ! పార్వతీ ! బాగుగా పొడవుగా సాగినట్లును, విశాలముగాను, 

కొంచెముగా వికసించిన నల్లకలువ కాంతివంటి కాంతికలదియు అయిన నీ గడకంటి 
చూపుచే - చాలా దూరములో, దీనావస్థలో నున్నప్పటి నన్ను సైతము తడుపుము. 
ఈ మాత్రము సహాయముచేత ఈ దీనుడు ధన్యుడగును. నీకును వచ్చిన నష్టము 
గాని, ద్రవ్యనాశము గాని లేదు. ఇది (ఇట్లు నేను నిన్ను కోరుట - నీవు ఆ విధముగా 
చేయుట) విపరీతమేమీ కాదు, యుక్తమే ! ఎందువలన అనగా (నీ ఎడమ కన్నైను 
చంద్రుడు అరలృములలోను, సౌధముల పైనను గూడా సమానముగానే తన 
కిరణములను ప్రసరింప చేయుచున్నాడు గదా ! 





సౌందర్య లహరి 





వివరణము 

ఈ శ్లోకములో ఎంతో దూరముగా, దీనస్టితిలోనున్న వానిపైన గూడా 
అమ్మవారు తన కృపావీక్షణమును ప్రసరింప చేసి, ధన్యుని చేయగలుగుటకు తగినద్రని 
శంకరులు నిర్జారించిరి. 

భారతదేశమునకు పూర్తిగా ఉత్తర భాగములో, చాలా ఎత్తుగా నున్న 
హిమవత్సర్వత గౌరీ శంకర శిఖరముపై అమ్మవారు ఉన్నది. భారతదేశమునకు 
పూర్తిగా దక్షిణ భాగములోని “కాలడి? గ్రామములో ఆదిశంకరులు ఉన్నారు. 
అయినను అమ్మవారి అనుగ్రహమును పొందుటకు ఈ దూరములు, ఎత్తులు 
అడ్డుకావని శంకరులు చెప్పుచున్నారు. 
అవధులు లేని అను[గహము 

“అమ్మా! నీ కన్నులు చాలా పొడవుగా ఆకర్ణాంత విశాలముగా నుండును, 
అందుచే నీ దృక్పథము, దృష్టి పథము ఎంతటి ప్రదేశము మేరకైనను, ఎంత 
దూరమునకైనన, వ్యాపించుటకును, కొనసాగుటకును గూడా వీలుగానున్నవి. నీ 
వామ నేత్రము చంద్రాత్మకము కాబట్టి, నల్లకలువ వంటి ఆ కంటి కాంతిని 
ప్రస్ఫుటముగా వికిసింప చేస్తి ప్రసరింప చేయుటకు గూడా వీలుగా నుండును. 
ఇట్టి అనుకూల లక్షణములు గలది కావుననే నీ కటాక్ష వీక్షణమును - ఎంతో 
దూరములోను, నీవు వున్న ప్రదేశము కంటె ఎంతో క్రిందుగాను, కడు దీనస్టితిలోను 
ఉన్న నాపై ప్రసరింప వలసినదిగా ప్రార్ధించుచుంటిని. నీ కటాక్ష వీక్షణమునుతప్ప 
నేను పెద్ద పెద్ద భోగభాగ్యాదులను గూడా కోరినది లేదు. కావున, ఇది నీకు పెద్ద 
దుష్కర కార్యము కాదు. నీవు ఏ విధముగాను నష్టపోవునదియు లేదు. నేను 
ఇందువలన ధన్యుడనగుదును గూడా ! నీవు దీనబాంధవివి - నేను దీనుడను. 
ఇంతకంటె మన ఇద్దరి మధ్య ఇచ్చి పుచ్చు కొనుటకు ఎమి కావలెను ? ఇంత చెప్పినను 
మౌనముగా నున్న నిన్ను చూచుచున్నపుడు - నీవు అనుగ్రహించుటకు నేను తగనని, 
ల్లరత లేనివాడినని ఏమైనా నీకు అభిప్రాయము గలదేమోనని అనుమానముగా 
నున్నది. అయినచో - ల్లర్లత, అన్నర్హతల గూర్చి ఒక్క విషయము చెప్పమందువా 
తల్లీ ! చంద్రుడు సుధాకి రణములను ్రసరించువాడు గదా! వెన్నెలలను 


సౌందర్య లహరి 205} 
నీరజిమ్మువాడు గదా! రాజసౌధములు చంద్రకాంత శనిలలతో కట్టినవి కాబట్టి _ 


అవి వెన్నెలలను పొందుటకు ఎక్కువ ల్హ్లత కలిగినవని వాటిపై ఎక్కువ వెన్నెలలను 
వర్షింప చేసే - కాకులు దూరని, చీకటితో నిండిన కారడవులు గదా అని, వాటిపై 
వెన్నెలగుమ్మరించి నందు వలన ఏమంత ప్రయోజనము కలుగునని - వాటిపై తక్కువ 
వెన్నెలలను ప్రసరింప చేయుచున్నాడా ? లేదే! ఆ రెంటిపైకి గూడా - ల్బగ్ణతలతో 
సని లేకుండాను, నిష్పక్షపాత బుద్దితోను, సవువలుగానే వెన్నెలను 
ప్రసరింపచేయుచున్నాడు గదా! అట్టి చంద్రుని వామనేత్రముగా గలిగిన నివు, ఆ 
చంద్రుని వలెనే వర్తించి, నన్ను నీ కరుణారసా ర్ట దృష్టితో తడిపి, కనిక రించవమ్మా? 
అని శంకరులు ఈ శ్లోకములో అమ్మవారిని ప్రార్టించిరి. ఇన్ని విధములుగా 
అమ్మవారిని నొప్పించని విధములో మెప్పించి, ఏ విధమైన తిరుగు సమాధానము 
వెప్పుటకును కూడా వీలులేని పరిస్థితులలో నిర్బంధ పెట్టినపుడు - అమ్మవారు 
అనుగ్రహించుట కాక మరి ఏమి చేయగలదు ? శంకరుల విధానమే విధానము., 
వాదమే వాదము, లౌక్యమే లౌక్యము, భక్తియే భక్తి, జ్ఞానమే జ్ఞానము. 
చళి రి 





సంస్కృత శ్లోకము - 58 
శో. అరాళం తే పాళీయుగళ మగరాజన్యతన యే 
న కేషా మాధత్తే కుసుమశర కోదండ కుతుకమ్‌ 
తిరశ్వీనో యత్ర శ్రవణపథ ముల్లంఘ్య విలసన్‌ 
అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన ధిషణామ్‌. 
అనువాద పద్యము 
అమ్మా ! నీ చెవిమధ్యగానరుగు నీ యక్షి (పభాపాంగ మా 
ర్గమ్మున్‌ మార్గణమట్లు గల్గిన భవత్కర్జాక్షీమధ్యస్థ రూ 
పమ్ముల్‌ జూడగ దోచదే సుకవి భావమ్మందు - శ్రీఫు[త్రచా 
పమ్మున్‌ గూడు శర్మపయోగమును - శుభ్రాంశు ప్రభా! గో త్రజా ! 
టీక 


(హే) అగరాజస్యతనయే ! = ఓ పర్వతరాజపు త్రీ! పార్వతీ ! అరాళ = 





సౌందర్య లహరి 





వంకరగానున్న, తే = నీయొక్క, పాళీయుగళం = కణతల జంట (కళ్ళకు చెవులకు 
మధ్య నుండు ప్రదేశము) కుసుమశరకో దండకుతుకమ్‌ = పువ్వులను బాణములుగా 
గల మన్మథుని వింటి యొక్క సౌభాగ్యముగా, “కేషాం = ఎవరికి, నఆ ధత్తే = 
(సందేహము) కలిగించదు ? యత్‌ = ఏ కారణము వలన, యత్ర = ఏ కణతల 
జంట యందు, తిరశ్టీనః = అడ్డముగా ప్రసరించుచు, విలసన్‌ = ప్రకాశించుచున్నదై, 
అపాంగ వ్యాసంగః = కడగంటి యొక్క వ్యాపన విలాసము, (శ్రవణపథం = చెవి 
సామీప్యమును, ఉల్లంఘ్య = దాటుచు, శరసంథానథిషణాం = అమ్మును గూర్చు 
బుద్దిని అనగా - భ్రాంతిని, దిశతి = ఇచ్చుచున్నదో. 
తాత్పర్యము 

ఓ పర్వతరాజపుత్రీ ! పార్వతీ ! అందమైన వంపులతో సొంపుగానున్న నీ 
కణతల జంట (ప్రదేశమును చూచుట తోడనే అది - “పుష్పబాణమును ఎక్కు 
పెట్టిన మన్మథుని వింటి సాగసు అయి ఉండునేమో అని” - అనిపించకుండా 
నుండునా ! (అనగా - అనిపించునని భావము) కారణమేమనగా - వంగినవిల్లు 
వలె నుండి, వంపుసొంపుల కణతల గుండా నీ కృపా వీక్షణ విలాస ప్రకాశము, 
బాణము వలె నీ చెవులను చేరుటయే గాక్క వాటిని దాటుచూ గూడ నున్నది గదా! 

వివరణము 

ఈ శ్లోకములో అమ్మవారి కణతల భాగము వర్ణింపబడినది. కళ్ళకు 
చెవులకు మధ్య నుండు వదన (ప్రదేశములను “కణతలు అందురు. ఈ కణతలు 
అందమైన రీతిలో మృదువుగా, వంపు తిరిగి వుండును. ఈ వంపు సొంపుల కణతల 
భాగపు తీరును, కన్నుల నుండి తిన్నగా అడ్డముగా చెవుల వరకు వ్యాపించి, అటుపైన 
ఆ చెవులను గూడా దాటిన కృపావిక్షణ ప్రసారపు తీరును - జాగ్రత్తగా పరిశీలించినవో 
- ఎక్కు పెట్టగా వలయాకారముగా వంగిన మన్మథుని ధనుస్సు యొక్క ఆకారములో 
ఆ వంపు సాంపుల కణతల తీరు కనబడుననియు, మరియు - అటువంటి తన 
ధనుస్సునకు మన్మథుడు ఎక్కు పెట్టిన బాణముగా - ఆ కృపావీక్షణ ప్రసారపు 
తీరు స్ఫురించి తీరుననియు శంకరులు చెప్పుచున్నారు. అమ్మవారి ముఖము నందలీ- 
(భూ, నేత్ర, వీక్షణాదులతో పాటు కణతల భాగము కూడా మన్మథుని లక్ష్యసాధనకు 
ఉపకరణము గానే గోచరించునని ఈ శో కము నిర్జారించుచున్నది. 

శ తి టి 


సౌందర్య లహారి 
తతత 
సంస్కృత శ్లోకము - 59 
స్పుర ద్ధండాభోగ [పతిఫలిత తాటంకయుగళం 
చతుశ్చ కం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్‌ 
య మారుహ్య [ద్రుహ్య త్యవనిరథ మర్కేందు చరణం 
మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. 
అనువాద పద్యము 
మ. తళుకుల్‌ చిందుచునున్న గండములపై తాటంకబింబమ్ము లన్‌ 
గల నీ మోమును - నాల్గు చక్రముల శృంగారేశ్వర స్యందన 
వమ్మలరందుణ్‌, మరి దాని నెక్కి తను చం(ార్ముల్‌ రథాంగమ్ములై 
యల భూమేరథమైన శంభు నెదిరంపన్‌గల్లె వీరాళ్ళతిగ్‌. 


టీక 


(హే భగవతీ) తవ = నీ యొక్క, ఇదం = ఈ, ముఖం = (నాకు ఊహలో 
గోచరించు) నీ ముఖము, స్సురత్‌ = స్వచ్చమైన ప్రకాశ లక్షణముతో అద్దమువలె 
మెఅయుచున్న, గండ = చెక్కిళ్ళ యొక్క, ఆ భోగ = విశదమైన తలము నందు, 
ప్రతిఫలిత = ప్రతిబింబించిన, తాటంక యుగళం = చెవి కమ్మల జతగలదై, చతుళ్చీక్రం 
= నాలుగు చక్రములు గల, మన్మథ రథం = మన్మథుని రథముగా, మన్యే = 
ఊహించుచున్నాను. యం = ఏ నీ ముఖము అను అట్టి రథమును, ఆరుహ్య = 
ఎక్కి, మహావీరం = గొప్పవీరుడైన, మారః = మన్మథుడు, అర్కేందు చరణం = 
సూర్యచం ద్రులను చక్రములుగా గలిగిన, అవని రథం = భూమి అనురథమును, 
సజ్జితవలే = యుద్దమునై సిద్దపరచబడిన ఆ రథమును ఎక్కియున్న, ప్రమథపతయే 
= ప్రమథ గణములకు ప్రభువైన, త్రిపురహరుడైన శివుని కొకు, ద్రుహ్యతి = 
ద్రోహము చేయుచున్నాడు - అనగా ఎదుర్కొనుచున్నాడు. 

తాత్పర్యము 

తల్లీ! జగజ్జననీ! స్వచ్చమైన ప్రకాశ లక్షణముతో అద్దమువలె మెబియుచున్న 
నీ వెక్కిళ్ళు, లేదా - కపోలముల తలములపై నీ చెవుల తాటంకముల జత యొక్క 
ప్రతిఫలించిన చక్రబింబములు కలిగి నీ ముఖము - నాలుగు చక్రముల రథము 





స 





సౌందర్య లహరి 





వలె తోచుచున్నది. ఇట్టి నీ ముఖరథమును ఎక్కి మన్మథుడు మహావీరుని వలె _ 
భూమిని రథముగాను, సూర్యచంద్రులను దాని చక్రములు గాను - ఏర్పాటు 
చేసుకుని యుద్ద సన్నద్దుడై దాని నెక్కి వచ్చిన ప్రమథగణ ప్రభువు, త్రిపురహరుడు 
అయిన - శివుని - ఎదుర్కొన గలుగుచున్నాడు. 
వివరణము 
ఈ శ్లోకము నందు అమ్మవారి చెక్కిళ్ళ చక్కదనము వర్ణింపబడినది, 
అద్దముల వంటి అందమైన చెక్కిళ్ళతో అమ్మవారి ముఖము మరింత అందముగా 
నున్నదని సామాన్య కవులు చెప్పుదురు. కాని, మహాకవులైన ఆదిశంకరులు 
అమ్మవారి చెక్కిళ్ళను వర్ణించిన తీరు అతి మనోహరము, అతి మనోజ్ఞము. 
మహేశ్వరునిపై మశ్మథ లీల 
“మన్మథుడు గొప్పశక్తి ఉపాసకుడు. ఈ ఉపాసనా బలముతోనే శివుడంత 
వానిని గూడా మోహపరచుటకు ఉద్యుక్తుడగును. అందుకు అమ్మవారి ఆశీస్సులను 
మాత్రమే పొందుటతో సంతృప్తి పడడు. శివుని మోహపరచుటకు ప్రత్యక్షముగా 
కాకపోయినను పరోక్షముగా అమ్మవారినే చిత్రమైన రీతిలో ఉపయోగించు కొనును 
అను విషయమును ఈ శ్లోకము ద్వారా శంకరులు తెలియ చేయుచున్నారు. 
సామాన్యులను ఎదుర్కొని, వారిని కామవశులను చేయుట మన్మథునికి 
అత్యంత సులువైన పని. కాని - భూమిని రథముగా చేసుకుని, దానికి 
సూర్యచంద్రులను చక్రములుగా సంధించి, మంథర పర్వతమును విల్లుగాను, 
విష్ణుమూర్తిని దానికి తగ్గ బాణముగాను చేసుకొని - అమిత పరాక్రమవంతులు 
అయిన త్రిపురాసురులను సంహరించుటకు వెళ్ళిన - శివునంతటి వానితో ఒక 
పల్లవాడైన మన్మథుడు తగుదునమ్మా అని సాహసము చేసి, ఎదుర్కొన బోవుట 
ఊహించలేనంత దుష్కరమైన పని. ఇటువంటి సందర్భములలో కావలసినది 
బుద్దిబలము గాని - భుజబలము, అంగబలము, అర్ధబలము కాదు. పల్లవాడైనను 
మన్మథుడు చాలా బుద్ది నైశిత్యము కలవాడు. లౌక్యము, సమయస్ఫూర్తి, 
నైపుణ్యము, అతని కీలక లక్షణములు. అవతల శత్రువు గట్టివాడే కాని, ఆ శత్రువుకు 
గూడా కొ న్ని దుర్భల లక్షణములు, లౌ ల్యములు, లోటు గుణములు (Weak Points) 
వుండవచ్చును. వాటి ద్వారా వ్యవహారమును పరిష్కరించు కొనవచ్చునని మన్మథుని 





వంటి వారికి తెలియును. శివునికి ఒకే ఒక దుర్చల లక్షణము కలదు. అందమైన 
అమ్మవారిని గాని, అమ్మవారికి సంబంధించిన వస్తుసామా[ విశేషాదులేవైన గాని 
కనబడినచో శివుడు ఎవళుడై కర్తవ్యమును కూడా మరచి, ప్రమత్తుడగును. ఈ 
సంగతి తెలిసన మన్మథుడు తానెక్కి వెళ్ళవలసిన రథమును క్రొత్త పద్దతిలో 
రూపొందించెను. 


అమ్మవారి అందమైన గుండ్రటి ముఖమును చూచి - అచ్చు గ్రుద్దినట్లు 
అమ్మవారి ముఖము వలెనే కనబడు విధములో ఒక రథమును రూపొందించెను. 
శుద్దమైన నునుపు టద్దముల వలె మెరయుచుండు అమ్మవారి చెక్కిళ్ళ సోయగమును 
చూసి - ఆ రథము ఇరుపార్మ్వములు అదే విధముగా నునుపుగా మెరయునట్లు 
జాగ్రత్తపడెను. రథమును నడిపించుటకు చక్రములు నాలుగు ఉండవలెను గదా! 
అమ్మవారి రెండు చెవులకు చక్రముల వలె వుండు తాటంక యుగళమును చూసి, 
అదే విధముగా అగుపంచునట్లు తన రథమునకు రెండు చక్రములను ఏర్పాటు చేసెను. 
అమ్మవారి నునుపైన అద్దపు చెక్కిళ్ళ పై చక్కగా ప్రతిఫలించగా ఏర్పడిన రెండు తాటంక 
ప్రతిబింబములను చూసి - అదే విధముగా కనపడననట్లు మరి రెండు చక్రములను 
అమ్మవారి ముఖమువలె నుండు తన రథమునకు పూని, ఆ రథముపై తానెక్కి 
శివుని ఎదుర్కొనుటకు వెళ్ళెను. 


ఎదురుగా వచ్చుచున్న పిల్లవాడైన మన్మథుని రథమును శివుడు చూచి, 
ముందు విస్తుపోయెను. అందు రథికుడు లేడు (మన్మథుడు శరీరము లేనివాడు 
గదా!) క్రమ క్రమముగా తన ముందుకు రథము వచ్చుచున్నది. కాని, అది రథము 
వలె లేదు. చక్కని ముఖము వలె ఉన్నది. అది మరికొంచెము తన ముందుకు 
రాగా - “అది రథము కాదని, సాక్షాత్తు తన ప్రియురాలు, ఇల్లాలు గూడా అయిన 
శర్వాణి యొక్క ముఖమే - కానిచో - అద్దముల వంటి ఆచెక్కిళ్లు ఎట్లు కనబడును? 
చెవులకున్న తాటంకముల (ప్రతి బింబములు గూడా కనబడుచున్నవి గదా! ఇక 
అనుమానించవలసిన పని లేదు. ఆ వచ్చునది తన ప్రియురాలే - అని అనిపించి, 
ఎవశుడై, కామవశుడయ్యెను. 





సౌందర్య లహరి 





ఈ కథలో శంకరులు - అమ్మవారి చెక్కిళ్ళ చక్కదనమునే కాక _ 
మన్మథుని. లీలలను, శక్తి యుక్తులను, శక్తి ఉపాసనా మహిమను, గూడా మనకు 
తెలియునట్లు పరోక్షముగా చెప్పిరి. మరియు, విశ్వములోని ఎంతటి శక్తి అయినను 
అమ్మవారి సౌందర్యాకర్షణ శక్తిముందు దిగదుడుపేనని గూడా ఈ శ్లోకములో 
సూచించిరి. 

666 


సంస్కృత శ్లోకము - 60 
సరస్వత్యాః సూక్తీ రమృతలహరీ కౌశలహరీః 
పెబంత్యా శృర్వాణీ శవణచులుకాభ్యా మవిరళమ్‌ 
చమత్కార శ్లాఘా చలితశిరసః కుండలగణో 
రుణత్కారై స్తారైః ప్రతివచన మాచష్ట ఇవ తే. 
అనువాద పద్యము 
శా. వాణీదివ్య ముఖస్సుటామృతపరీవాహాంతరాలాపనల్‌ 
వీనుల్‌ జేరగ మెచ్చుచున్‌, నిరతమావీయూషయమున్‌ (గోలి, నీ 
వాశందమ్మున శీర్ణమూప, నిజకర్ణాలంకృతా కుండల 
క్వాణ [ప్రాభవ తార యుంళ్ళతులు దోపన్‌ జేయు మార్పల్ములన్‌. 
టీక 
(హే) శర్వాణీ! ఓ ఈశ్వరపత్నీ, పార్వతీ !, సరస్వత్యాః = సరస్వతీ దేవి 
యొక్క, :సూక్తీరమృతలహరీ = మధురగానామృత ప్రవాహపు పొంగు యొక్క, 
కౌశలహరీః = సౌభాగ్యమును, అవిరళమ్‌ = ఎడతెగని విధముగా, శ్రవణచులుకాభ్యాం 
= చెవులు అనుపుడిసిళ్ళ చేత, లేదా - దోసిళ్ళ చేత, పిబంత్యాః = గ్రోలుచుండుట 
యొక్క, చమత్కార శ్లాఘా = ఆశ్చర్యమును, ఆనందమును శ్ఞాఘించుటలో యందు, 
చలితశిరసః = కంపించు (ఆడించు) శిరస్సుగల, తే = ని యొక్క, కుండలగణః = 
కర్ణాభరణములు అన్నియు, తారైః = ఎక్కువైన, రుణత్కారైః = రుణరుణ 
ధ్వనులచేత, ప్రతివచన = ఆమోదపు బదులు మాటలను, ఆచ్వ్టఇవ = వచించునదివలె 
నున్నది. 


ఫు 


సౌందర్య లహరి 








తాత్పర్యము 

తల్లీ శర్వాణీ ! సరస్వతీ దేవి చేయు మధురగానామృత ప్రవాహపు పొంగును 
ఎడతెగని విధముగా - చెవులు అను పుడిసిళ్ళ చేత (గ్రోలుటలో పొందు ఆశ్చర్య 
ఆనందములను శ్లాఘించుటకు శిరస్సును చలింపచేయగా, నీ కర్ణాభరణములన్నియు 
ఒక్కసారిగా ఎక్కువ స్థాయిలో రుణ రుణత్కార ధ్వనుల చేత ఆమోదపు 
మాటలను, అనగా - “బాగున్నది - బాగున్నది అని చెప్పెడు బదులు మాటలను 
వచించుచున్నట్టున్న ది. 

వివరణము 

ఈ శ్లోకములో అమ్మవారి కర్ణాభరణముల గూర్చి చెప్పబడుచున్నది. 
ఆభరణములతో నే అమోద వచనములు 

సరస్వతీ దేవి అమ్మవారి కొలువులో చక్కగా గానకవేరి చేయుచున్నది. 
అమ్మవారు కొలువు తీరి ఆ గాన కచేరీని అత్యంత ఆసక్తితో, ఆనందపరవశత్వముతో 
వినుచున్నది. సరస్వతీ దేవి చేయు మధురగానామృత ప్రవాహపు సౌభాగ్యమును 
తన చెవులు అను పుడిసిళ్ళతో అమ్మవారు ఎడతెరపి లేకుండా (గ్రోలుచున్నదట ! ఆ 
విధముగా (గ్రోలుటలో కలిగిన ఆనందమును ప్రతివచన (ప్రశంసలతో సరస్వతీ దేవికి 
తెలుపవలె ననుకొన్నది. ప్రశంసలను, ప్రతివచనములను, అనగా - ఆమోదపు 
మాటలను పలుకవలెనన్నచో - నాలుక ద్వారానే చేయవలెను గదా! ప్రస్తుతము 
సరస్వతీ దేవి యొక్క గానామృతమును (గ్రహించుచున్నది చెవులు గాని నాలుక 
కొదు గదా! కావున, తానువిన్న గానమాధుర్యానుభూతిని విన్నదానిని విన్నట్టుగా 
తెలియ చేయవలెనన్నచో - విన్న చెవులకు మాత్రమే సాధ్యము కాని వినెడి అవకాశము 
లేని నాలుకకు వీలుకాదు గదా! అందువలన వాగ్రూపములో “బాగు బాగు అని 
తన అంగీకార ప్రకటనను చెవులతోనే పలికించుటకు అమ్మవారు చిత్రముగా తన 
తలను ఆనంద పారవశ్యముతో ఆడించినది. అప్పుడు, చెవులకున్న కుండలాది 
అభరణములన్నియు ఒక్కసారి శ్రవణపయముగా “రుణ *“ర్సుణి మని మధురమైన 
ధ్వనులను చేసినది. ఆ ధ్వనులు వినునపుడు సరస్వతీ దేవికి - “ఓం, ఓం అనుచు, 
అనగా - బాగున్నది బాగున్నది అనుచు అమ్మవారు ఆనందముతో తన 





సౌందర్య లహరి 





ఆమోదమును, (ప్రశంసలను ప్రతివచనములను తెలిపినట్లుగా?” అనిపించి, 
ఆనందించినది. సరస్వతీ దేవి నోటితో మాత్రమే మధురముగా పలుకగలదు, 
పాటకచేరి చేయగలదు, కాని - అమ్మవారు తన నోటితోనే కాదు అవసరమైనవో 
తన ఆభరణములచేత గూడా అంతకన్నా మధురముగా పలికింప చేయకలదని కూడా 


తెలుసుకొనవలెనని ఈ శ్లోక భావము. 
అలి లి 


సంస్కృత శ్లోకము - 61 

అసౌ నాసావంశ స్తుహినగిరివంశధ్వజపటి (టే 

త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాక ముచితమ్‌ 

వహత్యం తర్శుక్తా శ్మిశిరకర నిశ్వాస గళితం 

సమృద్భ్యా య త్తాసాం బహిరపె స ముక్తామగిధరః. 

అనువాద పద్యము 

ఉ. వంశము బోలు నాసికకు వన్నెల ముత్యము జూడ దోచు, శు 
(భాంశుని నాడి గూడి మణిభావము నందిన విడ్చుశ్వానతో 
(భంశవు ముత్యమట్లు, నది పండగ జేయును మూదు కోర్కెలన్‌ 
సంశయమింతలేదు హిమశెలకులధ్వ జ కేతన (ప్రభా! 


టీక 


(హూ) తుహినగిరివంశ ధ్వజ పటి = మంచుకొండవంశము అను 
' ధ్వజమునకు పతాకమైన ఓ హైమవతీ |, త్వదీయః = నీ సంబంధమైన, అసౌ = 
ఈ, నాసావంశ = నాసిక అను వంశదండము, లేదా - వెదురు కట్ట, అస్మాకం = 
మాకు, ఉచితం = తగిన విధముగా, నేదీయః = బాగుగా, ఫలం = కోరినదానిని, 
ఫలతు = ప్రాపింప చేయు గాక! సః = ఆ, నాసావంశ దండము, లేదా- 
ముక్కుదూలము, అంతః = లోపల, ముక్తాః= ముత్యములను (ముక్తి ఫలమును) 
వహంతి = ధరించుచున్నది. యత్‌ = ఏ కారణము వలన, తాసాం = ఆ ముత్యముల 
యొక్క, సమృద్ద్య = నిండుదనము చేత, లేదా - పెరుగుదల చేత, శిశిరకర = 
చంద్ర సంబంధమైన, నిశ్వాస = వామనాడి యగు ఇడానాడీ మార్గవాయువుచే, 


ట్స్‌ 


సౌందర్య లహరి 








అనగా - ఎడమ ముక్కు నుండి వచ్చు నిశ్వాసముచే, గళితం = వెడలిన దానిని, 
బహీః అపిచ = నాసికకు బయట గూడా, ముక్తామణిధరః = ముత్యమును ధరించునది 
అయ్యెను (తుహిన గిరి వంశధ్వజ పటే - అని కూడా ఈ శ్వోక ప్రథమ పాదమునకు 
ప్రాఠాంతరము గలదు). 
తాత్పర్యము 

హిమగిరి వంశధ్వజమునకు పతాకము వంటి ఓ హైమవతీ ! నీ నాసిక 
అను వెదురు దండము మాకు తగిన విధముగా కోరిన వాటిని ప్రాప్తింప చేయుగాక! 
ఆ నీ నాసావంశదండము లోపల ముత్యములను ధరించుచున్నదని చెప్పవచ్చును. 
కారణమేమనగా - నీ నాసాదండము ముత్యములతో సమృద్దిగా నిండి వుండగా 
చంద్ర సంబంధమైన వామనిశ్వాస మార్గము ద్వారా ముత్యము బయటకు వెడలి నీ 
నాసికకు క్రింద కొన యందు ముత్యముతో కూడిన ఆభరణమగుచున్నది గదా! 

వివరణము 

ఈ శ్లోకములో అమ్మవారి నాసిక (ముక్కు) వర్ణింవబడుచున్నది. వ్యాసుల 
వారు (శ్రీ లలితా సహస్ర నామస్తోత్రములో అమ్మవారి నాసాదండమును అప్పుడే 
వికసించు సంపెంగ పుష్పముతో పోల్చుచూ, “నవచంపకపుష్పా భనాసాదండ 
విరాజితా అని వర్ణించిరి. సంపెంగ పువ్వు విశిష్టత శ్రీలలితా సహస్ర నామ వివరణలో 
తెలుపబడినది. 
ఈ వంశ వైశిష్టము ఈ సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అమ్మవారి 
నాసాదండమును (ముక్కుదూలమును) ఒక వంశ దండముతో, అనగా- 
వెదురుగడతో పోల్చిరి. సంస్కృతములో “వంశీ పదమునకు - “కులము”, “వెదురు” 
- అని రెండు అర్ధములు గలవు. ముత్యములు పుట్టుచో టులలో వెదురుగడ గూడా 
ఒకటి అని చెప్పుదురు. ఈ శ్లోకములో అమ్మవారిని ' తుహిన గిరివంశధ్వజపటి - 
అని సంబో ధించునపుడు గూడా “వంశి శబ్దము వచ్చినది. ఈ సంబోధనలో గల 
“వంశి శబ్దమును బట్టి - హిమగిరి వంశము ముత్యముల వంటివారికి పుట్టినిల్లని, 
“వంశధ్వజపటి అను పద ప్రయోగమును బట్టి - అటువంటి ముత్యములనిచ్చు 
వంశములో అవ్మువారు 'ఆణివముత్యవలు' వంటిదని కూడా అర్థము 
చెప్పుకొనవచ్చును. 





సౌందర్య లహరి 





ముక్తవైశిష్ట్యము 

నాసాదండమును వంశ దండముతో, అనగా - వెదురుగడతో పోల్చుటలో 
కొంత విశిష్టత ఉన్నది. మోక్షమును కోరువారిని 'ముముక్షువులు అందురు. బ్రతికి 
యున్నపుడే మోక్ష స్థితిలో నున్నవారిని *జీవన్యుక్తులు అందురు. సంసార 
మలినములు కడుగబడి, తొలగబడ స్వచ్చముగా నుండు వారే ఈ జీవన్ముక్తులు 
కాగలరు. వీరిని - సంక్షిప్తముగా “ముక్తులు అని గూడా అందురు. ఈ ముక్తులనే 
సంస్కృతములో “ముక్తాళ అను శబ్దముతో వ్యవహరింతురు. ఈ “ముక్తా? 
శబ్దమునకు “ముత్యములు” అని కూడా అర్ధము గలదు. 
యోగ సమన్వయము 

ముక్త స్టతిని పొందుటకు 'యోగము కూడా ఉపకరించును. ఈ 
యోగమార్గములోని ప్రధాన అంశము ' ప్రాణాయామము. ప్రాణాయామము నాసా 
పుటముల ద్వారా జరుపు ' ఉచ్చ్వాస నిశ్వాసల నియంత్రణపై ఆధారపడి వుండును. 
కావున, “ముక్తుల నిచ్చుటకు నాసిక పరోక్షముగా ఉపయోగపడుచున్నది - అని 
చెప్పుట సమంజసమే గదా! కాబట్టి, నాసిక సహకారముతో ముక్తస్థితిని పొంది, 
జీవులు ముక్తులగుటకు అవకాశము గలదను ఒక విషయము ప్రస్తుతము తెలిసినది. 

ఇక ముత్యముల సంగతి. అమ్మవారి నాసావంశదండములో ముత్యములు 
వున్న వన్న విషయము గూడా ఈ శ్లోకములో చిత్రముగా చెప్పబడినది. 

'ఇదాచవామ నిశ్వాసా సోమ మండల గోచరా'” 

పితృయానమితి జ్లేయం వామమా శ్రిత్యతిష్టతి. 

పై శోకమును బట్టి - నిశ్వాసము చంద్ర సంబంధమైన ఇడానాడికి 
సంబంధించినది. వామనాసాపుటము ద్వారా నిశ్వాసము వ్యక్తమగునపుడు అది 
చంద్ర సంబంధమైన ఇడానాడికి సంబంధించిన దగుటచే - చంద్రుని శీతల స్పర్శ 
నిశ్వాసమునకు తోడగును. హివుగిరిసుతయైన అమ్మవారి నిశ్వాసము 
సహజముగానే శీతలముగా వుండును. ఈ సహజ శీతలము, చంద్రనాడీ 
సంబంధమైన శీతల స్పర్శ - ఈ రెంటి సంస్పర్శ సంయోగముల వలన అమ్మవారు 
నిశ్వసించునపుడు నిశ్వాస వాయువు అతి శీతలమై ద్రవీభవించి నీటి బిందువుగా 
మారును. ఈ నీటి బిందువు నిశ్వాస మార్గములో ఘనీభవించి వామనాసాపుటము 
ద్వారా బయటకు వెలువడి అమ్మవారి ముక్కు చివర ముత్యాభరణముగా 


సౌందర్య లహరి 








భాసించును. అమ్మవారి నాసాభరణముగా మనము చూచు ముత్యము ఇదియే! - 
అని శంకరులు ఈ శ్‌ కములో చెప్పుచున్నారు. 

ప్రకృతీ స్వరూపమైన అమ్మవారి నాసావంశము ద్వారా - ప్రాణాయామ 
ఉపాసకులు, (శ్రీ) విద్యోపాసాకులు, ముక్తులు, ముత్యములు పుట్టి అమ్మవారి క్రీరి 
ప్రతిష్టలను పెంపొందించుదురు. అందుకే - ఆమె హీమగిరి వంశధ్వజ పటి ! 

వెదురు, అరటి, తేలు మొదలగునవి ఫలించినవో నశించునని చెప్పుదురు. 
కాబట్ట అమ్మవారి నాసావంశమందు అట్టి ఫలోత్పత్తిని చెప్పక, లోపలి ముత్యముల 
గుటీంచియే చెప్పి, *“ఈ వంశము వాటి వలన, అనగా - ముక్తులు, ముత్యముల 


పుట్టుక వలన సమృద్ది అగు గాకి” అని శంకరులు చెప్పిరి. 
చితిధి 


సంస్కృత శ్లోకము - 62 
ప్రకృత్యా౭ి_.9_రక్తయా స్తవ సుదతి దంతచ్చదరుచేః 
ప్రవక్ష్యే సాద్భశ్యం జనయతు ఫలం వి[ద్రుములతా 
న బింబం త్వద్దింబ ప్రతిఫలనరాగా దరుణితం 
తులా మధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా. 
అనువాద పద్యము 
య. పరిపక్పమ్ము, స్వభావ రాగములతో వర్ధిల్లు నీ మోవితో 
సరిదూగాడునె, శుష్కవిదుములతా సౌభాగ్యమౌ పండుయున్‌ ? 
యరి నీ దేహపు ఛాయనంది (పతిబింబమయ్యె నా బింబయున్‌ 
సరితూగన్‌ (తవగాదె తావక కలాసారమ్ముకున్‌ నిల్చునే ? 
టీక 
(హే సుదతి = మంచి పలువరసగల దేవీ !, ప్రకృత్యా = స్వభావ 
సిద్దముగనే, ఆరక్తాయాః = అంతట కెంపువన్నెగలదైన, తవ = నీ యొక్క, 
దంతచ్చదరుచేః = రెండు పెదవుల యొక్క సౌందర్య సౌభాగ్యమునకు, సాదృశ్యం 
= సరియైన పోలికను, ప్రవక్షే = చక్కగా చెప్పుచున్నాను. విద్రుమలతా = పగడపు 
తీగ ఫలం = పండిన పండును, జనయతు = పుట్టించినదైనచో (అది పోలికకు 
సరిపోవును, బింబం = దొండ పండుతో పోల్చవలసి వచ్చినచో, తత్‌బింబ = ఆ నీ 


టి 








సౌందర్య లహరి 





రెండు పెదవుల యొక్క బింబములను తనపై ప్రతి ఫలించుట చేత అయిన, రాగాత్‌ 
= ఎటుపురంగువలన, అరుణితం = ఎజుపు వన్నె పొందినదై, కలయా - అపీ = 
ఒక పదునాటివ పాలుచే, లేదా - లేశ మాత్రము చేతను గూడా, తులాం = 
సామ్యమును, అధ్యారోఢుం = అధిష్థించుటకు, లేదా - పొందుటకు, కథం ఇవ = 
ఏల, నలజ్జేత = సిగ్గుపడకుండును ? 
తాత్పర్యము 

సుందరమైన దంత పంక్తి గల దేవీ! సహజముగనే పూర్తిగా కెంపురంగులో 
నుండు నీ రెండు పెదవులకు చక్కని సామ్యమును, లేదా - పోలికను చెప్పెదను. 
పగడపు తీగ - పండును పండించగలిగినచో - అది నీ పెదవులను పోల్చుటకు 
సరిపోవచ్చును. దొండపండువలె నున్నవని చెప్పవచ్చును, గాని, అవి నీ 
సాన్నిధ్యములో నీ పెదవుల ఎటుపురంగు వాటిపై ప్రతిఫలించగా అవి ఎటుపు 
దనమును పొందినవని వాటి “బింబము? అన్న పేరే చెప్పుచున్నది. మరి, నీ ఎట్టని 
పదవులతో - కనీసము పదునాజవ వంతు సావ్యువును కలిగినవని 
చెప్పుకొనుటకైనను అవి సిగ్గుపడకుండునా ? 

వివరణము 

ఈ శ్లోకములో కెంపురంగు గలిగి సాంపులొలుకు అమ్మవారి రెండు 
పెదవుల గురించి చెప్పబడుచున్నది. సాధారణముగా పెదవులను పగడపు తీగతోను, 
దొండ పండుతోను పోల్చుదురు. 
పగడపు తీగ పోలిక 

అమ్మవారి రెండు పెదవులు - ఏ ఎజ్జని లేపనములు (11054610) పూయ 
నవసరము లేక - సహజముగనే నిండు ఎట్జని వన్నెలు విరజిమ్ముచుండును. ఇట్టి 
పెదవులకు సామ్యమును, అనగా - పోలికను చెప్పుటకు శంకరులు ప్రయత్నించగా- 
శంకరులకు మొదట పగడ పూతీగ గుర్తుకు వచ్చినది. కాని, సాధారణముగా పగడపు 
తీగలు పసుపు వన్నె, లేదా - ఆకుపచ్చ వన్నెతో నుండును. ఆ తీగ ఎజ్జని పళ్ళను 
గనుక ఇవ్వ గలిగినచో - దానితో అమ్మవారి పెదవులను పోల్చవచ్చును. సహజముగా 
కాక, ఎట్జని పళ్ళను ఇవ్వగలిగినపుడు మాత్రమే పోలికకు నిలబడు పగడపు తీగ 


సౌందర్య లహరి 








_ సహజముగానే నిండు ఎజ్జదనము కలిగి యుండు అమ్మవారి పెదవులతో పోలికకు 
అవి ఎట్లు తగినవగును ? 
దొండపండు పోలిక 

ఇక దొండపండు విషయము. సాధారణముగా అధరములను ( క్రింది 
పెదవులను) దొండపండుతో పోల్చుదురు. దొండపండును సంస్కృతములో 
“బింబఫలము అందురు. పోల్చవలసి వచ్చినపుడు ఉపమేయమును ఉపమానమును 
ఒక చోట చేర్చి, వాటి లక్షణములన్నియు లెక్కలోనికి తీసుకుని నిర్ణయించి 
పోల్చ్బవలెను. | 

“అమ్మవారి చేరువకు వచ్చినపుడు అమ్మవారి ఎజ్జని అధర బింబకాంతి 
తనపై (ప్రతి ఫలించి అది దాని ప్రతిబింబ రూపుతో తానును ఎట్లగా నున్నదేమో ! 
లేనిచో 'బింబఫలము అను పేరుతో ఎందుకు పిలవబడును?”* అని అనుమానము 
కలుగు రీతిలో దొండపండు ఉండును. అట్టి దొండపండుతో అమ్మవారి 
అధరములను పోల్చవచ్చునా ? కనీసము అమ్మవారి అధరముల కెంపురంగు యొక్క 
పదునాజవ పాలుతో అయినను అట్టి ఆ దొండపండు పోటీకి నిలబడగలదా ? 
అమ్మవారి అధరారుణ ప్రభకు ఎజ్జపడిన తాను - ఆ అమ్మవారి అధరములతోనే 
సాటిగా పోటీకి నిలువగలుగుదునని ఆ దొండపండు సిగ్గుపడకుండా చెప్పుకోగలదా? 
- అని శంకరులు ప్రన్నించుకుని చివజకు పగడపు తీగ, దొండపండు ఈ రెండును 
అమ్మవారి పెదవులను పోల్చుటకు ఏ మాత్రము తగవని నిర్జారించి చెప్పిరి. (శ్రీ) 
లలితా సహస్ర నామ స్తోత్రములో 'నవవిద్రుమబింబశ్రీ,న్యక్క రిరదనచ్చదా” అని 
వ్యాసులవారు గూడా ఇదే విధముగా నిర్ణయించిరి, 

ల! 


సంస్కృత శ్లోకము - 6 
స్మెతజ్యోత్స్నా జాలం తవ వదనచం|దస్య పిబతాం 
చకోరాణామాసీ దతిరసతయా చంచుజడిమా 


అతస్తే శీతాంశో రమృతలహరీ రామ్లరుచయః 
పెబంతి స్వచ్చందం నిశి నిశి భృశం కాంచిక ధియా. 


న. 


సౌందర్య లహరి 








అనువాద పద్యము 
య. జననీ నీ యుఖబింబయందు దరహాసజ్యోత్న లందించు పి 
ప్రశమౌ కమ్ముదనమ్ము ముక్కు చవి తొల్గన్‌ జేయగా పుల్లగా 
తినుటీన్‌ గోరు చకోరముల్‌ - విధునిలో దీపించు జ్యోత్మా వళన్‌ 
గని (తాగున్‌ ఫులిగంజియందు నిశిభాగమ్మంత స్వేచ్చారతిన్‌. 
టీక 
(హే పార్వతీశ) తవ = నీ యొక్క, వదనచంద్రస్య = ముఖము అను 
చంద్రుని యొక్క, స్మితజ్యోత్నాజాలం = చిరునవ్వు అను వెన్నెల నంతను, పిబతాం 
= త్రాగుచున్న, చకోరాణాం = చకోరపక్షులకు, అతిరసతయా = మిక్కిలి తీపి 
దనము చేత, చంచుజడియా = నాలుకలకు రుచి తప్పి మొద్దుబాలుట, ఆసీత్‌ = 
కలిగెను, అతః = ఇందువలన, తే = ఆ చకోర పక్షులు, అఆమ్లరుచయః = పుల్లగా 
నుండు వాటి యందు ఆసక్తి కలిగినవై, శీతాంశోః = చంద్రుని యొక్క, అమృతలహరీః 
= సుధా(ప్రవాహములను, లేదా - వెన్నెల అను అమృతమును, కాంచికధియా = 
అన్నపు గంజి, లేదా - బియ్యపు కడుగు నీరు అను భ్రాంతితో, స్వచ్చందం = 
ఇష్టము వచ్చినట్లుగా, నిశినిశి = ప్రతి రాత్రి యందు, భృశం = మిక్కిలి, పీబంతి = 
త్రాగుచున్నది. 
తాత్పర్యము 
తల్లీ జగజ్జననీ ! నీ ముఖము అను చంద్రుని యొక్క చిరునవ్వు అను 
వెన్నెల నంతను అమితముగా గ్రోలిన చకోర పక్షులకు - ఆ వెన్నెల వెల్టీ తీపిగా 
నుండుట చేత వాని నాలుకలు ఆ తీపితో చచ్చుబారి - రుచి గూడా పట్టనివయ్యెను. 
అందువలన ఆ చకోర పక్షులు ఏదైనా పుల్లగా నుండు వాటిని త్రాగి, తీపితో నాలుక 
మొద్దబారిన తనమును పోగొట్టుకొనదలచి - చంద్రుని వెన్నెల అను అమృతమును 
బియ్యపు కడుగునీరు, లేదా - అన్నపు గంజియను భ్రాంతితో ప్రతి రాత్రి మిక్కిలిగా 
త్రాగుచున్నవి. 
వివరణము 
ఈ శ్ల్‌ కము నందు అమ్మవారి మందహాస మాధుర్యము చెప్పబడుచున్నది. 


సౌందర్య లహరి 








'మందహాసము ను, అనగా - చిరునవ్వును, సాధారణముగా వెన్నెలతోను, పాల 
సము[ద్రముతోను పోల్భుదురు. “మూకుడు? అను వుహాకవి అమ్మవారి 
మందస్మితముపై 'మందస్మితము' అను నూరు శ్లోకముల శతకమునే వ్రాసెను. 
ఆ శతకములో మూకుడు అమ్మవారి చిరునవ్వు ప్రవాహమును పాల సముద్రపు 
వెల్లువతో పోల్చెను. ప్రస్తుత శ్లోకములో శంకరులు అమ్మవారి నవ్వును వెన్నెలతో 
పోల్చి, ఆ వెన్నెల ఎంత మాధుర్యముగా నుండునో ఒక చిత్రమైన రీతిలో చెప్పిరి. 
“చకోర పక్షి - వెన్నెల ల అనుబంధ రహస్యము 

అమ్మవారి ముఖము చంద్రుని వలె ఉండగా, ఆమె చిరునవ్వు ప్రవాహము 
ఆ చంద్రుని వెన్నెల ప్రవాహము వలె ఉన్నదట ! ఆ వెన్నెలలన్నచో అమితముగా 
ఇష్టపడి, వాటి కోసమై ఎన్ని రోజులైనను ఓపికతో నిరీక్షించు చకోర పక్షులు అమ్మవారి 
ముఖ చంద్ర స్మిత సుధా ప్రవాహామును అమితమైన ఆసక్తితో ఎడతెరిపి లేకుండా 
జుల్టుకొని త్రాగి త్రాగి చివరకు వాటి నాలుకలు ఆ వెట్టీ తీపికి చచ్చుబడి ఇక రుచిని 
గూడా [గ్రహించ లేనంత మొద్దుబారినవట ! సాధారణముగా వెట్టి తీపికి నాలుక 
రుచి తప్పి చప్పబడినపుడు వక్కపొడిని గాని లేదా వగరుగా, లేదా - పుల్లగా నాలుకకు 
తగులు ఏమైన ఇతర ద్రవ్యములు గాని మనము తిని నాలుక చప్పదనమును పోగా ట్టు 
కుందుము గదా ! అదే విధముగా అమ్మవారి చిరునగవు వెన్నెలను అమితముగా 
త్రాగి నాలుకలు చప్పబడిన చకోర పక్షులు - ఎక్కడైనను పుల్లగా నుండు ద్రవ్యములు 
ఏమైనను దొరుకునేమో అని ప్రయత్నించగా - వాటికి ఆ రాత్రికి చంద్రుడు 
కనబడెను. ఒకసారి ఆ చంద్రుని వెన్నెలను చవి చూసి - “ఆహా ! ఇది పుల్లగా 
అన్నపు గంజివలె వున్నది. ఫరవాలేధు దీనిని త్రాగినచో చప్పబడన నాలుకలు 
మామూలు స్థితికి రాగలవి ని నిర్ణయించుకొని, ప్రతిదినము రాత్రి వచ్చెడు వేళకు 
వేచి యుండి, స్వచ్చగా ఆ చంద్రుని వెన్నెలను త్రాగుచున్నవట ! 


చంద్రుని వెన్నెలనే చకోర పక్షులు మనసు పడి త్రాగునను విషయము 
సామాన్యముగా చెప్పుకొనుచుందురు. కాని, ఆ విధముగా చకోర పక్షులు చంద్రుని 
వెన్నెలనే ఎందుకు ఇష్టపడవలసి వచ్చినదో, అంతకు పూర్వము ఏమి జరిగినందు 
వలన ఈ విధముగా ఇవి మనసుపడవలసి వచ్చినదో - అను విషయమును ఈ 
శ్లోకములో విప్పి చెప్పి, చకోర పక్షుల గుట్టు బట్ట బయలు చేసిరి. మనకు ప్రతిరోజూ 








సౌందర్య లహరి 





బాగా అలవాటు అయిన విషయముల వంటి ఉదాహరణలతో, ఉపమానములతోను 
క్రొత్త పద్దతిలో చెప్పిరి. 

అమ్మవారి లేత నవ్వుల తీపిదనముతో పోల్చినపుడు చంద్రుని వెన్నెల తీపి 
దనము అన్నపు గంజివలె పుల్లగా నుండునను విషయమును, - వెన్నెలలు, వెన్నెల 
వంటి వాటి రుచుల లోని గుణదోషములను, తారతమ్యములను, హెచ్చుతగ్గులను, 
నిర్ణయించి చెప్పుటలో ప్రామాణికమైన - చకోర పక్షుల చేతనే చెప్పించుట ఒక క్రొత్త 
ప్రక్రియగా శంకరులు ఈ శ్లోకములో ప్రయోగించిరి. ఇటువంటి కవితా 
ప్రయోగములను శంకరుల తరువాత కాలము నాటి కవుల అనుసరించిరి. 


చితిని 
సంస్కృత శ్లోకము - 64 


ఫు 


అవి శాంతం పత్యు ర్గుణగణకథా [మేడనజపా 
జపాపుపష్పచ్చ్భాయా తవ జనని జిహ్వా జయతి సా 
యదగ్రాస్‌నాయాః స్పటికద్భషదచ్చచ్చవిమయీ 
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాగిక్యవపుషా. 
అనువాద పద్యము 

మ. వతియౌ భర్గుని గాథలన్‌ నిరతమున్‌ వల్కించుచున్నట్టిదె, 

అతిరాగద్యుతినుందు మంకెశలఛాయన్‌ బోలుచున్నట్టిదై, 

అతి శుక్ల్షద్యుతులొల్మువాణి మరి యే య(గమ్ము నందుండగా 

నతిరాగమ్ము నమారు శట్టిదగు నీ యానాల్మకున్‌ గెల్పగున్‌. 

టీక 
(హే జననీ! = ఓ జగన్మాతా ! తవ = నీ యొక్క, సా = ఆ, జిహ్వో = 

నాలుక, అవిశ్రాంతం = నిరంతరము, పత్యుః = పతియైన = సదాశివుని యొక్క, 
గుణ = గుణముల, గణ = సమూహ సంపద యొక్క, కథా = వృత్తాంతముల 
యొక్క, ఆమేడన = మరల మరల వచించుటకు, జపా = జపము గలదై, 
జవాపుష్పచ్చాయా = మందార పువ్వు యొక్క రంగు వంటి ఎజ్జిని కాంతి గలదై, 
జయతి = ప్రకాశించుచున్నది. యత్‌ + అగ్రాసీనాయాః = ఏ జిహ్వా(గ్రము నందు 


సౌందర్య లహరి 








అసీనురాలైన, సరస్వత్యాః = సరస్వతీ దేవి యొక్క, సృటికదృషత్‌ = స్ఫృటికమణివలె, 
అచ్చ = తెల్లన, చ్చవిమయీ = అధికమైన, మూర్తిః = స్వరూపము, మాణిక్యవపుషా 
= పద్మరాగము యొక్క స్వరూపరక్తివుతో, పరిణవుతి = పరిణావుము 


— 


చెందుచున్నది. 
తాత్పర్యము 
తల్లీ ! జగజ్జననీ ! నీ నాలుక నిరంతరము నీ పతియైన సదాశివుని విజయ 
గుణగణముల చరిత్రలను ఎడతెరిపి లేకుండా చెప్పుచుండుట వలన మందార పుష్పము. 
యొక్క ఎజ్జిని కాంతులు గలదై ప్రకాశించు చుండుటయేగాక్క తన నాలుక యందే 
ఎప్పుడునూ ఆసీనురాలై, పూర్తిగా స్పటికము వలె తెల్లగా నుండెడు సరస్వతీ దేవిని 
సెతము పద్మరాగమణి కాంతులతో ఎజ్జని రూపముగల దానిగా మార్చుచున్నది. 
వివరణము 
ఈ శ్లోకములో అమ్మవారి నాలుక గుణించి చెప్పబడుచున్నది. నాలుక 
సాధారణముగా ఎవర్షికైనను ఎజ్జగా నుండును. నాలుక ఆ విధముగా నుండుటకు 
మనలను అడిగినచో కారణము చెప్పలేము. కాని, అత్యధికమైన ఎటుపురంగులో 
నుండు అమ్మవారి నాలుక ఆ ఎధముగా ఉండుటకు శంకరులు తగిన కారణమును 
ఈ శ్లోకములో చెప్పుటయేగాక, ఆ నాలుక ఎజ్జదనము వలన ప్రభావితమగు ఇతర 
అంశములను కూడా చెప్పుచున్నారు. 
కర్తపై కర్మ (ప్రభావము 
ఒకరు ఒక వస్తువును లేదా వ్యక్తిని తదేకముగా చూచునపుడు, లేదా - 
ఒక విషయమును గురించి ఆలోచించునపుడు గాని, ఒక సన్నివేశమును తదేకముగా 
చూచుట, లేదా - గుర్తుకు తెచ్చుకొనుట గాని జరుగునపుడు ఆ వస్తు వ్యక్తి, విషయ, 
సన్నివేశములు అతనిపై ప్రభావము చూవును. ఎజ్జని చింత నిప్పును చూచుచున్నపుడు 
మన ముఖము గూడా ఆ విధముగా ఎజ్జబడినట్టుండును. చల్లని వెన్నెలలను అను 
భవించునపుడు ఆ అనుభూతి యొక్క ఆనందము ముఖములో కనబడును. జుగువ్స 
గొలుపు వాటిని చూచునపుడు, వర్ణించునపుడు మన ముఖములో గూడా జుగుప్ప 
కనిపించును. ఇది సామాన్య విషయమే ! 
ఎట్జని వస్తువును, లేదా - వ్యక్తిని గుజీంచి చెప్పుచున్నప్పుడు - ఆ చెప్పునట్టి 





సౌందర్య లహరి 





నాలుక, చెప్పగా ప్రసారమగు శబ్ద తరంగములు, ఆ తరంగముల స్పర్శ తగిలిన 
వారు, శబ్ద విషయమును విన్నవారు గూడా - ఎట్ట బడుదురని శంకరులు ఈ 
శ్లోకములో చెప్పుచున్నారు. ఇది ప్రత్యేక విషయమే మరి! ముందు ముందు వైద్యులు, 
శాస్త్రజ్ఞులు ఆలోచించవలసిన విషయమే ! 

శివుడు సహజముగా ఎట్టిగా నుండును. త్రిపురాసురాది రాక్షసులను 
సంహరించునపుడు శివుడు మరింత ఎట్లబడును. ఇటువంటి శివుని తలంచుచు; 
ఆయన విజయపరంపర చరిత్రను, గుణములనే అమ్మవారు నిరంతరము స్మరించుచ్చు 
భాషించుచ్చు సంభాషించుచు నుండుట వలన ఆమె నాలుక రంగుగూడా మందార 
పుష్ప్టఛాయను మించినట్లయ్యెనట ! అట్టి నాలుక చేసిన భాషణములు, ప్రసంగముల 
వలన - అమ్మవారి నాలుక యందే ఎల్లప్పుడును వసించు - స్వచ్చమైన శ్వేత వర్ణముతో 
నుండు సరస్వతీ దేవి గూడా - పూర్తిగా ఎజ్జిగా వూరిపోయినదట | 
సారాంశమేమనగా - అమ్మవారికి శివునిపై గల ధ్యాస, శివుని చరిత్రపై గల ఆసక్తి, 
ఆ శివచరిత్రలను పలుకు నాలుక యొక్క ఎజ్జదనము మరెవ్వరికినీ ఉండవని ఈ 
శ్లోకము చెప్పును. మరియు సమస్త విద్యలకు అధిదేవత అయిన సరస్వతీ దేవి 
ఎల్లపుడును అమ్మవారి జిహ్వపైననే వసించునని గూడా ఈ శ్లోకము చెప్పును. 

పధి టి 
సంస్కృత శ్లోకము - 65 

రణే జిత్వా దైత్యా నపహృతశిరస్తైః కవచిభి 


లు 


ర్నివృత్తి శృ్చందాంశ |త్రిపురహర నిర్మాల్యవిముఖైః 
విశాఖేంద్రో పేందై శృశివిశదకర్పూరశకలా: 
విలీయంతౌ మాత స్తవ వదన తాంబూల కబళాః 
అనువాద పద్యము 

మ. శరజేం[దాదులు దెత్యులన్‌ గెలిచి శీర్ణణ్యాదులన్‌ వీడి, నిన్‌ 
దరిగా [మొక్కగ వచ్చుచుండ భట చండ[గాసభాగమ్ముగా 
హరనిర్మాల్యము నక్కడే వదలి, చం(ద్రాంశు (పభన్‌ వెల్లు, క 
ప్పరవఫుం బల్కులుగల్లు నీ వదన తాంబూలము సేవింతురే. 








సౌందర్య లహరి 
టీక 


(హే మాత ! = ఓ జగజ్జననీ ! రణే = యుద్దమునందు, దైత్యాన్‌ = 
రాక్షసులను, జిత్వా = జయించి, అపహృత శిర[స్తెః = తీసివేయబడిన శిర స్రాణములు, 
అనగా - తలపాగలు, కిరీటముల వంటి వాటిని గల వార్తును, కవచిభిః = కవచములు 
గల వారును, నివృత్తెః = యుద్దరంగము నుండి మరలి వచ్చిన వారును, చండాంశ 
= చండుడను ప్రమథుని భాగము అగు, త్రిపురహర = త్రిపురాసురులను 
సంహరించిన, శివుని యొక్క, నిర్మాల్య = నిర్మాల్యమునందు, విముక్షైః = (గ్రహింపని 
వారును ఐన - విశాఖ = కుమారస్వామి, ఇంద్ర = ఇంద్రుడు, ఉపేంద్ర = విష్ణువు, 
అను ముగ్గురి చేత, శశివిశద = చంద్రుని వలె స్వచ్చముగా నున్న, కర్పూర శకలాః 
= పచ్చకర్ఫూరపు తునకలుకలవైన, తవ = నీ యొక్క, వదన = ముఖము (నోరు) 
నుండి వెలువడి వచ్చిన, తాంబూల కబళాః = తాంబూలపు ముద్దలు, విలీయంతే = 
నమిలి మ్రింగబడి, జీర్ణమై, లీనమై పోవుచున్నది. 

తాత్పర్యము 

తల్లీ ! జగజ్జననీ ! యుద్దము నందు రాక్షసులను జయించి తవు 
శిరస్తాణములను (తలపాగలను) తీసివైచి, కవచములు మాత్రము ధరించిన వారై, 
యుద్దరంగము నుండి మరలి వచ్చుచు, ప్రమథగణములలో ఒకడైన చండునికి చెందు 
- త్రిపురహరుని నిర్మాల్యమును, అనగా - శివుడు స్వీకరించి విడిచిన గంధ 
తాంబూలాదికములను (చండునికే) వదలి, జగదంబనివాసమునకు వచ్చిన 
కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువులు = తల్లీ! నీ నోటినుండి వెలువడి వచ్చిన 
తాంబూలపు ముద్దలను గ్రహించగా - అందలి, అనగా - ఆ తాంబూలపు ముద్దలలో 
చంద్రుని వలె స్వచ్చముగాను, నిర్మలముగాను ఉండు పచ్చ కర్పూరపు తునకలు 
గూడా పూర్తిగా నమలబడి, మ్రింగబడి ఆ తాంబూలకబళములు పూర్తిగా జీర్ణమై 
లీనమై పోవుచున్నది. 





వివరణము 
ఈ శ్లోకము నందు అమ్మవారి తాంబూల విశేషము గూర్చి చెప్ప 
బడుచున్నది. సాధారణముగా తల్లితండ్రులు ఆహార ఉపావారాదులను 





సౌందర్య లహరి 





స్వీకరించునపుడు - తమ పిల్లలు గూడా తేలికగా తినుటకు వీలుగానుండు 
నంతవజకు ఆ ఆహారాదులను నమిలి నమలబడన ఆ ఆహార భాగమును చిన్న 
చిన్న ముద్దలుగా తమ సంతానములోని చిన్న పీల్లలకు ముద్దుగా (ప్రేమతో ఇచ్చుదురు. 
తన పుత్రులకు పుత్ర సమానులకు అమ్మవారు తన తాంబూల భాగములను ఇదే 
విధముగా ఇచ్చు విషయము ఈ శ్లోకములో చెప్పబడుచున్నది. 
అమ్మవారి వాత్సల్యము 

కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు ఈ ముగ్గురు యుద్దరంగములో 
రాక్షసులను సంహరించిన తరువాత తిరిగి నివాసమునకు వచ్చుచుండగా ముందు 
శివనివాసము వద్ద శివ నిర్మాల్యమును చూచిరి. (శివనిర్మాల్యమనగా శివుడు 
స్వీకరించి విడచిన గంధ తాంబూలాదికములు ! ప్రమథ గణములలో ఒకడగు 
“చండుడు అను వానికి శివనిర్మాల్యము చెందునట్టుగా అక్కడ ఒక పద్దతి, లేదా - 
నియమము పాటింపబడును. ఆ పద్దతిని పాటించుచు, వారు ఆ శివనిర్మాల్యమును 
చండునికే వదిలి జగదంబ నివాసమునకు వచ్చి ఆమె సన్నిధానములో గౌరవ 
సూచకముగా తమ తలపాగాలను తీసివెచి, ఆమెకు పాదాభివందనము చేసిరి. 
అప్పుడు ఆ జగజ్జనని వారి యందు ప్రసన్నురాలై, తాను కొంచెము నమిలిన 
తాంబూల భాగమును చిన్న చిన్న ముద్దలుగా వారికి ముద్దుగా (ఏమతో పెట్టెను. 
ఆ తాంబూల భాగము నందు స్వచ్చముగాను, నిర్మలముగాను నుండు పచ్చకప్పురపు 
ముక్కలు కూడా పూర్తిగా చూర్ణమగువరకు వాటిని వారు నమిలి మైంగిరి. 

అమ్మవారి తాంబూల విషయువుతో పాటు ఈ శ్లోకములో పెద్ద 
రాక్షసులను జయించగలిగిన వీరులు సైతము అమ్మవారి యెడల చూపించు వినయ, 
విధేయతలు, భక్తి, స్వంతకుమారునే గాక - ఇతరులను కూడా తన స్వంత బిడ్డల 
వలెనే చూచునట్టి అమ్మవారి మాతృవాత్సల్యము, పూర్తిగా జీర్ణించుకొని పోవు వరకు 
దక్కెడు అమ్మవారి అనుగ్రహ విషయము; శివలోకములో పాటింపబడు కొన్ని 
నియమ నిబంధనలు గూడా చెప్పబడినవి. (మూకుడను కవికి ఈ విధముగానే 


అమ్మవారు తన తాంబూల భాగమును ఇచ్చి మహాకవిని చేసెను.) 
శ ఖీ టి 


సౌందర్య లహరి 








సంస్కృత శ్లోకము - 66 
శ్లో. విపంచ్యా గాయన్తీ వివిధమపదానం పశుపతే 
స్వుయారబ్డే వక్తుం చలితశిరసా సాధువచనే 
తదీయై ర్మాధుర్యై రపలపిత తంత్రీకలరవాం 
నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతమ్‌. 
అనువాద పద్యము 
ఉ. వాణీ విపంచితో శిభ్రుని పావన గాథలు పొడుచుండగా - 
వానిని మెచ్చుచున్‌, సరస వాక్కులు పల్కుచు శీర్ణమూవగా - 
వీణియ పల్కు మించెననిపించెడు నీ మధురెక వాక్కులన్‌ 
తాను వినంగ వీణియనుదాచగ, చాటుగ గప్ప వస్రమున్‌. 
టీక 
(హే జగజ్జనని !) పశుపతేః = ఈశ్వరుని యొక్క, వివిధం = అనేక 
విధములైన, అపదానం = సాహస కృత్యములు మొదలగు వాటిని, విపంచ్యా = 
వీణచేత, గాయంత్యా = గానము చేయుచున్న, వాణీ = సరస్వతి, వక్తుం = 
వచించుటకు, చలితశిరసా = మనస్సు నందు కలిగిన సంతోష వశమున స్వయముగా 
గలిగిన శిరః కంపము చేత, తవయా = నీచేత, సాధువచనే = మధుర వచనము, 
ఆరచ్చ్భేతి = ప్రారంభించినదగుచుండగా, తదీయై = ఆవచన సంబంధులైన, మాధ్యుర్రైః 
= మాధుర్య గుణముల చేత, అపలపిత = అపహసింపబడిన, తంత్రీకలరవాం = 
తంత్రుల యొక్క అవ్యక్త మధురములైన ధ్వనులు గలదైన, నిజాం = తన యొక్క, 
వీణాం = వీణను, చోలేన = వీణను ఉంచు పై ముసుగువేత (COnvering Cloth), 
నిభృతం = కనబడకుండా నుండునట్లు, నిములయతి = బాగుగా కప్పుచున్నది. 
తాత్పర్యము 
తల్లీ! జగజ్జననీ ! ఈశ్వరుని యొక్క వివిధ సాహస కృత్యములు చరిత్రలు 
మొదలగు వాటీని సరస్వతీ దేవి తన వీణతో గానము చేయుచుండగా = నీవు 
ఆనందముతో శిరః కంపము చేయుచు ప్రశంసా వాక్యములు పలుకు నంతలో - ఆ 


సౌందర్య లహరి 








ప్రశంసావచనములు తన వీణానాదము కన్న మధురముగా నున్నవని తలచి సరస్వతీ 
దేవి తన వీణాగానము నాపి, తన వీణను పైముసుగు చేత కనబడకుండా బాగుగా 
కప్పుచున్నది. 
వివరణము | 

ఈ శోకము నందు అమ్మవారి వాజ్మాధుర్యము గూర్చి చెప్పబడుచున్నది. 
అమ్మవారు కొలువు తీరి వుండగా - శివుని యొక్క వివిధ సాహస కృత్యముల 
చరితలను తెలుపునట్లు సరస్వతీ దేవి వీణాగానము చేయుచున్నది. అమ్మవారు 
విని ఆనందముతో తలను ఆడించుచు (ప్రశంసావచనములు పలుకుట ఆరంభించెను. 
అమ్మవారి ఆ (ప్రశంసా వాక్యములు (శ్రవణ సేయముగా, హృదయానందకరముగా, 
మధుర మనోజ్ఞముగా నున్నట్లు అనిపించి - సరస్వతీ దేవికి కొంచెము బిడియము 
కలిగినది. తన వీణానాదము కంటె అమ్మవారి ప్రశంసా వచనములే మధురముగా 
నున్నవని, ఇంక తాను వీణా వాదమును కొనసాగించుట ఎంత మాత్రము మంచిది 
కాదని, తంత్రులు మీటుట ఆపి, వీణను ఉంచు ముసుగు చేత - ఎవరికీ 
కనబడకుండా సరస్వతీదేవి తన వీణను పూర్తిగా కప్పివేసినది. 

సంగీత సాహిత్యములకు అధిదేవత అయిన సరస్వతీదేవి - అన్ని సంగీత 
వాయిద్యములలోను ఉత్తమ మైనది అయిన తన వీణను (కచ్చపి తానే స్వయముగా 
శ్రుతిచేసి, తంత్రులను మీటి, గానము చేసినను - ఆ గానమాధుర్యము కన్న అమ్మవారి 
ప్రతివచన ప్రశంసా వాక్యములే (బాగు ! బాగు ! సెబాష్‌ అను మాటలు) ఎక్కువ 
మధురముగా నున్నవని - (సాక్షాత్తు ఆ సరస్వతీ దేవియే) నిర్ణయించు కొని, తన 
వీణాగానమును మధ్యలోనే ముగించినది. దీనిని బట్టి అమ్మవారి పాడిపాడి మాటలే 
అంత మాధుర్యముగా నుండగా ఆమె పూర్తిగా మాటాడినను, సిద్దపడి గానమే 
చేసినను ఇంకెంత బాగుండునో అను విషయమును మనమే ఊహించుకొనవలెను. 

(శ్రీ లలితా సహస నామ సోత్రములో గూడా వ్యాసుల వారు “'నిజుసల్లావ 
మాధుర్య వినిర్నర్పితకచ్చపీ* అని ల er నిర్ణయించిరి. 


సౌందర్య లహరి 








సంస్కృత శ్లోకము - 67 
శ్లో. కరాగేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా 
గిరీశే నోదస్తం ముహు రధర పానాకులతయా 
కర|గాహ్యం శంభో ర్ముఖముకురవృంతం గిరిసుతే 
కథంకారం [బూదు స్తవ చుబుక మౌపమ్యరహితమ్‌. 
అనువాద పద్యము 
ము. హిముశెలేళ కరా(గముల్‌ ముదముతో నెద్దాని చూవట్టు, నా 
[పముథాధీశుడు మోవినాన్చుతమితో పైకెత్తు దేనిన్‌ సదా, 
అభులంబొ శివహస్తముల్‌ కొనగ శ్లర్లమ్మెద్ది ? నీ పోల్బలే 
ని ముఖాదర్శ వఫుళ్భంత మా చిబుకనిర్లికమ్ము నెల్లెన్నుటల్‌ ? 
టీక 
(హే) గిరిసుతే = ఓ గిరిరాజపుక్రీ ! తుహినగిరిణా = పర్వత రాజైన నీ 
తండ్రీ చేత, వత్సలతయా = వాత్సల్యము చేత, కరాగ్రేణ స్పష్టం = 
మునిదేళ్ళతోపుడుక బడునదియు, గిరీశేన = శివుని చేత, అధరపాన + అకులతయా 
= అధర పానము నందలి తొట్రుపాటు చేత, ముహుః = మాటిమాటికి, ఉదస్తం = 
పెకెత్తబడి నదియు, శంభోః= శివుని యొక్క, కర [గ్రాహ్యం = చేతిని 
గకొనదగినదియు, ముఖ ముకురవృంతం = ముఖము అను అద్దమునకు పిడి 
అయినదియు, బౌపమ్యరహితం = సరిపోల్బదగిన వస్తువు లేనిదియునగు (అనగా 
- సాటి లేనిదగు), - తవ = నీ యొక్క, చుబుకం = (క్రింది పెదవి కింద నుండు) 
గడ్డమునకు, కథంకారం = ఎ విధముగా (ఉపమానము చెప్పి) బ్రూమః = 
వర్ణించగలను ? 
తాత్పర్యము 
ఓ గీరి రాజకుమారి ! తండ్రి అయిన హిమవంతుని చేత అమితమైన 
వాత్సల్యముతో ముని గ్రేళ్ళతో పుడుకబడినదియు, అధరామృతపానము నందలి 
ఆతృత తొట్రుపాటులతో శివునిచే మాటి మాటికీ పెకెత్తబడినదియు, శంభుని 
హస్తమును చేకొనతగినదియు, సరిపోల్బతగినది ఎమియు లేనిదియు అయిన - నీ 








సౌందర్య లహరి 





ముఖము అను అద్దమును పుచ్చుకొనుటకు అందమైన పిడివలె నున్న నీ 
ముద్దులొలుకు చుబుకమును ( గడ్డము) ను - ఏ విధముగా వర్ణించగలను ? 
వివరణము 

ఈ శ్లోకములో అమ్మవారి చుబుకము (గడ్డవయిను గూర్చి 
చెప్పబడుచున్నది. సాధారణముగా అన్ని అవయవములకు చక్కగా సరిపోయెడి 
ఉపమానము చెప్పవచ్చును గాని, గడ్డమునకు ఉపమానము చెప్పుట కష్టము. ఎక్కువ 
మంది కవులు గడ్డమును 'అమలకమూ (పెద్ద ఉసిరికాయతో పోల్చిరి. కాని, 
లలితాసహగస్ర నామ స్తోత్రమును వ్రాసిన వ్యాసులవారు గాని, ఈ సౌందర్యలహరి 
వ్రాసిన ఆది శంకరులు కాని అమలక ఉపమానమును స్వీకరించలేదు వ్యాసులవారు 
“అనాకలిత సాదృశ్య చుబుక (శ్రీ విరాజితా? అని అమ్మవారి గడ్డమును గుటీంచి చెప్పిరి, 
(ఉపమానము దొటికని చుబుక సౌందర్యముతో విరాజిల్లునది - అని 
ఈనామమునకు అర్ధము - ఈ అర్ధ వివరమును నేను వ్రాసిన లలితా సహస్ర నామ 
వివరణలో చదువుకొనవచ్చును) ప్రస్తుతము శంకరులు అమ్మవారి చుబుకము 
గుణించి చెప్పిన విశేషములు ముచ్చటించు కొందుము. 
అమ్మవారి చుబుకమునకు ఎన్ని అర్హతలో ! 

అందరి చుబుకము వంటిది కాదు అమ్మవారి చుబుకము. కొన్ని ప్రత్యేకమైన 
ల్లర్ణతలతో, అపూర్వమైన అవకాశములకు, అదృష్టములకు నోచుకొనిన చుబుకము 
ఇది. చిన్నతనము నందు - అల్లారుముద్దుగా, అమితమైన వాత్సల్యముతో పెంచిన 
తండ్రి హిమవంతుడు ఎన్నో సందర్భములలో బ్రతిమలాడి, నచ్చచెప్పి, ఆశలు పెట్టి, 
మా “బంగారు తల్లీగదూ!? అనుచూ ఎన్నో పర్యాయములు తనగారాబు పట్టి 
గడ్డమును తన ముని గ్రేళ్లతో పుణికి పుచ్చుకొనుటను శంకరులు ఈ శ్లోకములో 
గుర్తుకు తెచ్చిరి. ఆకాశమును చుంబించకలిగినంతటి శిఖరము గలిగిన, 
దృఢవంతుడైన, మహోన్నతుడైన, పర్వతరాజు హిమవంతుని చేత - అమితమైన 
వాత్సల్యముతో “మృదువుగా” పట్టుకొనబడినది అని శంకరులు అమ్మవారి గడ్డమును 
గూల్చీ చెప్పిరి. 


కాముని దహించిన శివుడంతటివాడు గూడా - అమ్మవారి సౌందర్యమును 


సౌందర్య లహరి 233 | 





చూచి తట్టుకొనలేక - ఆమె అధరమును చుంబించుటకు ఉద్యుక్తుడైనపుడెల్ల - 
ఈ అవకాశము ఎక్కడ జాటీపోవునో అను ఆతృత తొట్రు పాటులతో - తన 
విమల హస్తముతో మాటి మాటికి పైకెత్తి పట్టుకొనబడిన గడ్డము అది - “ఎంతటి 
ల్రగ్గత, అదృష్టము, అందము కలిగి ఉండకపోయినచో కామదహనుని కూడా కామ 
వశుని చేసి - అమ్మవారికి దగ్గజగుటలో ఆయనకు ఆమె చుబుకముతోడ్పడును? 
నిరంతరము ధ్యాననిష్టలో నుండు నిర్మల చిత్తమును గలిగిన ఆ శివునికి వివాహ 
యోగ మోహమును తీర్చుకొనుటలో అంతటి వాని పాణిచే గ్రహించబడుటకు ల్డర్లత 
బొందును?””* అని శంకరులు అనుచున్నారు. 

పోలిక చెప్పుటకు ఏమి ఉపమానము తోచని ఆమె ముఖమును, 

చుబుకమును - చూసి, చిట్టచివరకు ఒక నిర్ణ్భయమునకు వచ్చి, “అమ్మా! నీముఖము 
- నునుపైన, నిర్మలమైన అద్దము వలె నుండగా - దానిని చూచుచు పుచ్చు కొనుటకు 
వీలుగా నుండు పిడివలె నీ గడ్డము ఉన్నదమ్మా! ఇంతకంటె నేను పోలిక చెప్పలేను” 
- అని శంరుల తన నిస్సహాయస్టితిని వెల్లడించిరి. 

దర్పణ ఉపమాన రహస్యము 

అవ్మువారి ముఖమును చూడగా చూడగా శంకరులకు తట్టిన 

ఉపమానమది. ఈ ఉపమానములో (ప్రకృతీ పురుషులకు సంబంధించిన ఒక 
విషయము కలదు. “అయ్యవారు, అనగా - పరమాత్మ ఒక్కడే ! బింబము (0b- 
ject). ఆయన వివిధ రకముల ప్రతిబింబములే ఈ ప్రపంచములోని జీవాత్మలు ! ఆ 
విధముగా ప్రతిబింబింప చేయు దర్భణమే అమ్మవారి ముఖము!” అని దక్షిణా మూర్తి 
స్తవములో ! “విశ్వందర్భణ బిందుమాననగరీ.....”” అన్న శ్లోకములో ఆది శంకరులే 
చెప్పిరి” ! 

(వైన చెప్పిన దానిని బట్టీ ఈ ఉపమానములో ఒక చిత్రమైన సూచన ఉన్నది. 
“అద్దములో ఏర్పడు అమ్మవారి గడ్డము యొక్క ప్రతిబింబముతోనే అమ్మవారి 
నిజమైన గడ్డమును పోల్చగలుగునది - మిగిలిన ఉపమానములు సాటిరావు - 
అనునది కూడా ఈ శ్లోకములో సూత్రప్రాయముగా నున్నది. 

ఈ చుబుక వర్ణనతో అమ్మవారి ముఖవర్గన పూర్తగును. 


అధి 


సౌందర్య లహరి 








సంస్కత శ్లోకము - 68 
భుజాన్లేషా న్నిత్యం పురదమయితుః కంటకవతీ 
తవ |డీవాధత్తే ముఖకమలనాళశ్రియ మియమ్‌ 
స్వత శ్మ్వేతా కాలాగురు బహుళజంబాలి మలినా 
మృణాళీలాలిత్యం వహతి యదధో హారలతికా. 
అనువాద పద్యము 

శా. శెవాలింగితభావ కంటకముతో చర్షంబు పొంగారి, స్వా 

భావశ్వేతము, నల్లనౌయగురు - జంబాలార్థపంకమ్ముగా 

శెవాలమ్ము గ హారవల్లరమరన్‌ సంవూర్ధమై వెల్లు, నీ 

[గీవ మొవ్వ భవన్ముఖాంబుజధర శ్రీ నా ళరూపమ్ముగా. 

టీక 
(హే జగజ్జననీ 1) తవ = నీ యొక్క, ఇయంగగ్రీవా = ఈ కంఠనాళము, 
పురదమయితుః = పురహరుడైన శివుని యొక్క, భుజ + ఆశ్లేషాత్‌ = బాహువులచే 
నైన కౌగిలింతల వలన, నిత్యం = ఎల్లప్పుడు, కంటకవతీ = (గగుర్రాటువలను 
రోమాంచముగలదైన ముఖ కమల = ముఖమనెడు తామరపూవు యొక్క, నాళశ్రియ 
= కాడ అందమును, ధత్తే = ధరించుచున్నది. యత్‌ = ఏ కారణము వలన అథః 
= (ఆ కంఠమునకు) క్రిందుగా నున్న ప్రదేశము నందు, స్వతః = స్వయముగనే, 
శ్వేతా = స్వచ్చమైనదై, కాల + అగురు = నల్లనైన అగురు, గంధపు చెక్క యొక్క, 
బహుళ = విస్తారముగా నున్న, జలజల = పంకముచేత, మలినా = నలుపు వన్నె 
చేత, హారలతికా = ముత్యాల హారము, మృణాళీలాలిత్యం = తామరతూడు 
సౌందర్యమును, వహతి = ధరించుచున్నదో. 
తాత్పర్యము 
తల్లీ ! జగజ్జననీ ! పురహరుని బాహువులతో అయిన, కౌ గిలింతలచే 

నిత్యము గగుర్పాటుతో రోమాంచము గలదై, క్రింద భాగము సహజముగనే 
స్వచ్చముగా నుండి, నల్లగాను విస్తారముగా నున్న అగురు గంధపు పంకముతో, 
తామరుతూడు అందమును చూపట్టు ముత్యాల హారముతోను ఉండుటవలన - నీ 


టు 





సౌందర్య లహరి 





కంఠనాళము, - అనగా - మెడ - నీ ముఖమనెడు పద్మమునకు ఒక నాళము, 
అనగా - కాడవలెనున్నది. 
వివరణము 
మెడను చూచునపుడు అది తలను మొండెమును కలుపు ఒక వంతెనవలె 
సాధారణముగా సామాన్యులకు అనిపించును. కాని, అమ్మవారిలో పుష్ప 
సౌందర్యమునే ఎక్కువగా చూచు శంకరులకు - అమ్మవారి మెడ కూడా పుష్పమునకు 
చెందిన ఒక భాగము వలెనే దర్శన మిచ్చినది. అమ్మవారి ముఖము తామర పద్మము 
వలె భాసించి, ఆ విషయమును నిర్జారించుట కోసమా అనునట్లు - “అమ్మవారి 
మెడ - అమ్మవారి ఆ ముఖము అనెడి తామర పద్మమునకు “నాళము” వలె అనగా 
- “కాడి వలె ఉన్నది” - అని శంకరులు తనకు దర్శనమైన రీతిని ఈ శ్లోకములో 
తెలియజేసిరి. ముఖము తామర పద్మమువలె నున్నది లేదా అంతకు మించిన 
అందముతో నున్నది, అని - చెప్పినపుడు ఆ సామ్యము ఎన్ని విధములుగా సరిపోవునో 
“అరాఖైః స్వాభావ్యాత్‌....? అన్న 45వ శ్ల్‌కములో చెప్పిరి. ప్రస్తుతము అమ్మవారి 
మెడ - తామర పద్మము యొక్క నాళము వలె నున్నదని చెప్పునపుడు గూడా అదే 
విధముగా చెప్పి ఒప్పించిరి. 
అన్ని విధములుగాను సరిపోయిన పోలికలు 
“మెడి అను నాళమునకు పైన తావుర పద్మము వంటిది ఏదైనా 
ఉండవలెను. ఈ విషయమును సమర్టించుటకు - అమ్మవారి ముఖమే అమ్మవారి 
మెడ అను నాళమునకు తామర పద్మము అని సమర్టించిరి. ఈ ఒక్క విషయములోనే 
గాక మరి కొన్ని తగిన పోలికలను కూడా చెప్పిరి. 
తామర పద్మనాళమును పరిశీలించినచో నాళము చుట్టును పొడవునా - 
చలి పొక్కుల వలె సన్నని ముళ్ళ వంటివి ఉండును గదా అన్నచో - పదే పదే అమ్మవారి 
మెడచుట్టును తన బాహువులు స్పృశించుచూ (ప్రేమతో ఆమెను త్రిపుర హరుడైన 
శంకరుడు కౌగిలించు కొనునపుడెల్ల ఆ (ప్రేమాతిశయమునకుకలుగు - గగుర్పాటు 
వలన రోమాంచమై - ఆమె మెడ గూడా తామరకాడవలెనే కంటకములతో నున్నట్లు 
భాసించును గదా? - అని శంకరులు తన ఉపమానమును సమర్చించుకొనిరి. 





సౌందర్య లహారి 





తామర పద్మనాళము నీటిలోని పంకముతో (బురద) కూడి వుండును 
గదా! అనినచో - “అమ్మవారి మెడ క్రింద భాగము నిత్యము నల్లని అగురు 
గంధలేపనముతో వూయబడి వుండును. ఆ నల్లని తడి లేపనము నీటిలోని పంకమును 
స్ఫురింప చేయును గదా! - అని శంకరుల సమాధానము. 

తావురకాడకు అతి సుకువూరముగా (ప్రకాశవంతముగా నుండు 
తూడులుండవలెను గదా ! అనినచో - అమ్మవారి మెడలో ఇరువైపులా ద్రేలాడు 
సన్నని ముత్యాల హారపు వరసలు ఆ తామర తూడుల అందమును స్ఫురింప చేయును 
గదా! - అని శంకరుల సమాధానము. 

ఈ విధముగా - అన్ని విధములుగాను అమ్మవారి మెడ తామర పద్మపు 
నాళమును పోలి వుండునని అందటును ఒప్పుకొని తీరునట్లు శంకరులు ఈ 
శ్లోకములో వర్ణించిరి. 

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములో - “అమ్మవారి ముఖమును - 
“శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజా? - అని వ్యాసులవారు అమ్మవారి 
పంచదశాక్షరీ మంత్రములోని ప్రథమ కూటమును 'వాగ్సవకూటము గా సమన్వయ 
పరచి చెప్పిరి. ముఖము వాగ్సము కూటమైనచో - ఆ ముఖమునకు వాక్సంపద 
ఎక్కడ నుండి ఉత్పన్నము కావలెను ? తప్పనిసరిగా క్రింద నున్న కంఠనాళము 
నుండియే గదా! కంఠము నందలి స్వరపేటికలు (V౯ 00149) ఈ వాక్కులను 
ఉత్పత్తి చేయగా, అవి ముఖము (నోరు) ద్వారా వ్యక్తమగును. “వాగ్భవకూటమును” 
సూచించు అమ్మవారి కంఠము నాళము వలె భాసించుచున్నదనుట సమంజసము, 


సముచితమే గదా! అని శంకరులు అమ్మవారి కంఠమును తామర పద్మ నాళముతో 
పోల్చిరి. 
శరత 


సౌందర్య లహరి 237 | 





సంస్కృత శ్లోకము - 69 
గళే రేఖా స్తిస్రో గతిగమక గీతైకనిపుణే 
వివాహవ్యానద్ధప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువః 


వ 


విరాజంతే నానావిధ మధుర రాగాకరభువాం 
త్రయాణాం గ్రామాణాం స్థితినియమ సీమాన ఇవతే. 
అనువాద పద్యము 
భు. గమకాదుల్‌ నిఫ్రుణమ్ముగా పలుకు శ్రీగాన్యప్రభా ! నీ వివా 
హయునన్‌ కట్టిన నూ(తత్రమందు గల సంఖ్యన్‌ దెల్పు నీ (గీవమం 
ద మలంబైన (తిరేఖలే మధురరాగాద్యర్థమౌ పద్ద, మ 
ధ్యమ, గాంధారయులైన (గామముల హద్దాచున్‌ విరాజిల్లుగా. 


టీక 


(హే జగజ్జననీ 1) గతి = సంగీత మార్గముల యందును, గమకం = 
స్వరకంపన విశేషములందును, గీత = గానము నందును, ఏక = ముఖ్యమైన, నివుణే 
= నేర్చరితనము గలదానా! తే= నీ యొక్క, గళే = కంఠ (ప్రదేశమునందు, తిస్రః 
రేఖాః = మూడు భాగ్య రేఖలు, లేదా - మూడు ముడుతల రేఖలు, వివాహ = 
పెళ్ళి సమయమందు, వ్యానద్ద = (కంఠము చుట్టును వచ్చునట్లు) కట్టబడిన, 
ప్రగుణగుణ = పెక్కునూలు పోగులచే కూర్చబడిన దారముల యొక్క, సంఖ్యా = 
(మూడు సంఖ్యకు, ప్రతిభువః = ప్రతినిధులైనవియు, అనగా - (ప్రతీకలైనవియు, 
నానావిధ = అనేక విధములైన, మధుర మనోహరములైన, రాగ = కళ్యాణి మొదలగు 
రాగములకు, ఆకరభువాం = (స్వరస్థానములను) ఆశ్రమ స్టానములైనవియు, 
త్రయాణాం = మూడైన, గ్రామాణాం = షడ్డ, మధ్యమ, గాంధార గ్రామములకు, 
స్థితి = ఉనికి యొక్క, నియమ = నియమము కొఅకు ఏర్పరచిన, సీమానః ఇవ = 
సరిహద్దులవలె, విరాజంతే = మిక్కిలి శోభాయమానముగా ప్రకాశించుచున్నవి. 

తాత్పర్యము 

సంగీత మార్గస్వరగాననిపుణీ, జగజ్జననీ ! నీ కంఠము నందు కనబడు 
మూడు భాగ్యరేఖలు - వివాహ సమయమునందు పెక్కు నూలు పోగులతో 





సౌందర్య లహరి 





ముప్పేటలుగా కూర్చబడి కట్టిన సూత్రమును గుర్తుతెచ్చుచు, నానా విధములైన 
మధుర రాగములకు ఆశ్రయ స్టానములైన (షడ్డ, మధ్యమ, గాంధార) గ్రామముల 
ఉనికి యొక్క నియవుము కొకు ఏర్పరచిన సరిహద్దులవలె నున్నట్లు 
శోభాయామానముగా ప్రకాశించుచున్నవి. 
వివరణము 

ఈ శ్లోకము నందు అమ్మవారి కంఠ (ప్రదేశము నందు కనబడు మూడు 
ముడుతల భాగ్యరేఖలను గూల్చీ చెప్పబడుచున్నది. అమ్మవారిని చూచునప్పుడు 
మూడు ముడుతలు అమె కంఠము చుట్టును గీసిన వృత్తాకార రేఖల వలె కనబడును. 
ఈ మూడు రేఖలను చూమటతోడనే వివాహమునకు సంబంధించిన, సంగీతమునకు 
సంబంధించిన క్‌" న్ని సమన్వయ విషయములు స్ఫురించునని శంకరులు ఈ 
శ్లోకములో ఆ విషయములను వివరించిరి. 
మంగళసూత ఆచారము 

వివాహ సమయములో పెళ్ళికూతురు మెడకు మంగళ సూత్రమును కట్టు 
ఆచారము భారతదేశములోని చాలా ప్రాంతములలో కలదు. వ్యాసులవారు గూడా 
ఈ విషయమును (ధ్రువపరచుచు (శ్రీ) లలితా సహస్రనామసోత్రములో 'కామేశ 
బద్దవూంగల్య సూత్ర శోభితా కంథరా? (కావేళుని చేత కట్టబడిన 
మంగళసూత్రముతో శోభిల్లు చుండు కంఠము కలది - అని ఈ నామమునకు 
అర్ధము). అని ఒక నామము వ్రాసిరి. ఈ మంగళసూత్రము కొన్ని దారపు పోగుల 
కూర్చుతో వుండును. సాధారణముగా ఒక్కొక్క పేటలో తొమ్మిది పోగుల చొప్పున 
ముప్పేటలతో ఈ మంగళ సూత్రము ఉండును. వివాహ వేళలో అమ్మవారికి శివుడు 
కట్టిన మంగళసూత్రము నందలి ఈ మూడు పేటలను అమ్మవారి కంఠమునందు 
మూడు ముడుతల రేఖలను గుర్తుకు తెచ్చుచు, వాటికి ప్రతీకలుగా నున్నవని 
శంకరులు మొదట ఒక సమన్వయమును చెప్పిరి. 
సంగీత విషయములు 

మంచి కంఠము అన్నపుడు - కేవలము “అందమైన మెడి అని మాత్రమే 
అర్ధము గాదు. “శ్రావ్యమైన ధ్వనులతో శ్రవణ పేయముగా మాట్లాడగల, మంచి 
సంగీతమును పాడగల కంఠము అని గూడా అర్ధము. కంఠము నందలి స్వరపేటికల 


సౌందర్య లహరి 








(Vocal Cords) సహాయముతోనే శబ్దములను ఉత్పత్తి జేసి, నోటితో ఉచ్చరించ 
గలుగుచున్నాము. సంగీతము - “మార్గము, “దేశి అను రెండు పద్దతులలో 
నుండును. పక్షి మృగముల అటుపుల నుండి పుట్టిన ధ్వనులతో సరిపోవు 
సప్తస్వరవుల సహాయముతో, సం(పదాయ బద్దవెన కొన్ని నియవు 
నిబంధనలతోనుండు సంగీతమును - “మార్గ సంగీతము? (మృగధ్వనుల 
సంబంధమైన సంగీతవు) అనియు, వివిధ జానపద సంగీతవఎను 
“దేశిసంగీతమి నియు అందురు. ఈ రెండు రకముల పద్దతులు “గతి కి చెందినవి. 
ఈ రెంటిలోను అమ్మవారు నిపుణురాలు, 

సంప్రదాయ బద్దమైన “మార్గి సంగీతము నందు వివిధ రాగములలో 
పాటలు పాడుదురు. ఈ రాగముల రీతులకు గమకములు అని, * గామముిలని 
కొన్ని విశిష్ట లక్షణములుండును. స్వర కంపనలోని ఒక విశిష్ట లక్షణమును “గమకి 
మందురు. ఈ గమకము సంగీతమునకు శోభనిచ్చును. శ్రుతిస్థాయిలను బట్టి - 
“షడ్డి, “మధ్యమా, “గాంధారి ములను మూడు రకములైన (గామములుండును. 
అనగా - ఇవి సంగీత స్థాయిలకు సరిహద్దులవంటి వన్నమాట ! ఏ గ్రామము నందు 
ఏ రాగము పాడబడునో దాని ఆరంభమును, అంతమును ఆ (గ్రామస్వరమందే 
వుండవలెను. మూడు (గామముల లోను ఒక దానితో ఒకటి కలవని రీతిలో 
పాడగలుగువారు తక్కువ సంఖ్యలో నుందురు. అమ్మవారు ఈ మూడు 
గామములందును పాడగల నైపుణ్యము, సామర్ధ్యము, ప్రావణ్యము గలది. ఒక 
దానితో ఒకటి సంకరముగాకుండా వేసిన సరిహద్దుల కట్టలవలె అమ్మవారి కంఠము 
నందలి వలిత్రయము (మూడు భాగ్యరేఖలు సూచించుచున్నవని ఆ త్రిరేఖలకు 
సమన్వయమును శంకరులు ఈ శ్లోకములో చెప్పిరి. (వివిధ రాగములలో గానము 
చేయు ఒక జాతిపాటను “గీతి మందురు.) 
మూడు ముడుతల ప్రాముఖ్యము 

స్త్రీలకు గాని, పురుషులకు గాని నుదురు, లేదా - లలాటము పెన, 
కంఠము వద్ద, పొట్ట వద్ద మూడు ముడుతలు ఉండుట ఉత్తమ సాముద్రిక లక్షణమని, 
మహాసౌభాగ్య లక్షణమని ఈ క్రింది శ్లోకము చెప్పును. 








సౌందర్య లహరి 





శ్లో. లలాటేచ గళేచైవ మధ్యే చాపి వలిత్రయమ్‌ 
ప్రీ పుంసయోరిదం జ్లేయం మహా సౌభాగ్యలక్షణమ్‌. 

ఆజ్ఞాచక్రము వుండు నుదురు మీద ముడుతలున్నచో - భూత, భవిష్యత్‌, 
వర్తమాన కాల జ్ఞానమును ఇచ్చును. విశుద్ది చక్రము వుండు కంఠము వద్ద మూడు 
ముడుతలున్నచో - మంద్ర, మధ్యమ, తారస్థాయిలలో గూడా చక్కగా సంగీతము 
పాడగల సామర్థ్యము నిచ్చును. ఇక మణి పూర చక్రము వుండు నాభి వద్ద మూడు 
ముడుతలున్నచో - ఊర్ణ్వ, మధ్యమ, అధో లోకములకు - కారణ, సూక్ష్మ స్టూల 
దేహములకు గల సమన్వయము సుబోధమగును. 

ఈ విధముగా మూడు ప్రదేశముల వద్దను త్రివళులు. మహా వ్యక్తులైన 
కొందటికి మాత్రమే ఉండును. అమ్మవారికి ఆ విధముగా మూడు ప్రదేశముల 
వద్దను గలవు. (ప్రస్తుతము కంఠము వద్ద గల త్రివళుల గూర్చి ఈ శ్లోకములో 
చెప్పబడినది. 

అటిట 


సంస్కృత శ్లోకము - 70 
మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం 
చతుర్చి సాందర్యం సరసిజభవస్త్రాతి వదనైః 
నఖేభ్య స్పృంత్రస్యన్‌ ప్రథమ మధథనాదంధకరిపో 
శ్చతుర్జాం శీర్షాణాం సమ మభయ హస్తార్పణధియా. 
అనువాద పద్యము 
య. హరుడున్‌ మున్ను శిరమ్ము నొక్కటిని [దుంపన్‌ వానియం 
దురు భీతిన్‌ పడి నాల్గు శీర్థముల కందున్‌ (తాణమంచున్‌ భవ 
చ్చరణ మంది, మృణాల శోభయు, లతాసౌభాగ్యయున్‌ తోచు నీ 
కరసంపత్తి చతుష్కమున్‌ నలువ యుర్ధాటించు నా మోములన్‌. 


టీక 


(హా జగజ్జననీ 1) మృణాలీమృద్వీనాం = తామరతూడువలె మెత్తదనము 
గలవియు, చతసృణాం = నాలుగుగా వున్నవియు, తవ = నీయొక్క, భుజలతానాం 


మ 





నౌందర్య లహరి 





= తీగల వంటి భుజముల యొక్క, సౌందర్యం = అందమును, సరసీజభవః = 
తామరపద్మము నందు జన్మించిన బ్రహ్మదేవుడు, చతుర్భిః = నాలుగుగా నున్న, 
ముఖైః = తన ముఖములచేత, (ప్రథమమథనాత్‌ = మొట్టమొదటి తన శిరస్సును 
గల్లీ ఖండించుట గలవాడైన, అనగా - ఖండించిన వాడైన, అంధకరిపోః = 
అంధకుడును అసురుని సంహరించిన స్పదాశివుని యొక్క, నఖేభ్యః = గోళ్ళవలన, 
సంత్రస్యన్‌ = మిగులభయపడుచున్నవాడై, చతుర్జాం = నాలుగుగా నున్న, శీర్షాణాం 
= తన శిరస్సులకు, సమం = సమానముగా, అభయహస్త + అర్హణధియా = 
అభయదానము చేయగలిగిన నీ హస్తముల యొక్క అభయమును గోరి, సౌతి = 
నిన్ను స్తుతించుచున్నాడు. 
తాత్పర్యము 
తల్లీ జగజ్జననీ ! తామర తూడువలె మృదువుగా తీగలవలె నుండు నీ 
బాహువుల చక్కదనమును చూచి, బ్రహ్మ తన నాలుగు ముఖములతో - పూర్వము 
తన ఐదవ శిరస్సును గోటితో గిల్లి వేసిన శివుని గోళ్ళకు భయపడుచూ, ఒక్కసారిగా 
తన మిగిలిన నాలుగు శిరస్సులకు ని నాలుగు హస్తముల నుండి అభయ దానము 
కోరుచూ, నిన్ను స్తుతించుచున్నాడు. 
శ వివరణము 
ఈ శ్లోకములో అమ్మవారి నాలుగు బాహువుల యొక్క - అందాన్ని, 

ఆగ్రితులను ఆదుక్‌ గలుగు గుణమును గూట్చి - చెప్పబడుచున్నది. అమ్మవారు 

'చతుర్భాహు సమన్విత” గాబట్టి నాలుగు బాహువులుంటాయి. తామర పద్మంలో 

నుండి పుట్టి, ఆ పద్మమునే తన ఆసనంగా చేసుకుని కూర్చునే బ్రహ్మగారు అమ్మవారి 
ఆ నాలుగు బాహువులను చూశాడు. కష్టాలలో వున్నవారిని, నష్టాలలో వున్నవారిని- 

అమ్మవారి ఆ బాహువులు అభయమిచ్చి - ఆదుకోవడం విన్నాడు. బ్రహ్మకీ ఒక 
నష్టం జరిగింది. వాస్తవానికి బ్రహ్మకు ఐదు ముఖాలుండాలి. నాలుగు వెపులా 

నాలుగు, మధ్యలో ఊర్చ్వంగా ఐదవదీ వుండేవి. కాని, ఒక నాడు అంధకాసురుని 
చెండాడిన శివుడు వచ్చి ఐదవ దైన బ్రహ్మ ఊర్ణ శిరస్సును తన గోళ్ళతో - చెట్టునుండి 

పువ్వును వేరు చేసినట్టు - గిల్లి లాగేసుకున్నాడు. అప్పటి నుండి ఐదు ముఖాల 





12 | సౌందర్య లహరి 
rn rn rrr Sr rT nr ర 
బదులు నాలుగు ముఖాలతోనే గడుపుతున్నాడు. “ఇంక మిగిలిన నాలుగు 


ముఖాలనైనా దక్కించుకోవాలి. ఆ శివుడు ఎప్పుడు వచ్చి ఈ నాలుగింటిని గూడా 
ఒక దాని తరువాత ఒకటి కోసుకుని వెళ్ళిపోవచ్చు గూడా!” అని ఎవరిని 
భ్రార్టించవలెనా అని సమయము కోసము ఎదురు చూచుచుండగా - అమ్మవారి 
బాహువులను చూడడం, ఆ బాహువుల అభయ గుణం వినడం జరిగింది. వెంటనే 
ఆలస్యం చేయకుండా, బాహువుకు ఒక ముఖం చొప్పున తన నాలుగు ముఖాలతోను 
ఒకేసారి అవ్మువారి నాలుగు బాహువులను తనను శివుని బారి నుండి 
రక్షించవలసినదిగా ప్రార్టించాడు. అమ్మవారై బ్రహ్మతన నాలుగు ముఖాలతో చేసిన 
స్తుతులనే నాలుగు వేదాలలోని విషయాలుగా సమన్వయ పరచుకోవాలి. (వేదాలలో 
అమ్మవారి, అనగా - ప్రకృతికి చెందిన విషయము తప్ప మరొకటి వుండదు.) 
[బహ్మ తలల రహస్యము 

ఈ కథలో ఒక సృష్టి రహస్యము ఇమిడి ఉన్నది. సృష్టి క్రమము “ఆకాశా 
ద్వాయుః, వాయోరగ్నిఇ అగ్నేరాపః అద్భ్య పృథివీ - అని తైత్తిరీయోపనిషత్రులో 
చెప్పబడినట్లు - ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్నీ, అగ్నీ నుండి 
జలము, జలము నుండి పృథివీ తత్త్వము, అనగా - ఘనతత్త్వము ... ఈ వరుస 
క్రమములో నుండును. అనగా, ఈ క్రమమును బట్టి మొట్టమొదట ఆకాశము 
నుండ బ్రారంభింపబడి దాని నుండి మిగిలిన భూతములు, సృష్టి ఏర్పడినట్లు 
సూచింపబడనది. ప్రళయ మార్గము దీనికి వ్యతిరేకముగా నుండును. 

పంచభూతాత్మకమైన సృష్టిని చేయువాడు బ్రహ్మ. బ్రహ్మ యొక్క ఐదు 
తలలు ఆ పంచభూతములకు ప్రతీకలు. ప్రళయము వచ్చినపుడు శివుడు ముందుగా 
ఆకాశమును తనలోనికి లీనము చేసుకొనును. దానితో వెంట వెంటనే వాయువు, 
అగ్ని, జలము, పృథివీ భూతములు ఇదే మార్గములో ఒక దాని వెంబడి ఒకటి 
లీనమగును. బ్రహ్మకు నాలుగు వైపులా నుండు ముఖములు - వాయు, అగ్నీ, 
జల, పృథివి తత్త్వములను - వాటి మధ్య ఊర్చ్వ్యముగా నుండు తల - ఆకాశ 
తత్త్వమును సూచించును. శివుడు బ్రహ్మ యొక్క ఈ ఐదవ తలను గిల్లి వెచుట 


అనగా “ప్రళయము నందు ముందుగా పంచ భూతములలోని ఆకాశ తత్త్వమును 
తనలొ నికి లీనము చేసుకొనుటి అని అర్థము. 





సౌందర్య లహరి 








బ్రహ్మ సూత్ర సమన్వయము 

అమ్మవారి బాహువులను ప్రార్టించినచో - ఆ బాహువులతో అమ్మవారు 
శివుని వారించి - తిరిగి, పునః సృష్టికి తోడ్పుడునని చేయు ప్రయత్నముగా - బ్రహ్మ 
చేయు స్తుతులను సమన్వయపరచు కొనవలెను. మృణాళ మృదుత్వము గల 
అమ్మవారి బాహువుల గూట్బి చేయుస్తుతులే బ్రహ్మ సూత్రములుగా రూపొందినవని 
గూడా చెప్పుకొనవచ్చును. బ్రహ్మనుండి భౌతిక సృష్ట జరుగు ప్రక్రియకు ముఖ్య 
సూత్రములుగా (Main Principles)ఈ బ్రహ్మ సూత్రములను సవున్వయ 


పరచుకొనవచ్చును. 
అతల 


సంస్కృత శ్లోకము - 71 
నఖానా ముద్యోతై రృవనళినరాగం విహసతాం 
కరాణాం తే కాంతిం కథయ కథయామః కథ ముమే 
కయా చిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం 
యది క్రీడ ల్లక్షీచరణ తలలాక్షారసచణమ్‌. 
అనువాద పద్యము 
చం. కరరుహ కాంతితోడ నవకంజఫవు కాంతిని వెక్కిరించు నీ 
కరముల కాంతికిన్‌ రచన కల్గుట యెట్లు ? సరోరుహయ్ముపి 
చరణయులుంచు శ్రీచరణ సంపదలత్తుకరంగు కూడినన్‌ 
సరియగునేమొ కానితటి సాటికి నిల్చునె యెంతకైన తన్‌. 
టీక 
ఉమే! = ఓ పార్వతీ, నఖానాం = గోళ్ళయొక్క, ఉద్యోతైః = ఉత్పన్నమగు 
కాంతుల చేత, నవనళినరాగం = అప్పుడే వికసించెడు తామరపూవు యొక్క ఎజ్జని 
కాంతిని, విహసతాం = అపహసించుచున్న, తే = నీయొక్క, కరాణాం = హస్తముల 
యొక్క, కాంతిం = శోభను, కథం = ఏ విధముగా, కథయావుః = 
అలంకారయుతముగా వర్ణించగలమో, కథయ = చెప్పుము, హంత = మరి, కమల 
= పద్మము, కలయాఅపి = పదునాజవ పాలుచేతనైనను, సామ్యం = పోలికను, 


వ 





సౌందర్య లహరి 





కయాచిత్‌వా = ఏ దేని ఒక విధము చేతనైనను, భజంతు = పొందును గాక! ఆ 
విధము ఏదియన - క్రీడత్‌ = క్రీడించుచున్న, లక్షీ = లక్ష్మీ దేవి యొక్క, చరణతం 
= పాదము యొక్క, లాక్షారసచణం = లత్తుకరసముతో గూడి సమర్ధమైనది అయిన 
ఎడల పొందవచ్చునేమో! 
తాత్పర్యము 

తల్లీ ! ఉమాదేవీ ! అప్పుడే వికసించు తామరపూవు యొక్క ఎట్టని 
కాంతులనుసైతము పరిహసించు గోళ్ళ కాంతులతో శోభిల్లు - నీ యొక్క హస్త 
ప్రభావైభవమును ఏ విధముగా వర్ణించగలము ? క్రీడించు లక్ష్మీదేవి పాద 
లాక్షారుణరసముతో కూడి సమర్ధవంతమైనచో అప్పుడు నీ హస్తప్రభల పదునాఅవ 
పాలుతో పోల్చుటకు ఏమైనా అవి సరిపోవునేమో! 

వివరణము 

అమ్మవారి రెండు హస్తములు, వాటి గోళ్ళు అరుణారుణ (ప్రభలతో 
శోభాయమానముగా నున్నవి. వాటికి పోలిక చెప్పి వర్ణించుటకు ముందుగా 
శంకరులకు - అప్పుడే వికసించుచున్న ఎజ్జని కాంతులతో నున్న తామర పద్మములు 
స్ఫురణకు వచ్చినవి. అమ్మవారి హస్తములు గాని, గోళ్ళుగాని ఇంకొకరి సహాయ, 
సహకార, దాక్షిణ్యములపై ఆధారపడకుండానే, స్వభావ సిద్దముగా ఎజ్జగా నుండి 
కాంతులు విరజిమ్ముచుండును. వీటి ప్రభలకు రాత్రి పగలు భేదము గూడా లేదు. 
కాన్మి తామర పద్మము ఎజ్జని కాంతులు ప్రసరించవలెనన్నచో - ముందుగా తాను 
విచ్చుకొనవలెను. ఆ విధముగా విచ్చుకొనుటకు రాత్రిపూట కుదరదు. పగలైనను 
సూర్యకిరణముల స్పర్శ తగలవలెను, లేనిచో - ముకుళించుకొనియే వుండవలెను. 
ఇంకొకరి దయాదాక్షిణ్యములపై ఆధారపడి, వారి దయలేనిచో ముఖము 
ముడుచుకుని ఉండవలసిన వాటితో అమ్మవారి హస్తములను, గోళ్ళను పోల్బుట 
సరిగాదని శంకరులు నిర్ణయమునకు వచ్చిరి. 

ఒక వేళ సూర్యరశ్మి స్పర్శకు వికసించినను ఆ తామర పద్మము యొక్క 
అరుణ వర్ణ వికాసము అమ్మవారి హస్త ప్రభల వైభవమునకు సాటిరాదట! తామర 
పద్మ అరుణ ప్రభలతోనే పోల్చవలెనన్నచో - లాక్షారుణ చరణములతో లక్ష్మీదేవి ఆ 


సౌందర్య లహరి 








తామర పద్మము నందు అడుగిడి వసించినచో అప్పుడు లక్షిదేవి పాదములకున్న 
ఎజ్జని లత్తుక అంటిన మీదట, ఆ తామర పద్మము యొక్క అరుణ ప్రభ అమ్మవారి 
హసారుణ ప్రభలో పదునాజవవంతుకేమైన సరిపోవునేమోగాని పూర్తిగా కాదు అని 


శంకరులు నిర్ణయించిరి. 
CR XR) 


సంస్కృత శ్లోకము - 72 
సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం 
త వేదం నః ఖేదం హరతు సతతం |పస్నుతముఖమ్‌ 
య దాలోక్యా శంకాకులిత హృదయో హాసజనకః 
స్వకుంభే హేరంభః పరిమృశతి హస్తేన య్లటితి. 
అనువాద పద్యము 
చం. ద్విరదముఖుండు దేనిగని వెంటనె కుంభయుగమ్ము దేవగాన్‌ 
చిరుదరహాస మొచ్చు మరినీకును, స్కందుడు తానుగూడ యే 
సిరితమి [గోలుచుందురు ? విళ్ళంఖల ధారలు వేని యందునన్‌ 
పరమగు - నట్టి నీ (ప్రబల వక్షము దీర్చును మూదు ఖోదముల్‌. 
టీక 
హే దేవి = ఓ భగవతీ ! సవుం = ఒకే సమయములో, స్కంద = 
కుమారస్వామి చేతను, ద్విపవదన = ఏనుగు ముఖము కల వినాయకుని చేతను, 
పీతం = పాలుత్రాగబడినదియు, ప్రస్నుత ముఖం = పాలను (స్రవింప జేయు 
కుచాగ్రముల గలదియునగు, తవ = నీ యొక్క, స్తనయుగం = వక్షోజముల జంట, 
నః= మా యొక్క, ఖేదం = దుఃఖమును, హరతు = తొలగించు గాక! యత్‌ = ఏ 
స్తనయుగమును, ఆలోక్య = చూచి, ఆశంకా = (నా యొక్క తలపై నుండు 
కుంభములు దొంగిలింపబడినవను సంశయము చేత, ఆకులిత = అర్టముకాక 
ఆలోచనలో పడిన, హృదయః = మనస్సుగలవాడై, హేరంభః = వినాయకుడు, 
హాసజనకః = (పార్వతీ, కుమారులకు) నవ్వు పుట్టించుచున్నవాడై (వీడు 
అమాయకుడు అనుకొను విధముగా), స్వముఖే = తన శిరస్సుపై గల కుంభములు 


లు 





సౌందర్య లహరి 





రెంటిని, హస్తేన = తొండము చేత, రుటితి = ఆ క్షణములోనే, పరామృశతి = 
తడవుకొనుచున్నాడు. 
తాత్పర్యము 

ఓ త్రిపుర సుందరీ దేవీ ! ఒకే సమయములో కుమారస్వామి చేతను, 
వినాయకుని చేతనుగూడా పాలు త్రాగబడినవియు, పాలు (స్రవింపజేయు 
అ(గ్రభాగములు కలవియు, పాలు త్రాగునపుడు ఏ జంటను చూచి వినాయకుడు - 
“తన తలపై నుండు కుంభములు దొంగిలింపబడి ఇక్కడ చాటుగా నున్నవా ? 
అన్న శంకతో వెంటనే తన కుంభస్టలములను తొండము చేత తడవుకొనగా, అది 
చూచిన పార్వతీ కుమారులకు నవ్వు వచ్చెనో - అట్టి నీ స్తన యుగము మా 
దుఃఖములను తొలగించు గాక! 

వివరణము 

ఈ శ్లోకములో అమ్మవారి స్తనయుగము - గూర్చి చెప్పబడుచున్నది. 
అమ్మవారి స్తనములు ఏనుగు కుంభముల వలె నున్నవని సూటిగా చెప్పుటలో కవితా 
చమత్కృతి ఏమియు లేదు. కాని, శంకరులు ఇదే విషయమును చమత్కారముగా 
వర్ణించిరి. 
శంకర చమత్కృతి 

బాలకుమారస్వామి పాల్వై మారాము చేసినపుడు అమ్మవారు పాలను 
ఇచ్చుచుండెను. ఆ సమయములోనే బాల గణేశుడు గూడా వచ్చి, తనకు పాలు 
కావలెననెను. అప్పుడు ఆ జగజ్జనని తన ముద్దు కుమారులిద్దరికీ ఒకే సమయములో 
- తన రెండు స్తనములతోను పాలను ఇచ్చుచుండెను. కుమారస్వామి ఆతృతగా, 
ఆసక్తిగా త్రాగుచుండగా - గణేశుడు నెమ్మదిగానే త్రాగుచూ, మధ్యలో ఏదో 
అనుమానము వచ్చి పాలు త్రాగుట ఆపి, అమ్మవారి స్తనములను ఒకసారి పరికించి 
చూసి “తన తలపై నుండవలసిన కుంభములు ఇక్కడికేల వచ్చినవి ? నా 
కుంభములను అమ్మ దొంగిలించలేదు గదా ?** - అని తన తలపై నుండు రెండు 
కుంభములను ఉన్నవో లేవో అని అమాయకముగా - తడవుకొనెనట ! “వినాయకుడు 
ఆ విధముగా చేయుట చూచిన పార్వతీ స్కందులకు నవ్వు ఆగలేదుటి ఈ 
కథకంతకూ కారణమై, తన ముద్దు బిడ్డలైన గణేశ, కుమారులిద్దరికినీ ఒకేసారి 


సౌందర్య లహరి 








పాలనిచ్చుటకును, నవ్వు కలిగించుటకును గూడా కారణమైన, - ఏనుగు కుంభముల 
వంటి అమ్మవారి స్తనములు - మా దుఃఖములను పోగొ ట్ర ఎప్పుడును సంతోషముగా 
నుండునట్లు చేయుగాక !” అని శంకరులు చమత్కారముగా ఈ శ్లోకములో 
స్తుతించి, ప్రార్టించిరి. 

చచి టి 


సంస్కృత శ్లోకము - 73 

అమూ తే వక్షోజా వమృతరస మాణిక్య కుతుపా 

న సందేహ స్పందో నగపతిపతాకే మనసి నః 

పిబంతౌ తౌ యస్మా దవిదితవధూ సంగరసికౌ 

కుమారా వద్యాపి ద్విరవదన |కౌంచదళనౌ. 

అనువాద పద్యము 

ఉట. నీకుచయుగ్యమున్‌, సుధలు నిండిన కెంపుల సిద్దులేయనన్‌ 
యాకెటువంటి సందియము మానసమందున లేదు, కానిచో 
యా కుచపొనమున్‌ గలిగి యా ద్విరదానన బాహులేయులున్‌ 
సోకని యోషి సంగమున సూనులె నేటికి నౌదురేవిధిన్‌ ? 


టీక 


నగపతి పతాకే ! కొండరాజు కులమునకు వన్ని తెచ్చిన గిరిజాదేవీ! అమూ 
= ఈ కన్పట్టుచున్న, తే = నీ యొక్క, వక్షోజౌ = స్తనములు, అమృతరస 
మాణిక్యకుతుపే = అమృతముతో నిండిన మాణిక్యములతో నిర్మింపబడిన సిద్దెలు, 
లేదా - కుప్పెలు, నః= మా యొక్క, మనసి = మనస్సునందు, సందేహస్పందః = 
లేశమాత్రమైన సందేహమును, న = లేదు, యస్మాత్‌ = ఏ కారణము వలన, తే = 
ఆ కెంపు కుప్పెలైన నీ స్తనములను, పిబంతే = పాలుత్రాగుచున్నవారై, అవిదిత = 
తెలియని, వధూ = (స్త్రీల యొక్క, సంగ = కూటిమి యందు, ద్విరవదన = 
క్రౌొంచదళనే = గజముఖుడైన వినాయకుడు, క్రాంచపర్వతమును కొట్టిన 
కుమారస్వామి ఈ ఇరువురును, అద్య + అపి = ఇప్పటికి గూడ, కుమారౌ = 
బాలురుగానే వున్నారో. 


3 








సౌందర్య లహరి 





తాత్పర్యము 

పర్వతరాజు వంశమునకు వన్నెతెచ్చిన గిరిజాదేవీ ! మాకు కనిపించు ఈ 
నీ స్తనములు అమృత రసముతో నిండినవై, పద్మరా గమణులచే చేయబడిన సీద్దెలు, 
లేదా - కుప్పెలుగా నున్నవి. ఈ విధముగా చెప్పుటలో మాకు మనస్సునందు 
కొంచెమైనను సందేహము లేదు. ఏలయనగా - ఆ నీ స్తన్యమును గ్రోలిన వారైన 
గజముఖుడైన గణపతి, క్రౌాంచపర్వతమును కొట్టిన కుమారస్వామియు నేటి వరకు 
గూడ ఏ కాంతాసంగము.వలనగూడా ఆనందమును పొందురసికులు కానివారై, 
బాలురుగానే వున్నారు గదా! 

వివరణము 

ఈ శ్లోకములో గూడా అమ్మవారి స్తనముల గురించి, స్తన్యమును గురించి 
చెప్పబడుచున్నది. 

స్తనములు జగన్మాతృకా చిహ్నములు. “శ్రీమాతా? “శ్రీమహారాజ్జీ', 
“శ్రీమత్ఫింహాసనేశ్వ రీ ఇత్యాది బిరుదాంకితురాలైన అమ్మవారు జగత్తును సృజించి, 
పోషించి, చివరకు తనలోనే దానిని లీనము చేసుకొనును. అట్టి జగన్మాత 
పోషకత్వమునకు సంబంధించిన విషయము ఈ శ్లోకములో చెప్పబడుచున్నది. 
కుటుంబ బాధ్యతలను సక్రమముగా నిర్వహించలేని వారు సమాజమును 
ఉద్దరించుటను కూడా సక్రమముగా చేయలేరు. జగత్తుకు పోషక కారిణి అయిన 
అమ్మవారు తన ఇంటిలోని వారి యెడల ఆ పోషక ధర్మమును గూడా చక్కగా 
నిర్వరించినది. తనకు ఇద్దరు కొడుకులు. ఒకడు గణేశుడు. రెండవ వాడు 
కుమారస్వామి. వీరిని గురించి తండ్రి కన్నా తల్లైన అమ్మవారే ఎక్కువ 
పట్టించుకొనెను. ఆ ఇద్దరి పిల్లలకు తల్లి దగ్గటే ఎక్కువ చనవు. ఎంత వయసు 
వచ్చినను అమ్మను విడిచి వుండలేరు. అట్టి పిల్లలకు స్వయముగా తానే పాలిచ్చి 
పెంచినది. ఆ పాలను గలిగిన అమ్మవారి పాలిండ్లు ““అమృతముతో నింపబడిన 
మాణిక్యపు సిద్దెలు'” అని చెప్పుటకు ఎ మాత్రమును సంకోచము, సందేహము 
పడవలసిన పని లేదుట! ఆపాలు త్రాగినవో మరి ఇతర వాంఛలేమియు కలగవుట! 
వయస్సు వచ్చిన తరువాత స్త్రీ సంగమ సుఖమును, ఆనందమును పొందవలెనని 
కోరిక కూడా వుండదుట ! అసలు (స్త్రీ సంగమ విషయమే వారికి తెలియదుట ! 


సౌందర్య లహరి 
ఈ విషయమును శంకరులు గణేశుని, కుమారస్వాములను దృష్టిలో పెట్టుకుని 
చెప్పిరి. వారు పుట్టినప్పటి నుండి ఇప్పటి వజకూ గూడా అమ్మవారి దగ్గజ పాలు 
త్రాగుచు అమితమైన ఆనందామృతత్వ సిద్దిని పొందుచున్నారట ! అందువలన 
వారికి (స్త్రీ సంగమ సుఖము వంటి ఇతర విషయములు తెలియవలసిన అవసరము 
రాలేదుట ! 
గణేశునికి “సిద్ది”, “బుద్ది అని ఇద్దరు భార్యలు, కుమారస్వామికి “వల్లి”, 
'దేవసీని అని ఇద్దరు భార్యలు ఉండగా - వీరిరువురూ - స్త్రీ) సంగమ విషయమే 
తెలియని వారనుట విచిత్రము, అతిశయోక్తి గాదా అని అనిపించక మానదు. కాని, 
ఈ “సిద్ది, బుద్ది”, “వల్లీ, దేవసేన' లనగా నేమో తెలిసినపుడు ఈ మాటల వెనుక గల 
అంతరార్ధము తెలియును. 
సెద్ధి గుతీంచి 
భాద్రపద శుద్ద చతుర్టినాడు చంద్రుడు కన్యారాశిలోని హస్తా నక్షత్రములో 
నుండును. ఆనాడు రాత్రిపూట ఆకాశములోని తారలను చూచినచో హస్తా నక్షత్రపు 
తారల కూటమి వద్ద జీడిపప్పు ఆకారములో చంద్రుడు కనబడును. చంద్రుడనగా 
మనస్సు (చం[ద్రమామనసో జాతః - పురుషసూక్తం), 'హస్త మనగా చెయ్యి. అనగా 
గణేశ చతుర్ది రోజున చంద్రుడు అను మనస్సు “హస్తా? నక్షత్రము అను చేతిలో 
నుండును. కార్యమును సంకల్పించునది మనస్సు కాగా, దానిని చేయునది చెయ్యి 
(కర్మేతి హస్తయోః - తైత్తిరీయం - భృగవల్లి) మనస్సు చేతిలో వుండుట అనగా- 
సంకల్పము చేతిలోనే వుండుట. సంకల్పించు మనస్సు - పనిని చేయు చేతిలోనే 
వున్నపుడు ఇక ఆ పని ఎంతో బాగుగా జరుగును కదా! ఇది “కార్యసిద్ది ని సూచించు 
యోగము. ఇటువంటి - “సిద్ది ని కలిగినవాడే గణేశుడు. అందుచేతనే వ్యాసులవారు 
చెప్పుచుండగా - భారతమును ఆలస్యము లేకుండా విన్నది విన్నట్లు, మనస్సు 
గ్రహించినది గ్రహించినట్లు అర్థభావములు చెడకుండా వ్రాయగలిగినాడు. అందుకు 
- విస్పష్టముగా వినుటకు పెద్ద పెద్ద చేటల వంటి, లేదా - (DISH ANTENA 
వంటి) చెవులు, చేతిలో వుండు మనస్సు దోహదపడినవని, ఇందువలననే ఆయన 
సిద్ది కలిగినవాడు అని, ఆ సిద్ది ఆయనకు భార్యవంటిదని చెప్పిరి. దీనిని 
అర్థవాదకథగా పురాణములలో తెలిపిరి. “సిద్ది - గణేశుల భార్యాభర్తల సంబంధము” 
ఇంతమాత్రమేనని (గ్రహించవలెను. 











సౌందర్య లహరి 





బుద్ది గులించి 

ఇక బుద్ది సంగతి. గణేశ చతుర్దినాడు వునస్సు అను చంద్రుడు 
కన్యారాశిలోని హసానక్షత్రములో నుండునని చెప్పబడినదిగదా ! హస్తా నక్షత్రము 
కన్యారాశిలో 10) నుండి 25° వరకు వుండును. ఈ డిగ్రీలకు మధ్యలోనే 15 
గూడా వచ్చును. కన్యారాశిలోని 15° బుధునకు ఉచ్చ. మనస్సు అను చంద్రుడు 
- పరిపుష్టమైన నైపుణ్యము గల బుద్ధిని సూచించు - బుధుని ఉచ్చ స్థితిని తలీయచేయు 
డిగ్రీవద్ద- వుండుటవలన. ఆ గణేశునికి అటువంటి వివేకము, నైపుణ్యము, నైశిత్యము 
గల బుద్ది వుండును. (ఇంతటి వివేకము నైపుణ్యము క్షలవాడు కనుకనే ముమ్మారు 
తల్లిదండ్రులకు ప్రదక్షిణము చేసి సకలతీర్ణయా[త్రల దర్శన ఫలమును, పుణ్యతీర్థ 
స్నానఫలమును తమ్ముని కంటె ముందు పొంది గణేశాధిపత్యమును పొందెను). 
అందుకే - ఇట్టి “బుద్దిని కలిగినవాడు అని, ఆ బుద్ది ఆయన భార్య వంటిదని 
చెప్పిరి. దీనిని అర్ధవాద కథగా పురాణములలో తెలిపిరి. “బుద్ది - గణేశుల భార్యా 
భర్తల సంబంధము” ఇంతమాత్రమే అని గ్రహించవలెను. 
వల్లి గుతీంచి 

శుక్రమును సూక్మదర్శినితో జాగ్రత్తగా పరిశీలించినచో - చిన్న చిన్న 
సర్సాకృతులలో శుక్రకణములు (5049102072) కనిపించును. కుమారస్వామి 
సర్పదేవత. శుక్రము యొక్క సూక్ష్మస్టితులలోని ధాతువులలో చిట్ట చివరి దానికి 
సంబంధించినదే కుండలినీ శక్తి. కుమారస్వామినే “సుబ్రహ్మణ్యస్వామి? అని కూడా 
అందురు. “మంచి వర్చస్సు గలవాడు” అని సు బ్రహ్మణ్యపదమునకు అర్ధము. ఈ 
వర్చస్సు కుండలినీ శక్తి వల్లనే వచ్చును. అందువలన కుమారస్వామిని వ్యష్టి కుండలిని 
శక్తికి అధివతి అందురు. ఈ కుండలిని వలయాకారపు 3 4 చుట్లతో మూలాధారము 
వద్ద వుండునని చెప్పుదురు. ఇట్టి వలయాకారపు చుట్లు కుండలినిని ' వల్లీ దేవిగాను, 
దాని అధిపతి గాబట్టి, కుమారస్వామిని వల్లీనాథునిగాను ఒక అర్ధవాదకథగా 
పురాణములలో చెప్పిరి. “వల్లీ - కుమారస్వాముల భార్యభర్తల సంబంధము ఇంత 
మాత్రమే అని తెలుసుకొనవలెను. 


సౌందర్య లహరి 








దేవసేన 
ఇక దేవసేన విషయము. తారకాసుర సంహారార్టమే కుమారస్వామి 
జననము జరిగినది. అందువలన పుట్టినప్పటి నుండి కుమారస్వామి దేవతల సేనకు 
నాయకుడై, ఎల్లప్పుడును దేవతల సేనతోనే వుండెడివాడు. ఇల్టు, ఇల్లాలు గూడా 
ఆ దేవతల సేనే అను విధముగా కుమారస్వామి వుండుట చేత 'దేవసేని ను ఆయన 
భార్యగా సంకేతించి, అర్ధవాదముగా పురాణకథ వ్రాసిరి. “దేవసేన - కుమారస్వామి 
భార్యాభర్తల సంబంధము ఇంతమా త్రమే అని అర్థము చేసుకొనవలెను. 
పైన తెలిపిన విషయములనుబట్టి గణేశ కుమారస్వాములు పూర్తిగా నైష్టిక 
బ్రహ్మచారులే! అందుచేతనే వారిరువరి అర్చనా విధమందు వటువులను పూజించుట 
విధిగా ఉండును. (ఈ గణేశ, కుమార స్వాముల గూర్చి పూర్తిగా తెలుసుకొనగోరు . 
వారు నేను వ్రాసిన “అక్షర గణపతి - కుండలినీ పతి అను పుస్తకమును 
చదువుకొనవచ్చును). 
గణేశ, కుమారస్వాములిరువురూ “ఇప్పటివరకు? అమ్మవారి దగ్గజ 
పాలుత్రాగుచు ఆనందమును పొందుచున్నారని ఈ శ్లోకములో చెప్పబడినది. ఇక్కడ 
“స్తన్యి మనగా హృదయమందలి ' ప్రేమామృతము' అని అర్థము చెప్పుకొనుట 
యుక్తమగునేమో అని పెద్దలు ఆలోచించవలెను ! ఏలననగా అమ్మవారి (ప్రేమ వారి 
పట్ల అటువంటిది కాబట్టి ! 
తర 
సంస్కృత శ్లోకము - 74 
వహ త్యంబ స్తంబేరమదనుజ కుంభ(పకృతిభిః 
సమారబ్భాం ముక్తామణిభిరమలాం హారలతికామ్‌ 
కుచాభోగో బింబాధరరుచిభి రన్త శృబలతాం 
పతాపవ్యామి[శాం పురదమయితుః కీర్తి మివ తే. 
అనువాద పద్యము 
శా. అమ్మా నీ కుచభాగమందు గజదైత్యాటోపకుంభోళ్ళము 
ఖ్యమ్మౌ ముత్యము లుండి స్వచ్చముయి, బింబౌస్ట [(పభాశ్రాంతహా 
రమ్ముశ్‌ చి(తరుచి (పకీర్థ్ణమయి భర్గ [పా భవాకీర్ధవా 
సమ్మౌ యాతని కీర్తి నొప్పి ఘనమౌ సౌభాగ్యమున్‌ దెల్పుగా. 


లు 


సౌందర్య లహరి 
టీక 


(హే) అంబ! = ఓ జగన్మాతా !, తే = నీయొక్క, కుచ + ఆభోగః = 
స్తనములకు మెడకు మధ్యనున్న విశాల ప్రదేశము, స్తంబేరమదనుజ = గజాసురుని 
యొక్క, కుంభ = కుంభస్టలము నుండి, ప్రకృతిభిః = పుట్టిన, ముక్తామణిభిః = 
వుత్వవుల చేత, సవూరబ్బాం = చేయబడిన దియు,. అవులాం = 
దోషరహితమైనదియు, స్వచ్చమైనదియు అయిన, హారలతికాం = తీగవంటి ముత్యాల 
హారమును, బింబాధర రుచిభిః = దొండపండు వంటి కెంపు రూపుగలదైన, క్రింది 
పెదవి కాంతుల చేత, అంతఃశబలతాం = లోన (ప్రతి ఫలించిన చిత్రవర్ణములతో 
కూడినదియు అయి, ప్రతాపవ్యామిశ్రాం = రక్తవర్ణకాంతులతో, పురదమయితుః 
= శ్రిపురహరుని యొక్క, కీర్తిం ఇవ = కీర్తిని వల, వహతి = వహించుచున్నది. 

తాత్పర్యము 

ఓ జగజ్జననీ! విశాలముగను, పక్వముగను ఉండు నీ స్తనములకు మెడకు 
మధ్య నున్న (ప్రదేశము - గజాసురుని కుంభస్టలము నుండి పుట్టినదియు , 
దోషరహితమును, స్వచ్చమైనదియు అయిన ముత్యముల చేత కూర్చబడిన తీగల 
వంటి ముత్యాల హారమును కలిగి, దొండపండు కెంపురూపు గలదైన నీ క్రింది 
పెదవి కాంతులచేత లోన ప్రతి ఫలించిన చిత్రవర్ణముతో గూడినదై - రక్త 
వర్ణకాంతులతో త్రిపుర హరుడైన శివుని కీర్తిని పొందిన దానివలె నున్నది. 

వివరణ 

ఈ శ్లోకములో అమ్మవారి స్తనములకు మెడకు మధ్య నున్న (ప్రదేశము 
వర్ణింపబడుచున్నది. 

(స్త్రీల మెడకు - స్తనములకు మధ్యనున్న ప్రదేశము ఒక విధమైన 
రాజసముతో కూడిన దర్పమును, ఆడంబరమును సూచించును. ఈ [ప్రదేశము 
వద్ద మెడనుండి దైలాడు విలువైన హారములు ఆ దర్భమును, ఆడంబరమును మరింత 
పెంచును. అమ్మవారి మెడనుండి దోషములేని స్వచ్చమైన ముత్యముల హారము 
ఈ (ప్రదేశము పైకి ద్రేలాడుచున్నదట ! ఈ ముత్యములు జాతి ముత్యములుట ! 
లోపల నల్లని రేఖలు గాని, మచ్చలు గాని లేని స్వచ్చమైన ముత్యములుట ! ఇవి 
ఎక్కడనో కొని తీసుకుని రాబడినవు కావుట. త్రిపురములను సంహరించిన శివుడు 





సౌందర్య లహరి 253 | 





గజాసురుని గూడా సంహరించగా, ఆ గజాసురుని కుంభస్టలము లందు లభించిన 
స్వచ్చమైన ముత్యములుట ! (వెదురువెట్టు, సర్పముల పడగలు, మేఘములు, 
ముత్యపు చిప్పలు, చెఅకు గడ, ఏనుగుల కుంభస్టలవఎటలు - ఈ ఆటును 
ముత్యములు పుట్టు చోట్లుగా చెప్పుదురు). ఇట్టి ముత్యముల కూర్పుతో తయారు 
కాబడిన ముత్యాల హారముల నుండి వెదజల్లబడు కాంతితో - పైనుండి 
దొండపండుతో పోటీపడు అమ్మవారి క్రింది పెదవి నుండి వెలువడు ఎజ్జని కాంతులు 
మిళితమై - ఆ ప్రదేశమంతయు ప్రకాశవంతమైన శ్వేతారుణ కాంతులతో నిండి 
చుట్టు ప్రక్కలకు వ్యాపించుచున్నవట ! నలు దిక్కులకు వ్యాపించు ఈ శ్వేతారుణ 
మిశ్రప్రకాశవము పురహరుడైన శివుని పరాక్రమాతిశయ కీర్తి ప్రతిష్టలను 
చాటుచున్నట్టుగా నున్నదట ! 
కీర్తిని - శ్వేత వర్ణ కాంతులతోను, పరాక్రమ (ప్రతాపములను, - రక్తవర్ణ 
కాంతులతోను మహాకవులు పోల్బుదురు. ఈ సందర్భములో ముత్యాల హారము 
శ్వేతవర్ణకాంతులను, బింబాధర కాంతులు రక్తవర్ణ్ల కాంతులను సమకూర్చు 
చున్నవైనను బింబాధర రక్తవర్ల కాంతులు ముత్యాల హారము పైబడినపుడు ఆ 
వుత్యాల హారవుు గూడా అన్ని వైపులకు రక్తవర్శకాంతులనే 
ప్రసరించుచున్నట్లగుపడునని శంకరులు సమన్వయ పరచి చెప్పిరి. 
ఖు భు లు 
సంస్కృత శ్లోకము - 75 
శ్లో. తవస్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః 
పయః పారావారః పరివహతి సారస్వతమివ 
దయావత్యాదత్తం [దవిడశిశు రాస్వాద్య తవ యత్‌ 
కవీనాం ప్రాధానా మజని కమనీయః కవయితా. 
అనువాద పద్యము 
య. భవదీయంబగు స్తన్యమున్‌ మిగుల నాస్వాదమ్ము గావించి - యీ 
(దవిడ [పాంతవు బిడ్డ - [పొథ కవ్రలన్‌ రంజింపగల్లెన్‌ గదా! 
అవనీ ధర్భసువు[తికా ! తలతునే నద్దాని నీ గుండెలో 
(దవమౌ పాలసము[దమే యుబుకు వాగ్ణార[పపంచమ్ము గా. 








సౌందర్య లహరి 


టీక 

థరణి ధరకన్యే = పర్వతరాజపుత్రికా ఓ పార్వతీ ! తవ = నీ యొక్క, 
స్తన్యం = చనుబాలను, హృదయతః = హృదయము నుండి పుట్టినదైన, పయః 
పారావారః = పాలసముద్రము, సారస్వతం ఇవ = సారస్వతము వలె, లేదా - 
వాజ్మయము వలె, పరివహతి = ప్రవహంచుచున్నది అన, మన్యే = తలచెదను. యత్‌ 
= ఏ కారణము వలన, దయావత్యా = దయతో కూడిననీ చేత, దత్తం = ఈయబడిన 
చనుబాలను, ద్రవిడ శిశుః= ద్రవిడ దేశమునందు పుట్టిన బాలుడు, (అనగా - ఈ 
స్తోత్ర కర్త అయిన శంకురులే!) ఆస్వాద్య = త్రాగి హే ప్రొఢానం = ప్రొఢులు 
నిపుణులు అయిన, కవీనాం = కవీశ్వరులలో కవయితా = కవియై, అజని = పుట్టైనో 
(అందువలన). 

తాత్పర్యము 

ఓ పార్వతీ ! నీ చనుబాలను - నీ హృదయము నుండి పుట్టి పొరలి వచ్చు 
పాలసము ద్ర రూపమైన సారస్వతము వలె తలంచెదను. లేనిచో - అమిత (ప్రేమతో 
నీవు ఇచ్చిన ఆ నీ చనుబాలను త్రాగి ద్రవిడ దేశములో (అనగా కేరళలోని క్రాడి 
గ్రామములో) పుట్టిన బాలుడు (అనగా ఈ సోత్ర కర్త అయిన శంకారాచార్యుల 
వారే!) ప్రొఢులు, ఉద్దండులు అయిన కవీశ్వరులలో కెల్ల కమనీయమైన కవిత్వమును 
చెప్పగల వానిగా (ప్రసిద్ది చెందువాడగునా ? 

వివరణము 

ఈ శ్లోకములో గూడ అమ్మవారి స్తన్యపాన మహివు గూజ్బీయే 
చెప్పబడినది. 
స్తన్యవిస్తృతి 

అమ్మవారు సృష్టికారిణి మాత్రమే కాక పోషకకారిణ గూడ కాబట్టి - 
తన సృష్టిలోని జీవులను సృష్టించుటయే గాక వారిని పోషించవలసిన బాధ్యత గూడా 
ఆమె నిర్వహించినది. పోషణ (ప్రధానముగా జీవులకు స్తన్య పానముతోనే 
ప్రారంభమగును. ఈ స్తన్యము ఆమె హృదయపు లోతులలో నుండి (పీమతో 
పెల్లుబుకి పొరలి వచ్చు ప్రవాహము. ఇది (పిమామృత ప్రవాహము. ఆనందమును 


సౌందర్య లహరి 255 | 





పొందుచు జీవన యాత్ర కొనసాగించుటకు జీవికి ఎవి కావలెనో అవి అన్నియు 
మిళితమై ఈ ప్రవాహములోనే వివిధ రూపములలో నుండును. ఈ స్తన్యమే 
విశ్వవుంతయు పంచ భూతాత్మకముగా గూడా విస్తరిల్లీ జగత్తుకు పోషక 
కారకమైనది. 


ఈ స్తన్యమే పాల సముద్రమై అందుండి ఐరావతము, లక్ష్మీదేవి, చంద్రుడు, 
కల్పవృక్షము, కామధేనువు చివరకు అమృతమును గూడా ఇచ్చినది. ఈ స్తన్యమే 
సూర్యరశ్శ్మిగా, చంద్రుని వెన్నెలగా, నదీజలములుగా - విస్తరించి, సకల జీవుల 
జీవనమునకు తోడ్చడినది. ఈ స్తన్య (ప్రవాహమే సవుస్త విజ్ఞానముగా, 
శాన్త్రుములుగా, విద్యలుగా నవరసాత్మకమైన సారస్వతపు వెల్లువగా గూడా 
అయినది. సారస్వత ప్రవాహమైన అమ్మవారి ఇట్టి స్త్రన్యమును గూర్చి ప్రత్యేకముగా 
ఈ శ్లోకములో చెప్పబడుచున్నది. 
శంకరుల అదృష్టము 3 

సారస్వతపు ప్రవాహము వంటి తన స్తన్యమును (ప్రేమతో, దయాచిత్తముతో 
- ఈ స్తోత్రకర్త అయిన తనకు (శంకరులకు) అమ్మవారే స్వయముగా ఇచ్చినట్లును, 
దానినిగ్రోలి తాను (శంకరులు) కమనీయమైన కవిత్వ రచనలు చేసి - ఉద్దండులు, 
ప్రొఢులు అయిన కవిగ్రేష్ణలలో ఒకనిగా రాణించ గలిగితిననియు ఈ శ్లోకములో 
ఆది శంకరులు చెప్పుచున్నారు. శంకరుల జీవితములో జరిగిన ఒక సంఘటన 
దీనికి సంబంధించిన గాధగా కూడా కొందటు చెప్పుదురు. 


కమనీయ గాధ 


శంకరులు బాల్యదశలో ఉన్నపుడు తండ్రియగు శివ గురువు ప్రతి రోజు 
దేవ్యాలయమునకు పోయి, ఆరాధనానంతరము దేవికి పాలను నివేదించి, నివేదించిన 
పాలలో సగము ఇంటికి గొని వచ్చి శంకరునకు ఇచ్చుచుండెడివారు. ఒకనాడు 
కార్యాంతరమున గ్రామాంతరమునకు పోవుచు తన భార్యకు ఆ బాధ్యత అప్ప 
గించెను. కాని, మరునాడు (స్త్రీలకు సహజముగా ప్రతి మాసమునకు కలుగు 


సౌందర్య లహరి 











ఇబ్బరీదివలన తాను ఆ బాధ్యతను నిర్వహించలేక శంకరులకే ఆ భగవత్యారాధన 
బాధ్యతను అప్పగించినది. అట్టి అవకాశము దొరికిన బాల శంకరులు నిష్టగా 
ఆరాధనము గావించి, దేవికి పాలను నివేదించెను. ్రతి రోజు తన తండ్రి 
నివేదన గావించిన పాలను భగవతి సగము త్రాగెడిదనియు, మిగిలిన సగభాగమును 
తనకు తండ్రి ఇచ్చెడి వాడనియు నమ్మిన శంకరులకు తాను నివేదించిన పాలను 
భగవతి త్రాగక పోవుటచే తన ఆరాధనలో ఎదైన లోపము జరిగినదేమోనని - 
శెశవ సహజ లక్షణముతో ఏడ్చి ప్రార్టించెనట. అప్పుడు బాలశంకరుల ప్రార్ధనకు 
ప్రసన్నురాలైన దేవి - నివేదించిన ఆ పాలను త్రాగినదట ! అప్పుడు శంకరులు 
మరల ఏద్భిరట ! దేవి ప్రత్యక్షమై - “ఎమి ? పాలను త్రాగితిని కదా! మరల 
ఏడ్ఫెదవేలి? అని అడుగగా “ప్రతిరోజూ మా తండ్రిగారు నివేదించగా మిగిలిన 
సగము పాలను నా కిచ్చెడివారు గదా! ఇప్పుడు నీవు నాకు మిగల్బక మొత్తము 
పాలను త్రాగినావు - అని గారాముగా ఏడ్చినారట ! శంకరుల ముగ్గ చేష్టలకు - 
భవగతి విస్తుపోయి - ఆనందించి, ప్రసన్నురాలై బాల శంకరుని తన యెడిలో పరుండ 
బెట్టుకుని, స్తన్యము నిచ్చి ఓదార్భెనట! అది మొదలు దేవీ స్తుతులను అనర్గళముగా, 
ఆశువుగా, శంకరులు చెప్పుట చూచిన తల్లీ దండ్రులకు అసలు ఏషయము తర్వాత 
తెలిసినదట ! నాటి రాత్రి శివగురువుకు కలలో అమ్మవారు కనిపించి ఈ నీ బిడ్డ 
మహాపురుషుడై రాణించును - అని చెప్పినదట (కైవల్యాశ్రమి వ్యాఖ్యానములో 
ఈ కథకలదు). 

శంకరులను మించిన మేధావి, కవి, యోగి, జ్ఞాని, మతోద్దారకుడు 


ఇంతవరకు మరల జన్మించలేదు. ఇది అమ్మవారి స్తన్యపాన మహిమయే కదా! 
ఈత 


సంస్కృత శ్లోకము - 76 
హర (క్రో ధజ్వాలా వళిభి రవళీఢేన వపుషా 
గభీరే తే నాభీసరసి కృతసంగో మనసిజః 
సముత్తస్థా తస్మా దచల తనయే ధూమలతికా 
జన స్తాం జానీతే తవ జనని రోమావళి రితి. 


మ 


సౌందర్య లహరి 





అనువాద పద్యము 
మ. హరకోపాగ్నికి రేగు జ్వాలలకు చుట్టం జేయబడ్డట్టి యా 
స్యరుడున్‌ దేహముతోడ - లోతుగల నీ సౌభాగ్యలన 
చ్చరసిన్‌ దూరగ- లేచు ధూమలతికా సౌందర్య్శమున్‌, లో కు లీ 
తెఅగున్‌ జూచి భ్రమింతురమ్మ గిరివుతీ / నీదు నూగారుగా. 


టీక 
అచలతనయే = ఓ పార్వతీ ! మనసిజ = మన్మథుడు, హర = శివుని 
యొక్క, క్రోధజ్వాలా + ఆవళిభిః = క్రోధము అను అగ్ని వలన జనించిన జ్వాలల 
యొక్క సమూహము చేత, అవళీఢేన = క్రమ్మబడిన, వపుషా = శరీరముతో, గభీరే 
= లోతైన, తే= నీ యొక్క, నాభీ సరసి = బొడ్డు అను సరస్సునందు, కృతసంగః 
= కూడిన వాడయ్యెను, అనగా - మునిగిన వాడయ్యెను, తస్మాత్‌ = అందువలన 
ఆ బొడ్డు అను కొలను నుండి, ధూమలతికా = పొగతీగ, సముత్తస్థా = పెకి ప్రాకెను, 
జనని = ఓ తల్లీ! తాం = ఆ ధూమలతీకను, జనః = జనము, తవ = నీ యొక్క, 
రోమావలళిః ఇతి = నూగారు అని, జానీతే = తెలుసుకొనుచున్నారు, లేదా - 
అనుకొనుచున్నారు. 
తాత్పర్యము 
ఓ పార్వతీ ! శివుని క్రోధాగ్ని జ్వాలలు క్రమ్మబడిన తన శరీరముతో 
మన్మథుడు ( ఉపశమనము కోసము) లోతైన నీ బొడ్డు అను కొలనులోనికి దూకి 
మునిగినపుడు, నిప్పు చల్లారి ఆ కొలను నుండి తీగవలె పొగపైకి ప్రాకినది. దానిని 
(ఆ పొగతీగను చూచిన జనులు నీ నూగారుగా అనుకొనుచున్నారు. 
వివరణము 
బొడ్డు వద్ద నుండి నిట్టనిలువుగా పైకి పోవు సన్నని వెంట్రుకల వరుసను 
“నూగారు” లేదా *'రోమరాజి అందురు. ప్రస్తుత శ్లోకములో అమ్మవారి ఈ 
నూగారు గుజించి చెప్పబడుచున్నది. నూగారును సన్నని పొగతీగతో పోల్చుట 
కొంత సాధారణ విషయమే అయినను, ఆ పొగతీగవలె అమ్మవారి నూగారు ఉన్నదని 
చెప్పుటకు - శంకరులు ఊహించి, దర్శించిన విషయము మాత్రము అత్యంత 


రమణీయము. 





ig 
PE Ml 
గ్‌ oy 
న... 





సౌందర్య లహరి 





అమ్మవారి నూగారు - బొడ్డు నుండ నిట్టనిలువుగా పెకి పోవు నల్లని 
సన్నని పొగతీగవలె నున్నట్లును, ఆ పొగతీగ బొడ్డులో నుండి ఉత్పన్నమై పైకి 
సాగినట్లును శంకరుల ఊహకు తోచినది. “అసలు బొడ్డు నుండి పాగవచ్చునట్లు 
అనిపించుటకు కారణమేమి ?* - అని అడిగినచో - “బొడ్డు లోతైన కొలనువలె 
కనిపించి - తను తాపమును తట్టుకొనలేక ఆ తాపమును తీర్చుకొనుటకు కొలను 
వలె కనిపించిన ఆ బొడ్డు లోనికి ఎవైన దూకి వుండవలెను అని శంకరులు 
సమాధానము చెప్పుదురు. ““మరి ఆ విధముగా దూకవలసిన అవసరము ఎవరికి 
వచ్చి వుండవచ్చును ?* అని మరల ్రన్నించినచో - “నాకు తెలిసినంతవరకు శివుని 
ఫాలనేత్రాగ్నికి గుటీ అయిన మన్మథునికి అట్టి అవసరము వచ్చి, తనకు ఆరాధ్యదేవత, 
తల్లివంటిది అయిన అమ్మవారి ఒడిని చేరుటతో - అక్కడ అమ్మవారి బొడ్డును 
చూచుట తటస్టించి, అది లోతైన కొలనువలె అనిపించి, తాపము తీరునని దానిలో 
మునిగి యుండవచ్చునని శంకరులు సమాధానము చెప్పుదురు. “మరి పొగతీగ 
ఎట్టు వచ్చినది?” అని మరల ్రన్నించినచో - “మండుచున్న వస్తువు చల్లని నీటిలో 
మునిగి యున్నపుడు మంట చల్లారి, పొగరాదా ?’ అని శంకరులు సమాధానము 
చెప్పుదురు. 

“ఇంతకీ మంట చల్లారిన మన్మథుడు బ్రతికి బట్టకట్టైనా ?** అని 
అడిగినచో - ఆ!! ఆ పొగ తీగను తన ఉదరముపైననే వుంచుకుని, అతని భార్య 
రతీదేవికి మాత్రము మన్మథుడు కనబడునట్లు అమ్మవారు రతీదేవిని అను గ్రహించెను. 
ఆ పాగయే అమ్మవారు నూగారుగా నాకు అనిపించినది” అని ముక్తాయింపుగా 
సమాధానము చెప్పుదురు. నూగారు వుండుట ఉత్తమ సాముద్రిక లక్షణమే ! 
గూధార్థము 

నాభి - మణి పూర చకక్రస్థానమును, స్తనద్వయమధ్యము - అనాహత 
స్థానమును, స్తనములు - ఇడా, పింగళ నాడులను సూచించినచో - నాభి నుండి 
స్తన మధ్యముగా వైపు పోవు నూగారు సుషుమ్నా మార్గమును సూచించును. కామ 
(పరణకు కలిగిన చిత్తశోభము - ఆజ్ఞా చక్ర స్టానస్థిత జ్ఞాననేత్ర వివేకము వలన 
తొలగి, కామతాపము నాభి చక్రమునకు దిగి శాంతించునను గూఢార్టము గూడా 
ఈ శ్లోకము నందు కలదు. 

వ. 


సౌందర్య లహరి 








సంస్కృత శ్లోకము - 77 
యదే తత్కాళందీతనుతర తరంగాళ్ళతి శివే 
కృశే మధ్యే కించి జ్ఞనని తవ య ద్భాతి సుధియామ్‌ 
విమర్ణా దన్యోన్యం కుచకలశయో రన్తరగతం 
తనూభూతం వ్యోమ |పవిశదివ నాభిం కుహరిణీమ్‌. 
అనువాద పద్యము 
శా. కాళిందీలఘువీబిరూపయువలెన కన్పించి నీ మధ్యమం 
దాలీనమ్మ గునట్టి చిన్న దది యే దంచున్‌ విమర్శించగా 
నాలోకింతురు - నీదు వీనకుచమధ్యవ్యోవము మూరాపిడిన్‌ 
తాళం జాలక నీదు నాభిగుహలో శ(మించెనంచున్‌ విధుల్‌. 
టీక 
శివే! = ఓ భగవతీ !, జనని = ఓ జగజ్జననీ!, కృశే = సన్ననైన, తవ = నీ, 
యొక్క, వుధ్యే = నడుము నందు, యత్‌ ఏతత్‌ = ఏ యది ముందు 
స్ఫుకించుచున్నదో, అనగా - ఎట్ట యెదుట ఏది కనబడుచున్నదో, కాళిందీ = 
యమునా నదియొక్క, తనుతర = సూక్ష్మాతి సూక్మమైన, తరంగ + ఆకృతి = 
అలవంటి రూపు గలదై, కించిత్‌ = కొంచెముగా కనబడు, రోమావళి (నూగారు) 
తీరు, సుధియాం = విద్వాంసులకు, యత్‌ = ఏది, భాతి = ప్రకాశించుచు 
కనబడుచున్నదో అది, తవ = నీ యొక్క, కుచకలశయోః = కుచ కుంభఘుల 
యొక్క, అంతరగతం = మధ్య భాగమున వర్తించునదై, తనూభూతం = 
సూక్మరూపమైన, వ్యోమ = ఆకాశము - అన్యోన్యం = పరస్పరము, విమర్జాత్‌ = 
ఒరసి కొనునట్లు స్పృశించుకొనుట వలన, కుహరిణీం = గుహవంటిదైన, నాభిం = 
బొడ్డును, ప్రవిశత్‌ + ఇవ = ప్రవేశించుచున్నది వలె ఉన్నది. 
తాత్పర్యము 
ఓ భగవతీ ! జగజ్జననీ ! యమునానదీ తరంగము వలె సన్నగా చిన్నగా 
నుండి, నీ నడుము మధ్యమునందు మెజయుచూ కనబడెడు నూగారు అను చిన్న 
వస్తువును చూచు మేధావులకు, విద్వాంసులకు, అది - నీ స్తనముల మధ్యనున్న 
ఆకాశము - ఆ స్తనములు రెండును ఒరయుట వలన ఆ ఒరిపిడికి తాళలేక, చోటు 


న్‌ 





సౌందర్య లహరి 





చాలక నలిగి నల్లనై, సన్ననై, మెల్లగా అధోమార్గముగా నీ నాభిని ప్రవేశించు 
చున్నట్లనిపించును. 
వివరణము 

ఈ శ్లోకములో గూడా నూగారు గూర్చియే చెప్పబడినది. క్రిందటి 
శ్వాకములో చెప్పిన విషయములు ఈ శ్లోకములో చెప్పిన విషయములు బాహ్య 
సౌందర్యమును తెలియ జేయు వర్ణనలేకాక, ఆధ్యాత్మిక యోగ మార్గ 
సమన్వయమును గూడా గలిగినవి. 

అమ్మవారి సమపనస్తనయుగమును, ఆ రెంటి మధ్య నుండి సన్నగా తీగవలె 
క్రిందికి జాణుచూ బొడ్డును చేరినట్లగుపడు నల్లని రోమావళిని (నూగారు) - చూచు 
మేధావులకు, విద్వాంసులకు మాత్రమే - ఈ క్రింది విషయములు స్స్ఫురించునని 
శంకరులు చెప్పిరి. 

అమ్మవారి పీనస్తనములు ఒకదానితో ఒకటి ఒరుసుకొనునంతగా దగ్గజిపడి 
వుండుటవలన, ఆ స్తనముల మధ్య వుండు ఆకాశము ఆ ఒరిపిడికి తాళలేక, అక్కడ 
వున్న చోటు చాలక, నలిగి నల్లనై, సన్ననై, మెల్లగా, అక్కడ నుండి అధోమార్గము 
పట్టి నాభిలోనికి జాజుచున్న విధముగా - అమ్మవారి నడుము మధ్యన యమునానదీ 
తరంగమువలె సన్నగా నున్న రోమావళి అగుపించునట ! 

ఒకదానితో ఒకటి స్పృశించు సమపీన ఘనస్తనములు, సన్నని నడుము, 
సన్నని తీగవంటి నల్లని నూగారు, లోతైన బొడ్డు - ఇవి స్రీలకు ఉత్తమ సాము ద్రిక 
లక్షణములు - అని శ్ఞాకములోని వర్ణన సూచించును. 
అంతరార్థ విశేషములు 

విశుద్ది చక్రము ఆకాశతత్త్వమును గలిగినది. అందువలన ఉపకంఠ స్టాన 
మందలి విశుద్ది ప్రాంతము పంచభూతములలో ఆకాశమున సూచించును. ఇక్కడ 
నుండి ఆకాశము స్తనముల మధ్య నున్న ప్రదేశ మార్గము ద్వారా హృదయమును 
చేరి అక్కడ అనాహత చక్రము వద్ద వాయువుగాను, అక్కడ నుండి నాభివద్దకు 
చేరి అక్కడ వున్నమణిపూరక చక్రము వద్ద జలతత్తుముగాను, అక్కడ నుండి 
జరఠరాశయము వద్దకు చేరి అక్కడ వున్న స్వాథిష్థాన చక్రము వద్ద అగ్ని తత్పముగాను, 
అక్కడ నుండి గుద ప్రాంతము వద్దకు చేరి అక్కడ వున్న మూలాధార చక్రము వద్ద 


సౌందర్య లహరి 








పృథివీ తత్త్వముగను మారుచు భౌతిక పదార్ధ సృష్టికి దోహదపడును. అమ్మవారి 
స్తనములు పోషక కారకత్వము గలవని 75వ శ్చోకములో చెప్పబడినది. ఒకదానితో 
ఒకటి ఒరుసు కొను స్తనములే సృష్టి జీవుల పోషణ నిమిత్తము ఆకాశమును ఈ 
విధముగా పృథివీ తత్వాదులుగా మార్చి భౌతిక సృష్టికి దోహదపడునట్లు చేసినవను 
విషయము గూడా ఇందు సూచితము. 

క్రిందటి శ్లోకము నందలి విషయములలో నూగారు యొక్క ఊర్ల 
మార్గాను వర్తనము - సృష్టి క్రమమునకు వ్యతిరేక మార్గమును సూచించునని తెలియ 
చేయగా - ఈ శ్లోకము నందు నూగారు యొక్క అథోమార్తానువర్తనము సృష్టి 
క్రమానుసరణ మార్గమును సూచించునని చెప్పును. ఇందు మొదటిది 
బ్రహ్మచర్యమునకు, రెండవది గృహస్థాశ్రమమునకు చెందినవిగా సమన్వయ 


పరచుకొనవలెను. 
అతిధి 


సంస్కృత శ్లోకము - 78 
స్థిరో గంగావర్తః స్తనముకుళ రోమావళిలతా 
కలావాలం కుండం కుసుమశరతేజో హుతభుజః 
రతేర్లీలాగారం కిమపి తవ నాభి ర్లిరిసుతే 
బిలద్వారం సిద్దే ర్గిరిశనయనానాం విజయతే. 
అనువాద పద్యము 

మ. లలనారత్నమ! శెలాజా! తశుక్పశాలంకారమే సాజమై 

బలమౌ వృక్షపు బర్వుచే బడలుచున్‌ వంపైనదై, వీడగా 

గలదన్పించుచు (తుంగునేటి దరిగా కంపించు వృక్షభతన్‌ 

తెలుపన్‌ తోచెడి నీదు కౌను కగుగా నిత్యమ్మ క్రేయాంశుథ్రుల్‌. 

టీక 
గిరిసుతే = ఓ హిమగిరిసుతా!, తవ = నీ యొక్క, నాభిః = బొడ్డు, స్టిరం 

= స్థిరముగా నున్న గంగావర్తః = గంగానది యొక్క సుడిగను, స్తనముకుళ = 
స్తనములు అను పూల మొగ్గల యొక్క, రోమావళిలతా = నూగారు అను తీగకు, 


3 


సౌందర్య లహరి 








ఆవాలం = పాదుగను, కుసుమశర = మన్మథుని యొక్క, తేజస్‌ హుతభుజః = 
అగ్నిహోత్రమునకు సంబంధించిన, కుండం = హోమకుండముగను, రతేః = 
రతీదేవికి, లీలాగారం = విలాసగృహముగను, గిరిశనయనాం = సదాశివుని 
కన్నులకు, సిద్దాః = తపస్సు సద్దించుటకు, బిలద్వారం = గుహద్వారముగను 
(కనబడుచు, కివుపి = వర్ణనాతీతమ్రై, విజయతీ = సర్వోత్కృష్టముగా 
భాసిల్లుచున్నది 
తాత్పర్యము 

ఓ గిరిరాజపుత్రికా ! పార్వతీ! నీ యొక్క బొడ్డు స్థిరముగా నున్న గంగానది ' 
సుడిగాను, స్తనములు అను పూల మొగ్గలను దాల్ఫు నూగారు అను తీగకు 
పాదుగాను, మన్మథుని యొక్క తేజస్సుకు, లేదా - అగ్నికి హోమ గుండముగాను, 
రతీదేవికి శృంగార గృహముగాను, నీ పతి యగు సదాశివుని తపస్సిద్దికి 
గుహాద్వారముగాను అగుచు, వర్ణనాతీతమై, సర్వోత్మృష్టముగా ప్రకాశించుచున్నది. 

వివరణము 

ఈ శ్లోకములో అమ్మవారి నాభి వర్ణింపబడినది. గంగానది ఎప్పుడునూ 
గంభీరముగా నుండి, ప్రవహించుచుండును. ఆ నదిలో ఏర్పడు సుడులు గూడా 
స్రిరముగా నుండుక కదలుచునే వుండును. కదలకుండా నిలకడగానుండు గంగానది 
యొక్క సుడి కనక ఉన్నచో - అమ్మవారి బొడ్డు ఆ స్థిరముగా నుండు సుడి వలె 
నుండునట. గంగానది గంభీరముగా లోతుగానుండును. ఆ నదినీటి ప్రతిబిందువు 
పరమ పవిత్రము. అమ్మవారి బొడ్డు గూడ లోతుగా నుండును. పావిత్రము 
అమ్మవారి అణువణువులో నుండును. ఇద్దరును హిమవంతుని సంతానమే ! 
(కాబట్టీ, ఇద్దరికీ తల్లిపట్ల బొడ్డుతో భౌతికమైన బంధము వుండునని సూచన). 
ఈ సమాన లక్షణములన్నియు అమ్మవారి బొడ్డును గంగానది సుడితో పోల్చుటను 
సమర్ధించును గదా ! 
రహస్యార్థము 

అమ్మవారి స్తనయుగము ఫలములవలె, పూల మొగ్గల వలె కనిపించి 
అమ్మవారి నూగారు ఆ మొగ్గలకు తీగవలెను, అమ్మవారి బొడ్డు ఆ తీగకు పాదుగను 


సౌందర్య లహరి 








కనుపించునని చెప్తుటలో - ఒక సాధనా రహస్య విశేషము కలదు. నాభి- మణిపూర 
చక్రమును, హృదయ ప్రాంతమందలీ స్తనములు అనాహత చక్రమును సూవించును. 
నూగారు - సుషుమ్న మార్గమును సూచించును. నాభి సూచించు మణిపూర 
చక్రము అను పాదు వద్ద - ఈర్ష్య, అసూయ, ద్వేషాదులు అను కలుపు మొక్కలను 
ఎరిపారవైచి, సరియైన సాధన అను నీరు పోసి కృషి చేసినచో - అనాహత 
హృదయమందలి (ప్రమ పుష్టించి, ఫలించి సాధనా లక్ష్యము నెరవేరునను సూచన 
ఇందలి ఉపమానములలో గలదు. 
మత్మథహోమ గుండ రహస్యము 

మన్మథుని అగ్నికి అమ్మవారి బొడ్డు హోమగుండమువలె నున్నదనుటలో 
గూడ ఒక రహస్యము గలదు. మన్మథుని అగ్ని అనగా కామాగ్ని. ఈ కామాగ్నిని 
రగుల్కొల్పి జీవులను సృష్టి కార్యమునకు తోడ్చడునట్లు పనిచేసి, అమ్మవారి 
సృష్టికారకత్వమును బలపరచి సహకరించుటయే మన్మథుని పని. తల్లికి - 
సంతానమునకు మధ్య భౌతిక బంధమును నాభి సూచించును. కాబట్టి, “ఈ 
నాభివద్దనే' వున్మథుడు తన నిత్యాగ్ని హోత్ర కావు కార్యకలాపములను 
నిర్వహించుటి - అను సూచన ఈ ఉపమానములో గలదు. 


రతీదేవి విలాస గృహ రహస్యము 


రతీదేవికి అమ్మవారి బొడ్డు విలాస గృహము, లేదా - శృంగార గృహము 
అని చెప్పుటలో గూడ ఒక సూచనా విశేషము కలదు. రతీదేవి తన పతికి అన్ని 
విధములా సహకరించి తోడ్పడుటకు, ఆ మన్మథుని కామ కార్యకలాపముల 
నిర్వహణ సిద్దికి జీవులలో రతిని, అనగా - ఆసక్తిని మరింత రేకెత్తించుటకు ఆ 
మన్మథాన్నికి హోమగుండమైన అమ్మవారి బొడ్డు వద్దనే తాను విహరించుచు, 
కామలీలా విలాస విన్యాసములను చేయునని ఈ ఉపమానములోని సూచన. 
శివుని తపస్సిద్ధి రహస్యము 

శివుని తపస్పిద్దికి అమ్మవారి బొడ్డు గుహాద్వారమని చెప్పుటలో గూడా 
ఒక సూచనా విశేషము గలదు. తల్లి నుండి దేని ద్వారా గర్భాశయములోని బిడ్డకు 
ఆహార పానీయాదులు అంది, ఆ బిడ్డ పెరుగుటకు సహకరించునో - అట్టి నాభి 





సౌందర్య లహరి 





గర్భములోపల సమాధిస్థితిలో జీవుల రూపములో నున్న శివుని యొక్క తపస్సిద్దికి 
గుహాద్వారముగా వుండి సహకరించునని చెప్పుట కూడా సమంజసమే కదా ! 


ఇన్ని విధములుగా అమ్మవారి నాభికి ఉపమానములు చెప్పి వర్గించినను, 
ఇంకను చెప్పవలసినది చాలా వుండవచ్చును. అందుకే అది *వర్జ్షనాతీతము' అని 
చెప్పి శంకరులు నాభి వర్ణనము ముగించిరి. 


అటి ధి 


సంస్కృత శ్లోకము - 79 
నిసర్గక్తీణస్య స్తనతటభరేణ క్షమజుషో 
నమన్మూర్తే ర్నారీతిలక శనకైస్తుట్యత ఇవ 
చిరం తే మధ్యస్య త్రుటితతటినీ తీర తరుణా 
సమావస్థా స్టేమ్నో భవతు కుశలం శెలతనయే. 
అనువాద పద్యము 
య. స్థిరగంగావ్చతమై, కుచా[గముకుళా ధిన్ధాపనాధారమౌ 
చిరునూగారను తీగకున్‌ కుదురె, శ్రీఫ్రుతతాపమ్ముకున్‌ 
నెరవై, మారసతీ విలాసగ్భహమై, నేతార్ధమై శూలికిన్‌ 
తెరువై - రంజిలు నీదు నాభి - గిరిఫు(కీ ! మించు వర్ధస్తుతుల్‌. 
టీక 
శైలతనయే = ఓపార్వతీ!, నారీ తిలక! = ఓ స్త్రీ రత్నమా ! నిసర్గక్షీణస్య 
= స్వభావసిద్దముగనే కృశించి సన్నగానున్నదైన, స్తనతట భరేణ = చనుగట్టుల 
బరువుచే, క్ల్షమజాుషః = అలసటను పొందినదైన, నమత్‌ + మూర్తేః = కొంచెముగా 
వంగుచున్న రూపు గలదై, శనైః = కొంచెముగా, త్రుట్యతః ఇవ = తునిగిపోవుచున్నది 
వలె అయి, త్రుటిత్‌ = తెగగొట్టి బడినదైన, తటినీ = నది యొక్క, తీర= గట్టునందలి, 
తరుణా = వృక్షముతో, సమ + అవస్థాస్టేమ్నః = సమముగా పోలెడు అవస్థలో 
పిరముగా నున్న, తే = నీయొక్క, మధ్యస్య = నడుమునకు, చిరం = కలకాలము, 
కుశలం = క్షేమము, భవతు = అగుగాక ! 


x 


నౌందర్య లహరి 








తాత్పర్యము 
ఓ నారీ తిలకమా! పార్వతీ! స్వభావసిద్దముగనే మిక్కిలి సన్నగా నున్నదై, 
రెండు స్తనములు అను గట్టుల బరువుచే అలసట పొందుచు కొంచెము వంగిన రూపు 
గలదై, తునిగి పోవుచున్నట్లనిపించునదై, కట్ట తెగిపోయిన ఏటి గట్టు నందలి చెట్టుతో 
పోల్చదగిన స్థితిలో స్థిరముగా నున్న - నీ నడుమునకు కలకాలము క్షేమము, కలుగు 
గాక! 
వివరణము 
ఈ శ్లోకములో అమ్మవారి నడుము తీరు వర్ణింపబడుచున్నది. శంకరులు 
ఒక చిత్రమైన స్థితిలోనున్న ఒక చెట్టును చూచిరి. ఆ చెట్టు భూమిలో బాగుగా 
వేళ్లూని, భూమికి - లోపల బయట గూడా - బాగుగా వ్యాపించి అత్యంత 
స్టీరముగాను, నిలకడగాను ఉన్నది కాదు. ఈ చెట్టు - సన్నగా, పీలగా నుండి, 
పెద్ద కైవారము కల ధృడమైన మ్రాను గలది కాదు. ఈ చెట్టు నలచదరముగా 
నున్న భూతలముపై లేదు. ఎటి గట్టు తెగ గొట్టబడిన - నది యొక్క గట్టుపై 
నున్నది. అనగా నీటి ప్రవాహ వేగము పెరిగి - తెగిన గట్టుగుండా పోయినచో - ఆ 
గట్టు గూడా క్రమముగా తరిగి చివరకు పూర్తిగా కరిగి కొద్దికాలములోనే కనుమర్చుగ 
పోవచ్చును గూడా ! “అట్టి గట్టుపైన పీలగా వున్న ఆ చెట్టు పరిస్టితి ఎట్టుండునో ! 
మున్ముందు ఏమగునో!” అని శంకరులు అనుకొనిరి. 
శంకరులు అమ్మవారిని ధ్యానములో దర్శించినపుడు ఆమె నడుము - 
సహజముగానే మిక్కిలి సన్నగా నున్నట్లు, ఈ నడుముకు పైన బరువైన, ధృడమైన 
స్తనములు ఉండుటచే ఆ స్తనభారమును మోయవలసిన అవసరమేర్చడి కొద్దిగా 
వంగినట్లుగా గూడా నున్నదట ! ఈ పరిస్థితులలో పీలగా నున్న .అమ్మవారి ఆ 
నడుమునకు ఏ క్షణములో ఏమి జరుగునో స్తనభారమునకు విరిగినను 
విరగవచ్చునేమో అను భయము, బాధ కూడా కలిగినవట ! “నది యొక్క తెగిన 
గట్టు పైనున్న చెట్టు. “అమ్మవారి నడుము” అన్ని విధములా ఒకే రకమైన స్థితిలో 
నున్నట్లు నిర్దారణకు వచ్చి, ఆ చెట్టుకు, అమ్మవారి నడుమునకు కలకాలము క్షేమము 
కలుగవలెనని కోరుట కన్న తాను ఏమి చేయగలనని అమ్మవారినే ప్రార్టించిరి. 


సౌందర్య లహరి 








(అమ్మవారి నడుము - సహజముగానే సన్నగాను, పైన ఉన్న ఏన ఘన 
స్తనముల భారమునకు కొంచెము వంగినట్ట్లుగాను, “స్తనభారమునకు విరిగి 
పోవునేమో” అని గూడా అనిపించునంతటి సుకుమారముగానున్నను స్టిరముగానే 
నున్నట్లును - కనబడునని శంకరులు ఈ శ్ళోకములో చెప్పదలచిరి.) 


శతి టి 


సంస్కృత శ్లోకము - 80 

శో. కుచౌ సద్య స్ప్విద్య త్తట ఘటితకూర్పా సభిదురౌ 

కషంతౌ దోర్మూలే కనకకలశాభౌ కలయతా 

తవ |తాతుం భగ్నా దలమితి వలగ్నం తనుభువా 

(త్రిధా నద్దం దేవి |త్రివళిలవలీ వల్లిభిరివ. 

అనువాద పద్యము 

ఉ. శైలజ (పక్కలన్‌ చెమట సత్వరమంటుచు రైకమించి దో 

ర్మూలయులంటుగాన్‌ - స్మరుడు - రొమ్ములు బంగరుకొండరూఫులబీ్‌ 

బోలగజోసి పెబరుభు మోయు నపాయము[మాన్చ - జం|దికా 

మూలలు మూటి గట్టినచుమాదిరి నీ కటియొప్ప చుట్లతో. 

టీక 
దేవి! = ఓ దివ్యమంగళ స్వరూపిణీ ! సద్యః = అప్పుడే, స్విద్యత్‌ 

చెమర్చుచున్న తట = పార్గ్యము లందు, ఘటిత = కూర్చబడిన, కూర్చాస 
అవిక, భీదురౌ = పిగిలిపోవునేమో అనుభావము కలుగు జేయుచు, దోర్మూలే క 
బాహువుల వమూలములను, అనగా - కక్ష ప్రదేశవులను, కర్షంతీ జు 
ఒరయుచున్నట్టును, కనక + కలశ + ఆభౌ = బంగారు కడవల చక్కదనము ఒప్పారి 
గొప్పగా కనబడు, కుచౌ = స్తనములను, కలయతా = నిర్మించుచున్న వాడైన, 
తనుభువా = మన్మథుని చేత, భంగాత్‌ = ఏన ఘనస్తనభారముచే నడుము తునిగెడు 
కీడు రాకుండు గాక అని, త్రాతుం = ముందు జాగ్రత్తగా రక్షణ కొటికై, త్రివళి = 
మూడు వళులు ( త్రివళులు, అనగా - మూడు ముడుతలు) గల, తవ = నీ యొక్క, 
వలగ్నం = మధ్యభాగము, లవలీవల్లిభిః = ఏలకి తీగల చేత, త్రిథా = ముప్పేటలుగా, 
నద్దంఇవ = కట్టబడనదియా అన్నట్లున్నది. 


1 


[| 


సౌందర్య లహరి 








తాత్పర్యము 

ఓ దేవి! అప్పటికప్పుడే చెమట పోయుచున్న పార్శ్యములను అంటుకొని 
వున్న రవికె పిగిలిపోవునేమో అనుభావమును కలుగచేయుచు, బాహుమూల 
ప్రదేశములను రాచుకొనుచు, బంగారు కడవల చక్కదనముతో ఒప్పారి గొప్పగా 
కనబడుచు నుండు స్తనములను నిర్మించుచున్న మన్మథుడు ఈ స్తనభారము వలన 
నడుము తునిగెడు కీడు రాకుండా ఆ నడుమును కాపాడుటకై, ఏలకి తీగెల 
(అడవిలోని ఒక మొక్క తీగలు) చేత ముప్పేటగా కట్టబడెనా అనునట్లు - త్రివళులతో 
గూడిన నీ నడుము తోచుచున్నది. 


వివరణము 
ఈ శ్లోకమునందు త్రివళులతో నుండు అమ్మవారి నడుము వర్ణింపబడినది. 
సాధారణముగా పీన ఘనస్తనములు, మూడు ముడుతలతో నుండు క్షీణ మధ్యము 
(నడుము) (స్త్రీలకు అందమును, ఉత్తమ సాముద్రిక లక్షణమును సూచించును. 
ఈ విషయమును తెలియ గోరువారి ఆసక్తికి తగిన విధముగా శంకరులు విస్పష్టముగా 
వివరించి ఈ శ్లోకములో చెప్పిరి. 
మత్మథ నిర్మాణ కొశల్యము 
ముసలి బ్రహ్మ చేయు సృష్టిని మించునట్లు సృష్టించ గలనన్న నమ్మకముతో 
ఉత్సాహవంతుడు, యువకుడు, శృంగారాధి దేవతామూర్తి అయిన మన్మథుడు 
మిగిలిన అవయవముల మాట ఎట్టున్నను స్తనముల నిర్మాణము మాత్రము తాను 
చేపట్టైెదనని ఉబలాటపడి, తాను ఆరాధించు అమ్మవారి రూపము - మరింత 
ఆకర్షణీయముగా, లోపములు ఏ మాత్రము లేని విధముగా, ఉత్తమ సాముద్రిక 
లక్షణములు పూర్తిగా చెల్లునట్లుగా - నిర్మింపదలచెను. 
అవికెను తొడగినపుడు - అప్పటికప్పుడే చమటపోయుచు, బాహు మూల 
ప్రదేశములను అంటుచు, పార్గ్వములను బాగుగా ఒరయుచు, గట్టిగా పట్టినట్లు 
బిగుతుగా వుండుటచే పిగిలిపోవునేమో అను భావమును కలుగ చేయుచు - 
చూచుటతోడనే - “ఇవి బంగారు కడవల వన్నెతోను, చక్కదనముతోను పోటీ 
పడునంతటి సుందర బంధరముగా నున్నవే - అని అనిపించు విధముగాను - 


268 | సౌందర్య లహరి 





మన్మథుడు సమపీన ఘనస్తనములను రెట్టించిన ఉత్సాహముతో నిర్మించెను. ఆ 
విధముగా నిర్మించుట పూర్తి అయిన తరువాత గాని తన తప్పు తెలియలేదు. ఈ 
ఘన స్తనముల బరువును క్రింద నాజూకుగా, సన్నగానున్న నడుము మోయగలదా? 
ఒకవేళ మోయలేక విరిగినచో “అసలుకే ఎసరు పెట్టినవాడనై, లేనిపోని 
అప్రదిష్రపాలగుదును” - అని రాబోవు కీడును ఊహించెను. ఇట్టి కీడును 
ఊహించినాడు గదా, పోనీ భారము తగ్గునట్టు స్తనముల పరిమాణమును తగ్గించ 
వచ్చును గదా! మన్మథునికి అది మాత్రము ఇష్టము లేదు. ఆ విషయములో 
రాజీపడలేదు. ఆ స్తనముల నిర్మాణమును ఏమియు మార్చకుండా, విరిగిపోకుండా, 
ఆ భారమును తట్టుకొన గలుగునట్లు క్రింద నున్న నడుము చుట్టును లవలీలతలతో 
(అడవిలో నుండు ఏలకి మొక్క వంటి ఒక జాతికి సంబంధించిన మొక్క యొక్క 
తీగలు మూడు చుట్లతో గట్టిగా కట్టి, “ఇంక భంగము వాటిల్లదు? అని ధీమాగా 
నుండెనట | నడుము చుట్టును ముప్పేటగా లవలీలతలను కట్టినప్పటికీ - అవి 
మనము చూచుచున్నపుడు నడుము చుట్టును సహజముగా వుండు త్రివళులే 
(మూడు ముడతలే) అనిపించునంత నైపుణ్యముగా వాటిని కట్టెనట ! ఇవి మన్మథుని 
మనోహర సౌందర్య నిర్మాణ కౌశలము. 

ఈ శ్ళాకములో ఆది శంకరులు మన్మథుని మనోహర సౌందర్య నిర్మాణ 
కౌశలమును మాత్రమే చెప్పుట కాక - బ్రహ్మ సృష్టితో పోటీపడి తాను బ్రహ్మకన్న 
ఎక్కువ నైపుణ్యము కలవాడినని నిరూపించదలవి, స్తన నిర్మాణమును చేపట్టిన 
మన్మథుని యొక్క అత్యాశను, తొందరపాటు తనమును, తప్పును చేసినను నప్పెడు 
రీతిలో నష్టమును పూరించి కప్పి పుచ్చుకొను తెలివిని సమయస్సూర్తిని గూడా 
పరోక్షముగా సూవించిరి. 

భక్తులు, ఉపాసకులు సగుణమార్గములో అర్భించుటకు, ధారణ 
చేయుటకు, ఆకర్షణీయముగా నుండునట్లు, సాముద్రిక శా(న్త్రవునకు 
సరిపోవునట్లు లోపములు లేని తమ ఇష్ట దైవముల రూపములను ఊహించు 
కొందురు. ఆ విధముగా ఊహించుట భక్తునికి ధర్మమే అగును కాని దోషము 
కాదు. మన్మథుడు గొప్ప శాక్తేయుడు - అనగా దేవీ ఉపాసకుడు. తన ఉపాసనా 
దేవతను ఈ విధముగా ఊహించి నిర్మించ ప్రయత్నించుట గూడా అధర్మము కాదు. 

తాను దర్శించిన అమ్మవారిని మనకు గూడా కళ్ళకు కటిటనట్లు 


సౌందర్య లహరి 269 } 





సాక్షాత్కరింప చేయుట ఈ స్తోత్ర రచనలో శంకరుల ఒక లక్ష్యము అని (గ్రహించు 
కొనవలెను గాని - శంకరులు పచ్చిగా శృంగారమును మాత్రమే ఈ సోత్రములో 
నింపిరని అపోహపడి, అపార్టము చేసుకొనరాదు. 


చి టి 


సంస్కృత శ్లోకము - 81 
గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్‌ 
నితంబా దాచ్చిద్య త్వయి హరణ రూపేణ నిదధౌ 
అత స్తే విస్తేరో గురురయ మశేషాం వసుమతీం 
నితంబ ప్రొగ్భార స్థృగయతి లఘుత్వం నయతిచ. 
అనువాద పద్యము 

చం. చటియలనుండితీసి, సువిశాలము భారము రెండు నీకు తా 

నరణయుగాను నిచ్చె శచలాధివు డింతకు, నందువల్లనే - 

గురుతర విస్తరమ్ము లను గూడిన నీ యొలవెశ్మపట్టులున్‌ 

ధరణిని పట్టుచుండి, మరి దానిని చుల్మ్కన జేయు పొర్వుతీ / 

టీక 
పార్వతీ ! = ఓ గిరిజా !, క్షితిధరపతిః = పర్వతరాజగు (నీ తండ్రి 
పామవంతుడు, గురుత్వం = బరువును, విస్తారం = విశాలత్వమును, నిజాత్‌ = 
తనకు చెందిన, నితంబాత్‌ = కొండనడుమ యందు గల చదునైన ప్రదేశము నుండి, 
ఆచ్చిద్య = వేరుచేసి తీసి త్వయి = నీయందు, హరణ రూపేణ = కూతురునకు 
తండ్రీ యిచ్చు (స్త్రీ ధనము రూపముగా, నిదధే = సమర్శించెను, అతః = 
ఇందువలననే, తే = నీ యొక్క, అయం = కనబడుచున్న, నితంబప్రాగ్భాంః = 
పిబుదుల యొక్క అతిశయము, గురుః = గొప్పగా బరువు గలదియు, విస్తీర్ణస్సన్‌ 
= విశాలమైనదగుచు, అశేషాం = సమస్తమైన, వసుమతీం = భూమిని, స్టగయతి = 
ఆచ్చా దించుచున్నది. అనగా, కప్పుచున్నది. లఘుత్వం = చులకన చేయుచున్నది, 
అనగా - తన కంటె తక్కువ చేయుచున్నది, చ = కూడా. 
తాత్పర్యము 


టు 





సౌందర్య లహరి 





అమ్మా పార్వతీ ! పర్వతరాజగు నీ తండ్రి హిమవంతుడు బరువు విశా 
లత్వములను తన కొండ నడుమ యందు గల చదునైన (ప్రదేశము నుండి వేరు 
చేసి, నీకు “స్త్రీ ధనము” రూపముగా సమర్సించెను. అందువలననే - నీ పిటుదుల 
యొక్క గొప్పదనము - బరువు గాను, విశాలముగాను, విరివిగాను వుండి, ఈ 
సవుస్త భూభాగమును కప్పుచుండుటయే గాక, దానిని తక్కువ గూడా 
చేయుచున్నది. 

వివరణము 

ఈ శ్లోకములో అమ్మవారి పిణుదుల గూర్చి చెప్పబడుచున్నది. స్త్రీలకు 
పిజుదులు - బరువుగాను, విశాలముగాన్తు నునుపుగాను, ఎత్తుగాను, అర్థ 
గోళాకారములో నుండుట సౌభాగ్య లక్షణములను, ఉత్తమ సాముద్రిక లక్షణమును 
సూచించును. చాలా మంది (స్త్రీలకు ఈ లక్షణములలో కొన్ని మాత్రమే వుండును. 
అమ్మవారి పజుదులకు ఈ లక్షణములన్నియు వుండును. ఇట్టి లక్షణములతో ఆమె 
పటుదులుండుటకు కారణమును శంకరులు ఈ శ్లోకములో చెప్పుచున్నారు. 

పార్వతి హిమవంతుని కూతురు. హిమవంతుడు పర్వతములన్నిటి కంటె 
ఎత్తయినవాడు, విశాలమైనవాడు, బరువైనవాడు. భూమి - ఇతర గ్రహములతో 
కొట్టకొనకుండా కాపాడబడుటకు గాను సహజముగానే ఏర్పడిన మహా పర్వతము. 

(ఆకాశములోని గ్రహములు ఒక దానితో ఒకటి కొట్టుకొనకుండా ఒక 
క్రమపద్దతిలో ఇప్పటివరకు తిరుగుచుండుట మనము చూచుచుందుము. 
ఈవిధముగా, తిరుగుటకుగల కారణమును న పర్వతమునకు 
“మహీధరము”, *క్షితిధరము” - వంటి నామములు గూడా ఎందుకు వచ్చినవో 
తెలియును. ఇది తెలియుటకు భౌతిక శాస్త్ర ఎజ్ఞానము అవసరము. ప్రస్తుతము 
దాని వివరణ ఇక్కడ ఇచ్చుట సముచితము కాదని తెలుపుట లేదు). 
విశాలౌన్నత్యములే స్రీ ధనము 

ఇట్టి మహోన్నత లక్షణములు గల హిమవంతుడు తన కూతురైన పార్వతికి 
వివాహ సమయములో స్త్రీ) ధనముగా తన కొండల నడుమ చదునుగాను, నున్నగాను 


సౌందర్య లహరి 








ఉన్న కొంత ప్రదేశమును ఇచ్చెను. ఆ విధముగా ఇచ్చిన ప్రదేశమునకు గూడా - 
తన లక్షణములే అయిన, ఉన్న తత్త, విశాలత్వ, గురుత్వ లక్షణములే ఉండుట 
వలన అవ్మువారి పబుదులకు గూడా ఆ లక్షణములే ఎచ్చినవట ! ఈ 
లక్షణములుండుట వలననే అమ్మవారి పిటుదులు - “' గురుత్వ విసార లక్షణములు 
కేవలము తనకే గల” వని గర్వపడు భువి యొక్క విశాలమైన భూభాగము నంతటిని 
గూడా పూర్తిగా కప్ప, భూమిపై గల తన ఆధిక్యతను, ఆధిపత్యమును 
చాటుకొన్నవట! 

ఒర ప్రదేశమునకు శోభను - ఆ ప్రదేశమందలి ఎరులు, ర్వురులు, తరులు, 
నదీనద ప్రవాహములే ఎక్కువగా చేకూర్చును. ఇవి అన్నియు పర్వతములమీద, 
పర్వతముల నుండి, పర్వతముల వలన ఉత్పన్నమై వర్టిల్లినవే ! ఇట్టి పర్వతములన్నిటికిని 
రాజైన హిమవంతుని కూతురే అమ్మవారు. అందుకే ఈ భూమియొక్క సంపద, 
ఫౌందర్యము, భూమిపై గల వివిధ జాతుల సంస్కృతీ సంస్కారములు - అమ్మవారి 


నుండి వచ్చిన వారసత్వమే ! 
తత 


సంస్కృత శ్లోకము - 82 
కరీం|దాణాం శుండాన్‌ కనకకదళీ కాండపటలీం 
ఉభాభ్యా మూరుభ్యా ముభయమపి నిర్జిత్య భవతి 
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే 
విధిజ్లే జానుభ్యాం విబుధకరికుంభద్వయ మసి. 
అనువాద పద్యము 
వారణరాజు పాణులను, పైడి యనంటుల (మానులన్‌ భవ 
ద్యూరుథ్టు గెల్చి గుం[(డమయి యోగ్యముగా పతికిన్‌ (పణామయుల్‌ 
సారెకు జేయ గట్టివయి జానుథ్రులున్‌ సురహస్తికుంభసం 
బారయు గూడ గెల్బుగద పార్వతి! నీదగు కాళ్ళ జంటయున్‌. 
టీక 


గిరిసుతే ! = ఓ పార్వతీ ! విధిజ్జే = వేద ప్రతిపాదిత విధులను తెలిసి, 


0 


నా 





సౌందర్య లహరి 








ఆచరించు దేవీ ! భవతి = నీవు, కరీం[ద్రాణాం = ఏనుగుల యొక్క, శుండాన్‌ = 
తొండములను, కనకకదళీ కాండపటలీం = బంగారు అరటి స్తంభముల యొక్క 
మొత్తమును, ఉభాభ్యాం ఊరుభ్యాం = నీ రెండు తొడలచే, ఉభయం అపి = ఏనుగు 
తొండములు, అరటి స్తంభములు అను రెంటిని గూడ, నిర్జిత్య = జయించి, 
సువృత్తాభ్యాం = అందముగాను, వర్తులాకారములోను వుండి, (మంచి ప్రవర్తనకు 
దోహదపడున వైనవని గూడా అర్ధము చెప్పుకొనవచ్చును). పత్యుః = భర్తయగు 
పరమేశ్వరునికి, ప్రణతిక ఠినాభ్యాం = చేయు నమస్కారముల చేత కఠినములైన, 
జానుభ్యాం = మోకాళ్ళ చేత, విబుధ కుంభద్వయం = ఐరావత కుంభస్థలముల 
రెంటిని, అసి = (జయించిన దానవు) అగుచున్నావు. 
తాతృర్యము 

వేద ప్రతిపాదిత విధులను సక్రమముగా అనుష్టించు దేవీ! పార్వతీ! ఏనుగు 
తొండములను, బంగారు అరటి స్తంభములను - ఈ రెంటిని నీవు - నునుపుగాను, 
మెత్తగాను నున్న నీ రెండు తొడలచే జయించి; నునుపుగను, సొగసుగను, 
గుండ్రముగను వుండి - పతియైన పరమేశ్వరునికి నీవు సాగిలపడి మైక్కునపుడు 
భూమిని తాకుట చేత గట్టిపడిన మోకాటి చిప్పల చేత - దేవలోకమునందలి ఐరావత 
కుంభస్టలములను గూడా జయించిన దానవగుచున్నావు. 

వివరణము 

ఈ శ్లోకములో మోకాటి చిప్పలతో కూడిన అమ్మవారి తొడలను వర్ణించు 
చున్నారు. 
సాటీరాని పోలికలు 

సాధారణముగా (స్త్రీల తొడలను ఏనుగు తొండములతోను, లేదా - అరటి 
స్తంభములతోను పోల్బుదురు. కాని, శంకరులకు ఈ రెండు ఉపమానములు అంతగా 
సరిపోవేమోనని అనిపించినది. ఏనుగు తొండములు పొడవుగా నుండుననుటలో 
సందేహము లేదు గాని - మీది చర్మము మాత్రము ముతకగాను, గరుకుగాను 
ఉండును గాని నునుపుగా నుండదు. మరియు, ఏనుగు తొండములు స్థిరత్వము 
లేక మాటి మాటికీ ముడుచుకొనుచు క్రిందకు పైకి కదులుచునే యుండును. 


సౌందర్య లహరి 








(విప్రహస్తం ఏనుగు తొండం స్థిరముగా వుండవు చర్మము యొక్క ముతకతనము, 
గరుకుతనము ముడుచుకొనుచు అస్థరముగానుండు అవలక్షణములు - అమ్మవారి 
తొడలకు లేవు. అదే విధముగా సహజమైన అరటిస్తంభములు కొన్ని దొప్పల 
సముదాయముచే ఏర్చడునుగాని, అవ్మువారి తొడలవలె ఒకే కండగా 
నుండునవికావు. అరటి స్తంభములు ఇవి పైకిపోవుకొలది సన్నముగా నుండును. 
అమ్మవారి తొడలు క్రిందికి పోవు కొలది సన్నముగా నుండును. సహజమైన 
అరటి స్తంభములకు పసిమిరంగు వుండదు. అందువలన - “బంగారు 
అరటిస్తంభములైనచో మాత్రమే * - అని అరటి స్తంభముల ఉపమానముతో 
చెప్పుకొనవలసి వుండును. ఈ కారణములచేత - అందమైన అమ్మవారి రెండు 
తొడలు - ఏనుగు తొండములను, బంగారు అరటి స్తంభములను తమకు 
సాటిరానివానిగా జయించుచున్నవని శంకరులు నిర్జారించిరి. 

ఐరావత కుంభములుగూడా సొటిరానివే ! 

తొడలకు చివర మోకాటి చిప్పలుండును. వాటిని కూడా చక్కని 

ఉపమానములతో శంకరులు వర్ణించిరి. తన భర్త పరమేశ్వరుడు వచ్చిన ప్రతిసారీ 
అమ్మవారు (సాష్టాంగపడి నమస్కరించు అలవాటు వున్న మంచి ప్రవర్తన కలది. 
(అమ్మవారు ఇట్టి సత్ర్రవర్తన గలదని సూవించుపదములు రెండు చోట్ల శంకరులు 
ఈ శ్లోకములో సూచించిరి. మొదటగా అమ్మవారిని “విధిజ్లే? అని సంబోధించి 
నపుడు, రెండవసారిగా 'సువృతాభ్యాం) అని తొడల లక్షణమును తెలుపు 
పదములోను - అమ్మవారి సత్ర్రవర్తన విషయము సూచన ప్రాయముగా గలదు) 
ఈ విధముగా నమస్కరించుట వలన అమ్మవారి మోకాటివిప్పలు భూమిని త్రాకుట 
జరుగుచు రానురాను దృఢమగును. సహజముగానే - నునుపుగాను, తెల్లగాను, 
గుండ్రముగాను, అందముగాను ఉండు అమ్మవారి తొడలకు ఈ దృఢత్వముతోడై 
_ కేవలము తెల్లదనము, దృఢత్వము, గుండ్రటితనము మాత్రమేగల దేవలోక గజమైన 
ఐరావతము (ఈ ఏనుగు తెల్లగా వుండును) యొక్క కుంభస్తలములను గూడా 


జయించినదని చెప్పుటలో పక్షపాతము లేదుగదా ! 
భత తి 


సౌందర్య లహరి 








సంస్కృత శోకము - 83 


తి 


ప్ర 


పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే 
నిషంగౌ జంఘే తే విషమ విశిభో బాడమకృత 
యద (గే దృశ్యంతే దశ శరఫలాః పాదయుగళీ 
నఖా (గ చృద్మాన స్సురమకుట శాశైక నిశితాః. 

అనువాద పద్యము 
య. భథ్రనిన్‌ గెల్పుటకోనమంచు పదిగా బాణమ్ములన్‌ కాయుడుశ్‌ 
భవదీయంబగు జంఘ తూణములలో పట్టించె, కాకున్న, శాం 
భవి! నీ పాదనఖమ్ము లొప్పనె సుపర్వాణోర్థ్రచూడామణీ 
ఛవిమశ్శాణము లంటియంటి దశలక్త్య [(పాభవా(గమ్ము లగ. 


టీక 


గిరిసుతే = ఓ గిరిపుత్రీ ! విషమశిఖః = బేసి సంఖ్య కల, అనగా - ఐదు 
బాణములు గలవాడైన మన్మథుడు, రుద్రం = శివుని, పరాజేతుం = పరాజయము 
పాలు చేయుటకు, ద్విగుణ = రెండురెట్టుగా చేయబడిన, శర = బాణములు 
(సహజముగా తనకు వున్న ఐదు బాణములు రెండు రెట్లు అయినపుడు 
పదిబాణములు అగును) గర్భా = లోపల నిక్షిప్తమైన, (లేదా - ఉంచబడిన) నిషంగౌ 
= తూణీరములనుగా, తౌ = నీ యొక్క, జంఘే = పిక్కలను (మోకాటి చిప్పలకు 
చలమండలకు మధ్యభాగము) ఆకృత = చేసినాడు, బాఢం = (ఇది) నిజము. 
యత్‌ + అగ్రీ = ఏ అమ్ముల పొదుల ముందు భాగములందు, పాదయుగళీ = 
అడుగుల జంటయొక్క, నఖ + అగ్ర = పదిర్రేళ్ళు గల గోళ్ళ చివరల యొక్క, 
ఛద్మానః = నెపము గలవైన, సుర = ఇంద్రాది దేవతల యొక్క, మకుట = 
కిరీటములనెడు, శాణ = సాన పెట్టెడు రాళ్ళ యందు, ఏకనిశితాః = ముఖ్యముగా 
పదును పెట్టబడనవై, దేశ = రెండంతలై పదియైన, శర = బాణముల యొక్క, 
ఫలాః = (ఉక్కు ముక్కలు బాణా[గ్రములు - అనగా - బాణపు ములుకులు, 
లేదా - మొనలు, దృశ్యంతౌ = కనబడుచున్నవి. 


సౌందర్య లహరి 








తాత్పర్యము 
ఓ గిరి రాజపుత్రీ ! పార్వతీ! పంచశరుడైన మన్మథుడు రుద్రుని గెల్బుట 
కోసము తనకున్న ఐదు బాణములు చాలవని రెండింతలుగా, అనగా - 
పదిబాణములుగా చేసుకొన నెంచి, నీ పిక్కలను అమ్ముల పొదులుగను, రెండు 
కాళ్ళ ద్రేళ్ళను పది బాణములు గాను, ఇంద్రాది దేవతలు నీ పాదములకు మొక్కి 
నపుడు వారి కిరీట ( రత్న) ముల రాపిడిచే సాన పెట్టబడిన నీ పాదముల ద్రేళ్ళ గోళ్ళను 
- ఆ బాణములకు (ఉక్కు ముక్కలు) ములుకులుగాను చేసుకొనెను. (లేదా - 
శివుని గెల్బుట కోసము వెళ్ళునపుడు తన ఐదు బాణములను రెండింతలుగా చేసుకొని 
ఆ బాణములు ఉంచిన అమ్ముల పొదులు నీ రెండు పిక్కలుగను, ఆ పది బాణములు 
నీ రెండు పాదముల వేళ్ళుగను, బాణపు ములుకులు నీకు దేవేంద్రులు 
మొక్కునపుడు వారి కిరీట (రత్చుములచే సానబెట్టబడిన నీ పాద నఖములు 
(గోళ్ళు గను, గోచరించునట్లుగా (నీవే స్ఫురణకు వచ్చునట్లు) చేసి (శివుని) 
ఓడించెను). 
వివరణము 
ఈ శ్లోకమందు అమ్మవారి పిక్కలు, పాదముల వ్రేళ్ళు, ఆ గ్రేళ్ళ గోళ్ళు 
వర్ణింపబడిన తీరు అత్యద్భుతముగా నుండును. ఈ సోత్రములోని అత్యంత 
రమణీయమైన శ్లోకములలో ఇది ఒకటి. 
మన్మథుని ప్రతీకార ప్రత్యేకత 
మన్మథుడు శివునిపై పూర్వపు పగను తీర్చుకొనదలవెను. సామాన్యులకు 
చిత్తక్షోభమును కలుగచేసి వారిని గెల్బుట మన్మథునికి పెద్ద కష్టమైన పనికాదు. 
కాని, శివునంతవాని విషయములో అది అంత సుసాధ్యమైన పనికాదు. శివుని 
ముందు మన్మథుడు ఎంతటీ వాడు ? సింథువు ముందు బిందువు అంతవాడు. 
కాని, మన్మథుడు - తెలివి, బుద్ది, కౌశలము గలవాడు. శివునికి ఒక దుర్భల 
లక్షణము కలదు. అమ్మవారిని గాని, అమ్మవారికి సంబంధించిన వస్తు సామాగగిని 
కాని చూచుట తటస్టించినచో - తన వళ్ళు తానే మటిచిపోవును. మన్మథుడు గొప్ప 





శాకేయుడు, అనగా - దేవీ ఉపాసకుడు. అమ్మవారి స్టూలదేహము గుణించి బాగుగా (4. 
ధే 





సౌందర్య లహరి 





అవగాహన కలవాడు. ఈ సందర్భములో అతనికి ఒక ఉపాయము తోచి, దానిని 
అమలు పరచి, బుద్ది కుశలతతో శివుని ఎదిరించ గలిగెను. 
సామాన్యముగా తాను ఉపయోగించు ఐదు బాణములు శివుని 
విషయములో చాలవని, కనీసము రెండింతల ప్రయత్నమైనను చేసిన గాని శివుని 
జయించుట కష్టమని, వున్మథుడు ఐదు బాణములకు రెండింతలుగా పది 
బాణములను ఉపయోగించ దలచెను. ఇందులకు మన్మథుడు అమ్మవారి రెండు 
పిక్కలను రెండు అమ్ముల పొదులుగా రూపొందించి, శివుని ఎదిరించ దలచెను. 
“అమ్ముల పొదులున్నంత మాత్రమున సరిపోవునా - బాణములు అక్కరలేదా ? - 
అని అడిగినచో మన్మథుని దగ్గజ చక్కని సమాధానము ఉన్నదట ! పిక్కలను 
అమ్ముల పొదులుగా చేయుటలోనే ఆ బాణముల బెడద కూడా తీరగలదట! ఆ 
పిక్కల క్రింద నుండు రెండు పాదముల పది గ్రేళ్ళు - ఆ పిక్కలనెడి రెండు అమ్ముల 
పొదులలోని ఐదేసి బాణములుగా కనబడునట్లు చేయవచ్చును గదా! - అని 
సమాధానము చెప్పునట ! మరి, "ఒట్టి బాణములున్నచో ఎమి ప్రయోజనము ? 
వాటికి చివరవాడియైన ములుకులు ఉండనక్కర లేదా”? అని అడిగినచో గూడా 
మన్మథునికి సమాధానము గలదట ! “అమ్మవారి పాదములకు దేవేంద్రాదులు 
అందజూ మాటి మాటికీ మోకరిల్లినపుడు - వారి రత్న ఖచితమైన కిరీటములు 
అమ్మవారి కాలి[గ్రోళ్ళపై తాకినపుడు, ఆ రాపిడికి సాన పెట్టబడినట్టె మెజయుచు, 
ఆ గోళ్ళు నిశితమైన ములుకుల వలెనే కనబడును గదా !'* అని సమాధానము 
చెప్పునని గూడా శంకరులు చిత్రమైన ఉపమానములతో అమ్మవారి పిక్కలను, ఆ 
కాలిద్రేళ్ళను, (వ్రేళ్ళ గోళ్ళను పోల్చి - హృదయ రంజకముగా ఈ శ్లోకములో చెప్పిరి. 
యుక్తితో కూడిన శంకరుల ఊహాశక్తికి, కవితాశక్తికి, ఈ శ్లోకము ఒక నిదర్శనము. 
చచి టి 
సంస్కృత శ్లోకము - 84 
శ్లో. శ్రుతీనాం మూర్ణానో దధతి తవ యౌ శేఖరతయా 
మమాప్యేతౌ మాత శిరసి దయయా ధేహి చరణౌ 
యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ 
యయో ర్లాక్షాలక్షీరరుణ హరిచూడామశిరుచిః. 


సౌందర్య లహరి 277 | 





అనువాద పద్యము 
శా. ఏ పొదమ్ముల శుద్ధి నీ రమల భూతేశోర్ట్య గంగేయగుగ్‌ 
ఏ పొదమ్మల లత్తుకెర్పు హరి వక్షైకైక రత్నారుణ 
మ్మే పాదమ్ములు వేధశీర్ణయుల శీర్షకెక - భూషార్థ మా 
నీ పాదమ్ములు నా శిరమ్మున కృప న్నీశ్రుంచు మభ్య శివా + 
టీక 
మాతః = ఓ తల్లీ !, తవ = నీ యొక్క, యౌ = ఏ, చరణా = పాదములను, 
శ్రుతీనాం = వేదముల యొక్క, మూర్చానః = శీరములైన వేదాంతములు, లేదా 
ఉపనిషత్తులు, శేఖరతయా = తలపై పూవుగా, దధతి = ధరించుచున్నవో, (హే) 
మాతః = ఓ తల్లీ |, ఏతౌ = ఈ, చరణౌ = పాదములను, మమ = నా యొక్క, 
శిరసి = శిరస్పునందు, దయయా = దయతో, ధేహి = వుంచుము, యయౌః = ఏ 
నీ చరణములకు, పాద్యం = పాదములను కడుగు, పాథః = జలము, పశుపతి = 
శివుని యొక్క, జటాజూట = జడముడి యందలి, తటినీ = గంగయో, యయోః 
= ఎ చరణముల యొక్క, లాక్షాలక్ష్మీః = లత్తుకరసపుకాంతి, అరుణ = ఎట్టని, 
హరి = విష్ణువు యొక్క, చూడామణి = శిరోభూషణము యొక్క, రుచిః = 
కాంతియో. 
తాత్పర్యము 
తల్లీ ! జగజ్జననీ ! ఏ పాదముల జంటను - ఉపనిషత్తులు శిరస్పులందు 
ధరించునో, (లేదా - వేదవనితలు తమ శిరస్సులందు పూవులుగా ధరింతురో), 
ఏ పాదముల జంటకు శివుని జటాజూట గంగ పాద్యమగునో, (అనగా, పాదములు 
కడుగు నీరు, ఏ పాదముల జంట విష్ణుమూర్తి శిరో భూషణము యొక్క 
అరుణకాంతికి కారణమో అట్టి నీ చరణములను దయతో నా శిరస్సుపై ఉంచుము. 
వివరణము 
ఈ శ్లోకము నందు అమ్మవారి చరణ యుగళ పవిత్రతను, ప్రాముఖ్యమును 
గూర్చి చెప్పబడుచున్నది. వేదములందు గాని, ఉపనిషత్తులందు గాని పూర్తిగా 
అమ్మవారి గుటీంచి అమ్మవారి విశ్వ సామ్రాజ్య పరిపాలనా ప్రణాళికల గుటించియే 





/ 
/ 
త్‌ 


సౌందర్య లహరి 








ప్రతిపాదింపబడును. అనగా - వేదములకు గాని, ఉపనిషత్తులకు గాని అమ్మవారు 
“అత్మ వంటిది. అందువలననే అవి ఆమె పాదములను నెత్తిన పెట్టుకుని పూజించునని 
- ఆ పాదములకు అంతటి పావిత్ర్రము, అధిష్టాత్రిత్వము గలదని చెప్పబడినది. 
పార్వతి పాదములను కడిగిన సవతి గంగ 

భార్యాభర్తలనిన తరువాత ఎప్పుడో ఒకప్పుడైనను పొర పచ్చములు, 
ప్రణయ కోపములు, వచ్చుట సహజము. అటువంటి సవయములలో - 
అందటీముందు ్రవర్తించెడి తీరు కన్న కొంత విపరీతమైన, ఆశ్చర్యకరములైన 
ప్రవర్తనలతో భార్యా భర్తలు వ్యవహరింతురు. ఇద్దరు భార్యలు గలిగిన శివుని 
విషయములో కూడా అమ్మవారికి అటువంటి ప్రణయ కోపములు వచ్చు అవకాశము 
గలదు. అట్టి సమయములలో భర్త అయిన శివుడు తన పొరపాటును క్షమించమని 
“కాళ్ళావేళ్ళాపడి ప్రాధేయపడుట గూడా జరగవచ్చును ! మరి అట్టి అరుదైన 
సంఘటన జరిగినపుడు శివుని జదాజూటము లోని గంగ అమ్మవారి పాదములపై 
బడి కడుగు అవకాశము వచ్చును గదా ! ఈ విధముగా సవతి అయిన గంగ చేత 
పార్వతి పాదములను కడుగనట్లు చేసి, శివుడు తన తప్పును దిద్దుకొనుట జరుగును 
కాబట్టి, అమ్మవారు భర్తను గూడా క్షమించుట జరిగి, ఆమెకు ప్రణయ కోపాగ్ని 
చల్హారును. మహనీయమైన దేవలోకములో పుట్టి, స్వచ్చమైన ఆకాశములో 
ప్రవహించి, పరమ మంగళకరుడైన శివుని జటాజూటములో వసించి - పవిత్రతను 
చేకూర్చుకొనిన గంగ - అమ్మవారి పాదములను కడుగుటకు '“పాద్య” మైనది. 
అందుచేతనే - అంతటి లత, పావిత్రము, అమ్మవారి పాదములకున్నవని ఈ 
శ్ఞాకములో ప్రతిపాదింపబడినది. 
విష్ణుమూర్తి శిరో భూషణమును ఎట్టిపరచిన పార్వతి పాదము 

సాయంకాల, ప్రాతః కాల సంధ్యాసమయములలో నిత్యము జగత్ఫోషణ 
భారమును, వహించు స్టీతికారుడైన విష్ణుమూర్తి అమ్మవారి పాదములపై - మోకరిల్లి, 
అమె ఇచ్చు ఆజ్ఞలను, ఆ దేశములను అనుసరించి జగత్ఫోషణ విధిని నిర్వహించును. 
అమ్మవారి పాదములపై శిరస్సు నుంచి మైకరిల్లు సమయములలో విష్ణుమూర్తి 
శిరోభూషణము అమ్మవారి పాదముల లత్తుకరసకాంతులను పొంది పొంది - పూర్తిగా 
ఎట్టగా అయిపోయినదని శంకరులు చెప్పుచున్నారు ! 


సౌందర్య లహరి 279 | 





ఈ విధముగా వేదముల యొక్క, వేద శీర్మములైన ఉపనిషత్తుల యొక్క, 
ఆకాశ గంగ యొక్క, శివుని యొక్క, విష్ణుమూర్తి యొక్క, శిరస్సులందు సంచరించి 
వాటిని పవిత్రీకరించు నంతటి ల్హగ్దత, ఆధిపత్యము గల అమ్మవారు ఆ పాదములను 
దయగల చిత్తముతో తన తలపై వుంచి తనను కృతార్జుని చేయుమని శంకరులు ఈ 
శోకములో ప్రార్టించిరి. 

అటి టి 


సంస్కృత శ్లోకము - 85 
నమోవాకం బూమో నయన రమణీయాయ పదయోః 
త వాస్మై ద్వంద్వాయ స్పుటరుచిరసాలక్త కవతే 


మ 


అసూయ త్య త్యంతం యదభిహననాయ స్పృహయతే 
పశూనా మీశానః [పమదవన కంకేళితరవే. 
అనువాద పద్యము 
ఉ. ఏ పదసీములో కనుల కింపగు చల్లని లత్తుకుండునో 
ఏ పద మంటుచున్‌ పెరుగు వృక్షమఘశోకము, దాని చూడగా 
నా పరమేశు డీర్య గొని అట్టిదిశందగ కోరుచుందు, నా 
నీ పదయుగ్మముందు నెదనిల్పి (పణాభుయులందు నో శివా! 


టీక 

(ఓ జగజ్జననీ) నయనరమణీయాయ = కన్నులకు ఇంపు గొలుపునదై, 
స్ఫుటరుచి = స్పష్టముగా (ప్రకాశించు కాంతి గలదై, రస + అలక్తకవతే = 
లత్తుకరసముచే తడిసినదియు, పదయోః = నీ పాదముల యొక్క, అస్మై = ఈ 
కనబడు, ద్వంద్వాయ = జంటకు, నమోవాకం = నమస్కారవచనమును, (బూమః 
= వచించెదను, పశూనాం ఈశానః = పశుపతి అయిన శివుడు, యత్‌అభిహననాయ 
= ఏ పాద యుగ్మ తాడనమును, స్పృహయతే = కోరుచున్నాడో, ప్రమదవన = 
ఉద్యానము నందలి, కంకేళితరవే = అశోక వృక్షము కొకు, అనగా - అశోకమును 
గుటీంచి, అత్యంతం = మిక్కిలి, అసూయతి = అసూయపడుచున్నాడో. 


సౌందర్య లహరి 








తాత్పర్యము 

అమ్మా భగవతీ! నీ పాదయుగళము చూచువారికి నయనానందకరముగా 
నున్నది. చక్కని స్పష్టమైన ప్రకాశముతో వెలుగులు విరజిమ్ముచున్నది. అత్తుక 
రసముచే తడిసి కెంపురంగుతో ఇంపుగా నున్నది. నీపాద తాడనమును ఎప్పుడును 
పొందు అవకాశము గలిగిన అలరులతోటలో ని అశోకవృక్షములను గాంచి, అసూయ 
కలిగి, శివుడు నీ పాదతాడనము తనకును చెందవలెనని తహ తహలాడుచున్నాడు. 
అట్టి నీపాద యుగళమునకు నమస్కార వచనములు పలుకుచున్నాను, అనగా - 
నమస్కరించు చున్నాను. 

వివరణము 

ఈ శ్లోకములో గూడా అమ్మవారి పాదములు, వాటి తాడన అనుగ్రహము 
గూల్బీ చెప్పబడుచున్నది. 
శివుని అసూయాపూర్వకమైన అభిలాష 

ఎవరు ఎప్పుడు చూచినను అమ్మవారి పాదములు నేత్ర పర్వముగా 
హృదయానందకరముగా, అనుగ్రహ ప్రదముగా నుండునట ! సాధారణమైన ఎట్ట 
తామరలవలె గాక, దివారాత్ర భేదములేక - ఆ పాద పద్మములు ఒకే విధముగా- 
వికాస, ప్రకాశ, వునోహరత్వములు కలిగి, ఆహ్లాదకరమైన వెలుగులు 
ఎటఅబీమ్ముచుండునట ! దానికి తోడు లత్తుక రస లేపనము వలన ఆ పాద పద్మములు 
నిత్యము కెంపురంగుల కాంతులతో ఇంపు లొలుకుచుండునట ! ఇట్టి పద్మినీ జాతి 
(స్త్రీ అయిన అమ్మవారు - ఎప్పుడును అలరులతోటలోని అశోకవన విహారము 
చేయుచుండుట వలన ముఖ్యముగా ఆ వనము నందలి అశోక వృక్షములకు అమ్మవారి 
పాద ప్రహార భాగ్యము లభించుచు సౌభాగ్యవంతముగా వర్టిల్లుమన్నవట ! “అమ్మవారి 
అట్టి పాద తాడనము కనీసము ప్రణయ కలహ పరిష్కార సమయములోనైనను 
పొందగలుగుదునా అని ఎదురు చూచు శివునికి అశోక వృక్షము నిత్యము 
అనుభవించు అపూర్వమైన అమ్మవారి పాద తాడన అనుగ్రహమునకు అసూయ 
గూడా కలుగుచుండునట |! అట్టి అపురూపమైన, అపూర్వమైన, అను[గ్రహ 
పూర్వమైన అమ్మవారి పాదములకు నముస్సువునస్సులు - అని శంకరులు 
యుక్కుచున్నారు. 

CEE) 


సౌందర్య లహరి 281 | 





సంస్కృత శ్లోకము - 86 
శ్లో. మృషా కృత్వా గో త్రస్టలనమథ వెలక్ష్యనమితం 
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే 
చిరా దంతశ్శల్యం దహనకృత మున్మూలితవతా 
తులాకో టిక్వాతైః కిలికిలిత మీశానరిపుణా. 
అనువాద పద్యము 
చం. త్వరపడి మారువేర నిను పల్కిన వెంటనె వెల్లబాటు నీ 
హరుని లలాటమున్‌ తగులనంటగ నీ పదఫ్రుండలీక మా 
స్యరుడలికాక్షిచేబడిన మంటలు నేటికి తీరెళంచు సం 
బరపడి హంసకధథ్వనుల మాటున గసిదీర నథ్వాగా. 
టీక 
(ఓ జగజ్జననీ!) మృషా = పొరబాటున, గోత్రస్టలనం = (భార్యవద్ద) 
సవతి పేరును ఉచ్చరించుట, కృత్వా = చేసి, అధ = ఆ విధముగా పలికిన తర్వాత, 
వెలక్యనమితం = ఏమి చేయుటకు తోచక పోవుటచే, నమితం = పాద ప్రణామము 
చేసిన వాడును, భరారం పతియును అగుశివుని, తే = నీయొక్క, చరణ కమలే = 
పాదపద్మము నందు, లలాటే = లలాట ప్రదేశమునందు, అనగా - ఫాల భాగము 
నందు, తాడయతిసతి = తన్నినదగుచుండగా, ఈశానరిపుణా = శివుని శత్రువైన 
మన్మథుని చేత, చిరాత్‌ = చాలా కాలము నుండి (బాధించు చున్న) దహనకృతం 
= (శివుని మూడవకంటి) చిచ్చుచేత, కాల్చబడినదై చేయబడిన, అంతళ్ళల్యం = 
హృదయమునందు బాణమువలె బా ధించుచున్న దైన వైరమును, ఉన్మూలితవతా 
= పెళ్లగించి వేయుట గలవాని చేత, తులాకోటి = కాలిఅందెల యొక్క, క్వాణైః = 
మాతల చేత, కిలికిలితం = కిలకిలా రావానుకరణముతో (మన్మథునికి) 
విజయసూచకమగుచున్నది. 
తాత్పర్యము 
తల్లీ | జగజ్జననీ ! త్వరపడి పొరపాటున నీ దగ్గజి నీ సవతి పరునుపలికి, 


సౌందర్య లహరి 








తరువాత ఏమి చేయుటకును తోచక పోవుటచే నీకు పాద ప్రణావుము చేసి 
లొంగిపోయిన నీ భర్తను నీ పాద పద్మముతో నుదుట తాడనము జరుపగా - దానిని 
గమనించిన శివుని శత్రువైన మన్మథుడు - హృదయశల్యమైన తన చిరకాల బాధ 
తీరి, శివునికి తగిన శాస్తి జరిగినదని కిలకిలానవ్వినట్లు నీ కాలిగజ్జెల చిరు సవ్వడులు 
తోచుచున్నవి. 
వివరణము 
ఈ శ్లోకము నందు అమ్మవారి చరణములు, వాటి అందెల చిరు సవ్వడుల 

గుటీంచి అత్యంత శోభాయమానముగా చిలిపిగా, చమత్కారముగా, శృంగార 
రసోపేతముగా చెప్పబడినది. ముక్కంటి మూడవ కంటి మంట అంటి అనంగుడైన 
నాటి నుండి మన్మథునికి శివునిపై ప్రతీకార వాంఛ ప్రబలెను. ఎప్పటికైనను ఆ 
శివుడు పరాభవము పాలగుటను కసిగా తాను చూచి ఆనందించ వలెననుకొనెను. 
ఇందులకై తగిన సమయము, సందర్భముల కొటికు ఎదురు చూచుచుండెను. 
గుట్టురట్టెన శివుని సంసారము 

"ఒకనాడు అంతవరకు గంగవద్ద గడిపి, అటుపైన పార్వతి కడకు వచ్చిన 
శివుడు తొందరలో అనుకోకుండా గంగపేరును ఉచ్చరించి, తన పొరపాటును 
గ్రహించి నిరుత్తరుడై, నాలుక కరచుకొని, ఇక లాభము లేదని - పార్వతికి 
లొంగిపోయి - పాద ప్రణామము చేసెను. అయినను పార్వతి కోపమాపుకొనలేక, 
వెంటనే శివుని ఫాలభాగముపై తన పాదముతో తాడించెను. అంతలోనే ఆ పడక 
గదిలో ఎక్కడ నుండియో కిల కిలమని నవ్వులు వినబడెను. “తన పడక గదిలోనే 
వుండి, ఈ జరిగిన వ్యవహారమంతయు జూచి ఎవరైన నవ్వలేదు గదా ! అని 
అనుమానము కలిగి శివుడు గది యంతయు వెదుకగా - ఎక్కడును ఎవరును 
కనబడలేదు. అయినచో ఆ నవ్వుల కిలకిలలు ఎవరివై యుండునా అని 
ఆలోచించులోపల అమ్మవారు తన కాలును ముడుచుకొనుటలో మరల కిల కిలమని 
సవ్వడులు వినబడెను. ఈ సవ్వడులు పూర్వము నవ్వినట్లు వినబడిన సవ్వడుల 
వలెనే వినిపించి - ఓహో! అవి పార్వతి కాలి అందెల రవళులేనా! అని సమాధానపడి, 
ఎవరునూ చూడనందుకు సంతృప్తిగా నిట్టూర్చెను. కాని, ఆ గదిలోనే వున్న 
అనంగుడు (శరీరము లేనివాడైన మన్మథుడు) సంతసించెను. 


సౌందర్య లహరి 








పైన తెల్పిన వ్యవహారమంతయు లిప్పకాలములోనే జరిగెను. పూర్వము 
-మన్మథుడు శివునిపై పుష్పబాణమును ప్రయోగించుట, శివుడు తన మూడవ 
కంటిని తెరచుట, మన్మథుడు భస్మమగుట, ఇవి అన్నియు లిప్తకాలములోనే 
జరిగినట్లు - ఈనాడు కూడా లిప్ప్తకాలము లోనే శివునికి పరాభవము జరిగి, 
మన్మథుని ప్రతీకార వాంఛ తీరెను. శివుని వలన పొందిన తన అనంగత్వమే - 
(శరీరము లేకపోవుట) మరల ఆ శివునినే పరాభవింప చేయుటలో - ముందు తానే 
నవ్వినను, శివుడు అది పార్వతి అందెల రవళులను కొనుటలో - దోహదపడినందుకు 
మురిసిపోయి, విజయగర్వముతో పడకగది నుండి నిష్కమించెను. 
పెన తెల్పిన కథ అంతయు జరిగనట్లుగానే సూచన ప్రాయముగా శంకర 
భగవత్సాదులు ఈ శ్లోకములో తెలిపిరి. వాస్తవమునకు లఘువుగా “అమ్మవారి 
కాలి అందెల సవ్వడులు గూడా అతిరమ్యముగా, శ్రవణానందకరముగా నుండు”' నని 
చెప్పిన చాలును. అతి గోప్యముగా జరుగు శివుని సంసార విషయములను నలుగురికీ 
తెలియునట్లు బయట పెట్టి రట్టు చేయవలసిన పనిలేదు. కాని, సర్వజ్ఞులైన శంకరులు 
చిలిపిగా చమత్కారముగా ఈ విషయమును శ్లోకబద్దము చేయుటలో ఏమైన 
యోగపరమైన రహస్యములుండవచ్చునేమో అని ఆలోచించినచో కొన్ని విషయములు 
ద్యోతకమగును. 
శంకరుల వివేకము, గడుసుదనము 
ఈ శ్లోకములో అమ్మవారు శివుని లలాట భాగమును తన్నినట్లు 
చెప్పబడినది. ఇంతకు పూర్వపు శ్లోకమైన “నమోవాకం.... తరవే అన్న 85వ 
శ్లోకమునందు - అశోకవృక్షము అమ్మవారి అనుగ్రహము వలన ఆమె పాద 
తాడనమునకు నోచుకొనినదని, తనకు గూడా అదే విధమైన అనుగ్రహము 
కలుగవలెనని శివుడు కోరుకొనినట్లుగా చెప్పబడినది. అందుకు సద్యః ఫలితముగా, 
అనగా - కోరుకొనిన వెంటనే ఆలస్యము లేకుండా - అంతటి అదృష్టము శివునకు 
కలిగెనని తరువాత శ్లోకమైన ఈ ''మృషాకృత్వా....” శ్లోకములోనే ఆదిశంకరులు 
తెలియపరచుట - వారి వివేకమును, గడుసుదనమును తెలుపును. 


అంతరార్థము 
ఈ శ్లోకములో - “శివుని లలాట భాగమును అమ్మవారు తన పాదముతో 


284 | సౌందర్య లహరి 





తన్నినదని' పైకి అర్ధము - కాని, నిగూఢార్టము తెలియవలెనన్నచో ఈ శ్వోకములోని 
కొన్ని పదములు సూచించు సమన్వయార్ధములు తెలియవలెను. అమ్మవారు అనగా 
- “కుండలినీశక్తి అని, 'లలాటభాగము అనగా - ' ఆజ్ఞాచ క్రస్టాన మని, శివుడనగా 
- “ఉపసాకుడైన జీవుడి ని సమన్వయము చేసుకొనవలెను. ఈ సమన్వయమును 
బట్టి - అమ్మవారు అను కుండలినీ శక్తి - శివుడను ఉపాసక జీవుని యొక్క, 
లాలట స్థానము అను ఆజ్ఞా చక్ర స్థానము వద్ద పాదము మోపినట్లు, అనగా - 
ఉద్బుద్దమై చేరినట్లు అర్ధము (గ్రహించవలెను. 

ఆజ్ఞాచక్రము పంచభూతములలో దేని తత్త్వమునకు చెందినది కాదు. 
అందువలన - పంచభూతాత్మకమైన దేహసంబంధమైనది కాదు, దేహాతీతమైన 
మనస్తత్వమునకు సంబంధించినది. దేహ సంబంధమున్నపుడు స్రీ లింగ, పుంలింగ 
భేదము చెల్లును గాని - దేహాతీతమైనపుడు కాదు. కావున, దేహాతీతమైన 
విషయములకు ' భర్త, “భార్య? అను పదములే అర్టరహితములగును. “ఎవరు ఎవరిని 
ఎక్కడ తన్నిరి?* అను మాటలకు గూడా అర్ధము ఉండదు. “శివుడు తన వద్దకు 
వచ్చునపుడు, అమ్మవారు సాష్టాంగ నమస్కారము చేయుటలో దృఢపడిన మోకాటి 
చిష్మలు కలిగినది అని అమ్మవారి పాతివ్రత్య ధర్మము పూర్వపు శ్లోకములో 
చెప్పబడగా - ఈ శ్లోకములో తన పతి లలాటమునే తన్నినదని చెప్పుట దానికి 
విరుద్దమగును గదా ! అందువలననే ఈ శ్లోకమునకు అంతరార్థమును గ్రహించుటయే 
యుక్తము. 

శుక్రధాతువు తరువాత ఉండు అత్యంత శక్తివంతమైన “ఓజస్సు”, 
“భ్రాజస్సు' మొదలైన ధాతువులకు పరాకాష్ట స్టితిలోని ధాతువే ‘కుండలినీ శక్తి. 
ఇంద్రియ పరిత్నప్పికిి అనగా - కామ పరితృప్తికి ఉపయోగించు స్టితిలోని శుక్రమును 
త్రేతాగ్నులలోని 'దక్షిణాగ్న తోను, గృహస్థాశ్రమ ధర్మములోని భాగమైన 
సంత్సంతానోత్పత్తికి ఉపయోగించు స్థితిలోని శుక్రమును 'గ్నార్లపత్యాగ్ని? తోను, 
ఆధ్యాత్మికోన్నతికి, కుండ లినియోగ లక్ష్యమును సిద్దింప జేసుకొనుటకు 
ఉపయోగించు స్థితిలోని శుక్రమును 'ఆహవనీయము తోను పోల్బుదురు. 

త్రేతాగ్నులైన వీనిలోని వెందటి రెండు - శుక్రము యొక్క 
అధోమార్గమును, మూడవది ఊర్ట్వ మార్గమును, లేదా - సుషమ్నా మార్గమును 


నౌందర్య లహరి 


సూచించును. (ఈ మూడు స్థితులలోని శుక్రమునే వరుసగా - పాతాళ, మర్త్య, 
దేవలోకములలో ప్రవహించు గంగానది యైన - “భోగవతి, “మందాకిని, 
“వియద్గంగి లతో గూడా పోల్చుదురు.) 





గో _- ఇంద్రియము, “త్ర = 'రక్షణి, “స్థలనము' = జాటీపోవుట - 
అను అర్ధములను బట్టి *గో త్రస్థలని మనగా “ఇం|ద్రియని(గ్రహ శక్తి సడలుటి అను 
అర్థము వచ్చును. “మృషా” = “అసత్యము; “కృత్వా” = “చేసి అను అర్ధములను 
బట్టి - “మృషాకృత్వా' అనగా - “అసత్యమును చేసి అను అర్ధము వచ్చును. అప్పుడు 
“మృషాకృత్వాగో త్ర స్టలనము అనగా “ఇంద్రియ ని([గ్రహ శక్తిని సడలుటను అసత్యము 
చేసి అనగా “ఇంద్రియ నిగ్రహ శక్తిని పెంపొందింప చేసి అను అర్హమును 
గ్రహించవలెను. 


ఈ ఇంద్రియ ని(గ్రహ శక్తి పెరిగినపుడే ఉపాసకుడు కుండలినీ శక్తిని 
సుషుమ్నా మార్గము ద్వారా ఊర్జ్వగతి పట్టించి, ఆజ్ఞా చక్రము మీదుగా 
సహస్రారమునకు చేర్చగలడు. ఈ మార్గ మధ్యములో ఆజ్ఞాచక్రస్థానమునకు 
కుండిలినీ శక్తి వచ్చు స్టితిని తెలుపుటయే ఈ ప్రస్తుత శ్లోక అంతరార్థము. “మన్మథుడు 
నవ్వుటి అనగా - “అనుభూతి వికసించుటి అని (గ్రహించవలెను. 


అధోమార్గ గామి అయిన శుక్రమనే గంగ - కుండలినీ శక్తిగా సుషుమ్న 
ద్వారా ఊర్ద్వ గామినియై సహస్రారమును చేరీ, అక్కడ ఒంటరిగా ఉన్న శివునితో 
చేరినపుడు అర్ధనా రీశ్వరత్వమును చెందునని గూడా గ్రహించుట సందర్భశుద్దిగా 
నుండును. 

శిత శీ 
సంస్కృత శ్లోకము - 87 

హెమానీహంతవ్యం హెమగిరినివాసైక చతురౌ 
నిశాయాం నిద్రాణాం నిశి చరమభాగే చ విశదౌ 
పరం లక్షీప్రాత్రం (శియమతిసృజంతొ సమయినాం 
సరోజం త్వత్పాదౌ జనని జయత శ్విత్ర మిహ కిమ్‌. 


మ 





సౌందర్య లహరి 








అనువాద పద్యము 
చం. హిమగిరి నుండనౌొచు, నిశి నే సమయంబున నైన స్వచ్చమై 
సమయపు భళక్తులందటికి సంపదలిచ్చెడు నీదు పాదముల్‌ 
హియయున మాడుచున్‌ నిశికి నీల్దుచు, లక్ష్మీకి కొద్దివేళ వా 
సయునగు - పదృమున్‌ గెలుచు సాంతముగా నశ యేమి చిత్రమా. 
టీక 
(హే జననీ! = ఓ తల్లీ! పార్వతీ ! హిమగిరినివాస + ఏకచతురౌ = 
మంచుకొండ యందు నివసించుటలో బాగుగా అలవాటు, నైపుణ్యము గలవియు, 
నిశి = రాత్రియందును, చరమభాగేచ = రాత్రి చివరి సమయములందు గూడ, 
విశదే = ప్రకాశ వికాసము గలవియు, సమయినాం = సమయాచారపరులైన భక్తులకు, 
లేదా సమయాదేవిగా అమ్మవారిని ఆరాధించు భక్తులకు, శ్రియం = సంపదను, 
అతిసృజంతౌ = మిక్కుటముగా కలుగ జేయునవియును, అయిన, త్వత్‌పాదౌ = 
నీ పాదములు - హిమానీ హంతవ్యం = మంచుచే నశింపచేయదగినవియు, నిశాయాం 
= రాత్రియందు, నిద్రాణాం = నిద్రింనదియు, వరం = ఇష్టమైన, లత్ష్మీపా త్రం = 
లత్మీదేవి అధిష్టించుటకు పీఠమైన, సరోజం = తామరపద్మమును, జయతః = 
జయించుచున్నవి. ఇహ = ఈ విషయమునందు, కించిత్రం = ఏమి ఆశ్చర్యము ? 
తాత్పర్యము 
తల్లీ జగజ్జననీ ! నిత్యము వుంచుకొండ యందు నివసించుచు, 
సంచరింపగలవియు, రాత్రిపూట, రాత్రి చివరి భాగ సమయములలో గూడ ప్రకాశ 
వికాస అనుగ్రహము కలవి, సమయాచార పరులకు సిరిసంపదలను మిక్కుటముగా 
కలుగజేయునవియు, అయిన నీ అడుగులు (పాదములు) - మంచు మొత్తము 
చేత నశింప చేయతగినదియు, రాత్రివేళ ముడుచుకొని వుండునదియు, పగలు 
మాత్రమే లక్ష్మీదేవి అధిష్టించుటకు అనువైనదియు అగు - తామరపద్మమును 
జయించుచున్నవి. ఈ విషయములో అశ్చర్యపడవలసినది ఏమియు లేదు. 
వివరణము 
ఈ శ్లోకములో అమ్మవారి పాదముల అడుగు భాగములు వర్ణింప 


సౌందర్య లహరి 





బడుచున్నవి. సాధారణముగా పాదములను తామర పద్మములతో పోల్బుదురు. 
కాని, శంకర భగవత్సాదులకు అమ్మవారి పాదములను తామర పద్మములతో పోల్చుట 
అంతసరిగాదని ఏ లక్షణమునకు ఆ లక్షణమును విడివిడిగా పోల్చి మరీ నిర్ణయించిరి. 
అమ్మవారు పుట్టినది, తిరిగినది, పెరిగినది - హిమగిరి మీద. కనుక 
హిమగిరి మీద ఎంతగా మంచు ఉన్ననూ - బాగా అలవాటు పడిన అమ్మవారి 
పాదములను ఆ మంచు ఏమియు చేయలేదు. తామర పద్మములు మంచుకు ముఖము 
ముడుచుకుని వికాస ప్రకాశములను కోల్పోవును. కావున, ఈ సందర్భములో 
తామర పద్మముల కన్న అమ్మవారి పాదములే విశిష్టమైనవి. 
పక్షపాత రహితమైన పాదములు 
తన రెండు కన్నులలోనే సూర్యచంద్రులిరువురినీ గల అమ్మవారు 
సూర్యకిరణములకు చంద్ర కిరణములకు గల భేదమును పక్షపాత దృష్టితో గుర్తించి 
స్పందించదు. అందువలన రాత్రి పగలు అను భేదము లేక, సర్వకాల సర్వ అవస్టల 
యందును అమ్మవారి పాదములు ఒకే వికాసమును, ఒకే ప్రకాశమును కలిగి 
వుండును. కాని తామర పద్మములకు సూర్యుడున్నపుడు, సూర్యరశ్మిలోను 
మాత్రమే ముఖము విప్పారి వికసించును. చంద్రుడున్నప్తుడు గాని, చంద్రుని 
వెన్నెలలో గాని ముఖమును ముకుళించుకుని వికాస ప్రకాశములను కోల్పోవును. 
లక్ష్మీదేవి వీటియందు పగలు మాత్రమే వసించుటకు నోచుకొనిన ఇవి - పగటి వేళ 
మాత్రమే ముఖమును పైకెత్తుకొనును గాని రాత్రివేళ కాదు. ఈ సందర్భములో 
గూడా అమ్మవారి పాదములతో తామర పద్మములు పోటీకి నిలువలేక, ఓడిపోయినవి. 
అమ్మవారి పాదములు - బొమ్మల వంటివి, ఆకర్షణ కలిగిన ఆలంకారిక 
వస్తువుల వంటివి కావు. తన భక్తులకు, తనను నమ్ముకున్నవారికి అనుగ్రహముతో 
సిరిసంపదలను ్రసాదించగలవి. కాని, ఈ అనుగ్రహ ప్రదాన గుణములు - 
త్వరలోనే వాడిపోవు తామర పద్మముల కెక్కడిది ? ఈ విషయములో గూడా 
అమ్మవారిదే గెలుపు అని మనకు ఏ మాత్రము శంక కలుగకుండా శంకరులు 
నిర్జారించరి. 
అనగా - అమ్మవారి పాదయుగళము అన్ని విధములా కమలములను 
మించిన కమనీయమైన కాంతులు, రమణీయమైన సౌందర్యము గలవి అని ఈ శ్లోక 


సారాంశము. 
ఫాటి టి 


288 | సౌందర్య లహరి 


సంస్కృత శ్లోకము - 88 
పదం తే కీర్తీనాం [పపద మపదం దేవి విపదాం 
కథం నీతం సద్దిః కఠినకమరీ కర్పరతులాం 
కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా 
యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా. 
అనువాద పద్యము 

చం. యశముశన కాలయమ్ము గుచు, నా పదలంటని నీ పదమ్ములన్‌ 

పశుపతి పెండ్లివేళ దయవర్ణిలు చిత్తముతోడ నెట్లు తా 

ను శుభకరమ్ము లన్‌ గొతుచు నొక్కెద్భ షత్తున ? నెట్లు విజ్ఞు లా 

కుసుముసుకోములాం(ఘలకు కూర్చవు కర్పర సామ్య మందులో ? 

టీక 
(హే) దేవి! = ఓ దేవీ! పార్వతీ ! కీర్తనాం = యశస్సులకు, పదం = 
ఉనికిపట్టును, విపదాం = ఆపదలకు, అపదం = కానివోటును, (అగు) తే = నీ 
యొక్క, ప్రపదం = పాదముపై భాగము, సద్భిః = సత్కవులచేత కఠిన = గట్టిదైన, 
కమరీ = ఆడుతాబేలు యొక్క, కర్చర = వీపుపై డిప్పను, తులాం = పోలికను, 
కథం = ఏ విధముగా, నీతం = కొనిరాబడినది అనగా చెప్పబడినది ? దయామానేన 
= దయగల, మనసా = మనస్సు చేత, పురభిదా = త్రిపురహరుడైన శివునిచేత, 
ఉపయమనకాలే = వివాహ సమయమందు, పాణిభ్యాం = హస్తముల చేత, యత్‌ = 
ఏ నీ పాదము, ఆదాయ = పట్టుకోబడి, కథం వా = ఏ విధముగా, దృషది = 
సన్నికల్గునందు, న్యస్తం = వుంచ బడినదో! 
తాత్పర్యము 
అమ్మా ! జగజ్జననీ ! ఎల్ల సత్కీర్తులకు ఆలవాలమై, అన్ని ఆపదలకు 

ఇరవుగానిదైన ని పాదముల పై భాగమును సత్కవీంద్రులు - మిక్కిలి గట్టిగా నుండు 
ఆడు తాబేలు యొక్క వీపు పై డిప్పతో సరిపోల్చుటకు ఎట్లు ప్రయత్నించుచున్నారు? 
త్రిపుర హరుడైన శివుడు నిర్దయుడై వివాహ సమయమున సన్నికల్లు (పసుపు 
నూరుకొను పొత్రమునకు ఆధారము) మీద మెత్తని నీ పాదమును ఏ విధముగా 
ఉంచగలిగినాడు. 


సు 


సౌందర్య లహరి 








వివరణము 

ఈ శ్ఞాకములో అమ్మవారి ప్రపదములు అనగా ఉబ్బెత్తుగా నుండు 
పాదముల పై భాగములను గూర్చి చెప్పబడుచున్నది. సాధారణముగా ఎక్కువ మంది 
కవీశ్వరులు ఆడువారి ప్రపదములను ఆడు తాబేటి వీపుడిప్పతో పోల్చుదురు. చిప్పవలె 
వుండు తాబేలు వీపు చాలా గట్టిగా నుండును. ఆపద వచ్చు సమయములలో తాబేలు 
తన నాలుగు కాళ్ళను మెడతోడి ముఖమును ఆడిప్పలోనికి ముడుచుకుని 
దాచుకొనును. అప్పుడు ఆ తాబేలు చూచుటకు ఇనుముతో చేసిన ఒక అర్ధగోళము 
వలె వుండును. గట్టి కడ్డీతో ఆ డిప్పను కొట్టినను పగులనంత గట్టిగా నుండును. 
ఆడువారి పాదములు - అందులోను అమ్మవారి పాదములు చిగురుటాకుల వలె 
పువ్వులవలె, మెత్తగా నుండును. అట్టి మెత్తని పాదములను కఠినమైన తాబేలు వీపు 
డిప్పలతో పోల్చుట శంకరులకు నచ్చలేదు. సత్కవీశ్వరులై గూడా నునుపుదనమును 
వట్రుతలమును చూచిరే గాని - దృఢమైన మొరటుదనము విషయమును 

పట్టించుకొనక పోవుట చిత్రమే అనిపించినది. 
పసుపు నూరుకొను పొత్రవునకు ఆధారమైన సన్నికల్లు అతి 
దృఢముగాను, గగ్గులు గగ్గులు గాను వుండును. అట్టిదానిపై త్రిపురములను 
సంహరించిన పరాక్రమ పటిమ గల శివుడు తన వివాహ వేళలో అమ్మవారి సుతి 
మెత్తని పాదములను పట్టీ, దయాదూరుడై ఏ విధముగా నుంచెనో గదా! - అని 

శంకరుల హృదయము ద్రవించినది. 

అనగా, అమ్మవారి పాదములు - అంత సుతివెత్త నివి, అంత 
సుకుమారమైనవి అని, వాటిని తాబేలు వీపుతో పోల్చుట సరిగాదని, శివుడు వాటిని 
సన్నికల్గుపై ఉంచుట గూడా మొరటుపనియే అని - శంకరులు ఈ శ్లోకములో 


చెప్పదలచి ర 
శత 8 





సౌందర్య లహరి 





సంస్కృత శ్లోకము - 89 
నఖె ర్నాక స్త్రీణాం కరకమల సంకోచశశిభిః 
స్తరూణాం దివ్యానాం సహతఇవ తే చత్చిచరణౌ 


. 


ఫలాని స్వస్ట్రేభ్యః కిసలయ కరాగేణ దదతాం 
దరి|దేభ్యో భద్రాం శ్రియ మనిశ మహ్నాయ దదతెౌ. 
అనువాద పద్యము 

ము. సిరులన్‌ బీదల కిచ్చుచున్‌, సురఫురస్తీ హస్త వద్మయులగ్‌ 

స్థిర సంకోచము జోయ జం[దనఖిముల్‌ బీపించు నీ పాదముల్‌ 

సురవాంఛల్‌ తనుదీర్భగా చిగురులే శుద్ధ (పహస్తమ్ము లై 

పరమో కల్ప తరు (పభిన్‌ గనుచు నుప్రత్యర్థిగా నభ్వుగా. 

టీక 
(హే) చండీ! = ఓ దుర్గాదేవీ! కిసలయ = చిగురుటాకులు అను, కరా గ్రేణ 
= హస్తముల యొక్క కొనలవేత, స్వ'స్ట్రే భ్యః = స్వర్గలోకములో నుండు, దేవతల 
కొకు, ఫలాని = కోరిన వాటిని, దదతాం = ఇచ్చునట్టి, దివ్యానాం = స్వర్గ 
మందున్న, తరూణాం = కల్పవృక్షములను, దరి[ద్రేభ్యః = దీనజనుల కొజకు, భద్రాం 
= మంగళకరమైన, శ్రియం = సంపదను, ఆనిశం = ఎల్లప్పుడు, అహ్నాయ = వెంట 
వెంటనే, దదతౌ = ఇచ్చుచున్నట్టి, తే= నీ యొక్క, చరణే = పాదములు, నాక స్త్రీణాం 
= స్వర్గలోకపు (స్త్రీల యొక్క, కరకమల = హస్తము అను పద్మముల యొక్క, 
సంకోచ = ముకులించుట యందు, శశిభిః = చంద్రుని పోలినదైన, నఖైః = గోళ్ళ 
చేత, హసతః ఇవ = నవ్వుచున్నవి వలె ఉన్నవి. 
తొత్పర్యము 
అమ్మా! చండీ ! జగజ్జననీ ! సకల సంపదలతో తులతూగుచూ నుండు 

దేవతల కోరికలను మాత్రమే కోరికలను తమ చిగురుటాకులు అను హస్తముల 
చేత తీర్చు కల్ప వృక్షములను చూచి - దీన దరిద్ర జనులకు శుభప్రదమైన అధిక 
సిరిసంపదలను ఎప్పటికప్పుడు, వెంట వెంటనే ఒనగూర్చుచుండు నీ పాదములు - 
శచీదేవి మొదలైన దేవతా స్త్రీల యొక్క చేతులనే పద్మములను ముకుళింప చేయు 
గోళ్ళు అను చంద్రుల చేత - పరిహసించుచున్నట్లున్నవి. 


సౌందర్య లహరి 





వివరణము 

ఈ శ్లోకములో అమ్మవారి పాదములు, వాటి నఖములను (గోళ్ళను) 
గూల్చీ చెప్పబడుచున్నది. సాధారణముగా కల్పవృక్షము కోర్కెలను తీర్చునని 
అందురు. కాని, ఆ కల్పవృక్షము స్వర్గలోకములో నున్నది ! కావున, దాని 
ఉపయోగము స్వర్గలోకవాసులకే ! - కాని, స్వర్గలోక వాసులందటూ సుసంపన్నులే! 
సంపదలతో తులతూగువారే ! - అట్టివారికి ఇవ్వవలసినవి ఏముండును ? కాని, 
అమ్మవారి పాదములను నమ్ముకున్న దేవ, మానవాది ముల్లోకవాసులకు, దీన, 
దరిద్ర, భక్తజనులందటికీ పక్షపాతము లేకుండా శుభప్రదమైన సిరిసంపదలను 
అమ్మవారు (ప్రసాదించును. కాబట్టి - జరగవలసిన చోట అవసరమైన వారికి 
ఉపయోగము జరుగనది - అమ్మవారి పాదను గ్రహము వలన కాని, కల్పవృక్షపు 
చిగురుటాకు హస్తముల వలన కాదు - అని శంకరుల విశ్లేషణ. 

అమ్మవారి పాదములే అంతటి అనుగ్రహ గుణమును కలిగి, కల్పవృక్షపు 
చిగురుటాకుల మృదుత్వమును మించిన మృదుత్వము కలిగి అందముగా అలరారు 
చుండగా - ఇక ఆ పాదముల గోళ్ళు ఎట్టుండునో గూడా ఈ శ్లోకములో శంకరులు 
చిత్రముగా తెలిపిరి. 

దేవతా (స్త్రీలు గూడా అమ్మవారి పాదములను పూజించి తవు 
అభీష్టములను తీర్చుకొందురు. శచీ దేవి మొదలగు దేవతా (స్త్రీలు ఆ విధముగా 
తమ హస్తములతో అమ్మవారి పాదములను పూజించునపుడు - తమ హస్తములు 
పద్మముల వలె సౌందర్య వికాసములను కలిగి వున్నవను భావన వారిలో కలిగి ఏదో 
కొంత మేరకు వారిలో గర్భము పొడసూపు నవకాశము కలదట ! అట్టి గర్వ భావన 
కలిగిన మరుక్షణిములోనే వారి హస్తములు ముకుళించుకుని, అటుపైన గర్వభంగమై 
- వారి ముఖములు గూడా ముడుచకు పోవునట ! అప్పుడు - “ఇట్లు జరుగుటకు 
కారణము ఏమై వుండునా” అని అమ్మవారి పాద పూజలో నున్న దేవతా (స్త్రీలు 
ఆలోచనలో పడుదురుట! అప్పుడు - ఎదురుగా అమ్మవారి పాదనఖములు వారిని, 
వారి హస్తములను చూచి నవ్వులు వెదజల్లుచున్న ట్లు కనబడునట ! బహుళః 
చం ద్రరేఖలను మించెడి అందచందములు గల ఈ అమ్మవా 8 పాదనఖములు - వెన్నల 


సౌందర్య లహరి 








వికాసమును మించెడి వికాసము గల నవ్వులను వెదజల్లీ ఉండవచ్చును. అప్పుడు 
ఆనవ్వుల వెన్నెల తమ హస్తములనెడి పద్మములను ముకుళింప చేసి వుండవచ్చునని 
సమాధానపడి, దర్పము వీడి - అమ్మవారి పాదములకు తమభక్తి ప్రపత్తులను 
సమర్పించుకొందురట ! 

పైన విపులముగా చెప్పిన విషయమును ఆది శంకరులు ఈ శ్లోకములో 
సూత్రప్రాయముగా తెలియపరచిరి. కోర్కెలను తీర్చుటలో కల్పవృక్షము కంటె 
మిన్నగా నుండు అమ్మవారి పాదములు - వికాస ప్రకాశములో దేవతా స్త్రీ 
హస్తములను మించు అందమైన గోళ్ళను కలిగి విరాజిల్లుచుండునని ఈ శ్లోక 


సారాంశము. 
తిథి 


సంస్కృత శ్లోకము - 90 
దదానే దీనేభ్యః శ్రియమనిశ మాశానుసద్భశీ 
మమందం సౌందర్య [పప్రకర మకరందం వికిరతి 
తవాస్మిన్‌ మందార స్తబక సుభగే యాతు చరణే 
నిమజ్ఞ త్మజ్జీవః కరణ చరతై ష్టట్బరణతామ్‌. 
అనువాద పద్యము 
ఉ. దీనుల కోర్కెకున్‌ తగిన తీరున నిత్యము సంపదిచ్చుచున్‌, 
సోనలు బిందు నందముగు సూనమరందము చిందుచుండి, నం 
తనపు వుప్ప గుచ్చముకు తాద్భశమౌ భవదీయ పాదముం 
దేను పడిం[దదియమ్మల వసింతును షట్స దమౌచు బార్వతీ. 
టీక 
(హె జగజ్జననీ!) దీనేభ్యః = దరిద్రుల కొటికు, శ్రియం = సిరిసంపదలను, 
అనిశం = ఎల్లప్పుడు, ఆశానుసదృశీం = కోర్కెలకు తగిన దానిని, దదానే = 
ఇచ్చుచున్నదియు, అమందం = అధికమైన, సౌందర్య = అందము యొక్క, ప్రకర 
. = అన్ని గుణములు అను, మకరందం = తేనెను, వికిరతి = వెదజుల్లునదియు, మందార 
స్తబకశుభగే = మందారము అను కల్పవృక్షము యొక్క పుష్పగుచ్చము వలె 


3 


సౌందర్య లహరి 293 | 





శోభాయమాన మైనదియు అగు, అస్మిన్‌ = ఈ (కనబడు) తవ = నీ యొక్క, 
చరణే = పాదమునందు -కరణచరణః = మనస్సు, పంచేంద్రియములతో కూడి 
ఆరు పాదములు గలవాడైన, ముత్‌జీవః = నేను అను జీవుడు, నివుజ్జన్‌ = 
మునుగుచున్నవాడై, షట్టరణతాం = ఆరు పాదములు గలదైన, భ్రమర భావమును, 
యాతు = పొందుగాక ! 
తాత్పర్యము 
తల్లీ! జగజ్జననీ! దీనజనులకు ఎల్లపుడు వారుకోర్కెలకు తగిన విధముగా 
సిరసింపదలను అను[గ్రహించునదియు, అధికమైన లావణ్య, సౌభాగ్యములు అను 
పూదేనియను చల్లుచున్నదియు, కల్పవృక్ష పుష్పగుచ్చము వలె అందమైనదియు, 
అగు నీ పాదపద్మమునందు - మనస్సుతో కూడిన పంచజ్ఞానేం ద్రియములు ఆటును 
పాదములుగా గలవాడనైన నేను మునుగుచు భ్రమర భావమున వసింతును గాక |! 
వివరణము 
ఈ శ్లోకము నందు అమ్మవారి పాద పద్మము గురించి చెప్పబడుచున్నది. 
అమ్మవారి పాద పద్మము ఎన్నో విధములైన అపురూప లక్షణములు, గుణములు 
గలది అనియు, ఆ పాద పద్మము నందే భ్రమరముగా వసించుచు పొందు ఆనందము 
కన్న వేరుగా ఇక ఏమి కావలెను అనియు శంకరుల అభిప్రాయము. ఈ అభిప్రాయము 
తనకు కలుగుటకు గల కారణములు ఈ శ్లోకములో చెప్పుచున్నారు. 
దీనస్థితిలో నున్న వారందరికీ పక్షపాతము లేకుండా వారి వారి 
అవసరములను బట్టి ఆవశ్యకతను బట్టి సిరిసంపదలను ఇచ్చి - వారి బాధలను, 
కష్టములను తీర్చు సల్టక్షణము గలది అమ్మవారి పాదపద్మము. శంకరులకు అమ్మవారి 
పాదమునకున్న ఈ గుణము మొట్ట మొదట నచ్చినది. 
అతి మధురముగాను, ఆహ్లాదకరముగాను, ఆరోగ్య ప్రదముగాను, పువ్వు 
- తొడిమల మధ్య తీపి అనుబంధమును చేకూర్చునది గాను వుండు పూదేనే వలెనె, 
లావణ్య గుణ విశేషములతో ఎంతో అందముగాను, దీనజన బాంధవ్యముతోను 
నుండు అమ్మవారి పాదమునకున్న గుణము శంకరులకు తరువాత నచ్చినది. 
కోర్కెలను తీర్చుననెడి ప్రతిష్టపొందిన కల్పవృక్షమును మించు అను గ్రహ 


సౌందర్య లహరి 





బలమును, ఆ వృక్ష పుష్పగుచ్చముల సోయగమును మించు సౌజన్య, సౌందర్య 
లక్షణములను పొంది వుండు అమ్మవారి పాదము యొక్క మూడవ గుణము 
శంకరులకు నచ్చినది. ఇంక తనకు కావలసినది ఏదియు లేదని శంకరులు అనుకొనిరి. 
వెంటనే అమ్మవారి పాద పద్మమునందు వసించుటకు తగిన లక్షణములు తనకు 
ఏమైనా వున్నవా అని |ప్రశ్నించుకొని - తాను గూడా దీనుడు, అమ్మవారి భక్తుడు, 
ఆమె అనుగ్రహము కోరువాడు, ఆమె పాద సాన్నిధ్యములో జీవితమును గడుపుటకు 
ఇష్టపడువాడు అయినందు వలన - “తన మనస్సు, పంచజ్ఞానేంద్రియములు కలసి 
మొత్తము ఆతీంటితో ఆజుకాళ్ళు గల తుమ్మెదగా తాను అమ్మవారి పాద పద్మము 
నందు వసించి ఆనంద యోగాను భూతిని పొందుదును గాకి అని నిశ్చయించు 
కొనిరి. 

“ఎవర్తికెనను అమ్మవారి పాదములే పరమగతి అయి ముక్తిని ప్రసాదించును” 


అని ఈ శ్లోక సారాంశము. 
66 


సంస్కృత శ్లోకము - 91 
పదన్యాస క్రీడా పరిచయమి వారబ్బు మనసః 


3 


స్థలంత స్తే ఖేలం భవనకలహంసా న జహతి 
అత స్తేషాం శిక్షాం సుభగమగిమంజీర రగిత 
చృలా దాచక్షాణం చరణ కమలం చారుచరితే. 
అనువాద పద్యము 
చం. అడుగులు నేయు క్రీడలను నా కలహంసలు నేర్వగోరి, తా 
యడుగులు జాజ్బుచున్‌ పడుచు నా విధి నీ దరిరాగ, నీవ్రు- నీ 
మడమకు రమ్యురత్నమయయ మండిత కింకిణులుండ - వాని స 
వ్వడుల నెపమ్ముతో తెలుపు పాదపుతీరులు తోచుచుండుగా. 
టీక 
(హే) చారుచరితే = సుందరమైన చరిత, నడతగలదేవీ ! పద = పాదముల 
యొక్క, న్యాస = ఉంచుట యందలి, క్రీడా = ఆటయందు, పరిచయం ఇవ = 


సౌందర్య లహరి 








శిక్షణవలె, ఆరబ్బమనసః = పొందగోరు మనస్సు గలవైన, భవన కలహంసాః = రాజు 
భవనము నందు పోషింసబడిన రాజహంసలు, స్టలంతః = జాణుచున్న నడక గలవై, 
తే= నీయొక్క, ఖీలం = విలాసగమనమును, నజహతి = వదలుట లేదు, అతః = 
ఇందువలన, చరణకమలం = నీ పాదపద్మము, సుభగ = సుందరమైన, మణిమంజీర 
= మణులతో గూడిన అందియ యొక్క, రణిత + ఛలాత్‌ = సవ్వడుల యొక్క 
నెపము వలన, తేషాం = ఆ కలహంసలకు, శిక్షాం = నడకకు సంబంధించిన శిక్షణ 
గఅపుటకు, ఆచక్షాణం ఇవ = వచించుచున్నది, లేదా - నేర్పుచున్నది వేలె వున్నది. 
తాత్పర్యము 
ఓ చారుచరితా! అందమైన నీ పాద విన్యాస, క్రీడాభ్యాసమును, తామునూ 
పొందగోరినవైన నీ పెంపుడు రాజహంసలు తొట్రుపాటు చెందుచూ, నీ విలాస 
గమనమును వీడలేకున్నవి. అందువలన నీ పాదపద్మము - కెంపులు మొదలగు 
రత్నములు తాపిన అందియ చిరుసవ్వడులనెడి నెపముతో ఆ రాజహంసలకు విలాస 
గమన క్రీడా శిక్షణను నేర్చుచున్నట్లున్నది. 
వివరణము 
ఈ శ్లోకమునందు అమ్మవారి గమన విలాసమును, పాద విన్యాసమును 
గూల్చి చెప్పబడుచున్నది. అమ్మవారి చరితమే కాదు నడత, అంటే - వర్ణన, ప్రవర్తన 
గూడా సుందర బంధురముగా, మధుర మనోహరముగా నుండును. ముందు మన 
నడక సక్రమముగా ఉన్ననే గదా ఇతరులకు నేర్చగలుగునది. ముజ్జగములకు 
పరిపాలకురాలు, పతివ్రతా శిరోమణి అయిన అమ్మవారి చరిత, నడత, సుందరము. " 
నుండవా ? అమ్మవారు వేయు (ప్రతి అడుగు అందమైనదే - అందజీకనీ 
ఆనందమును కలుగ జేయునదియే ! 
హంసలకు నడక నేర్పించు అడుగులు 
నడుచుట ఎట్లో గూడ తెలియవలెను. అదియును ఒక కళయే! 
“మరాళీమందగమనా” - అని వ్యాసులవారు అమ్మవారికి ఒక నామమును (శ్రీ లలితా 
సహస్ర నామస్తోత్రములో చెప్పిరి. “ఆడుహంస నడక వంటి నడక తీరు గలది - 
అని ఈ నామమునకు అర్ధము. ప్రస్తుతము ఈ సౌందర్యలహరీ సోత్రములో 


సౌందర్య లహరి 








శంకరులు అమ్మవారి నడకలను ఆడుహంసల నడకలతో పోల్చలేదు. అమ్మవారి 
పదన్యాస విలాసమును చూచుటకు అమ్మవారి అంతఃపురములోనే తిరుగు 
ఆడురాజహంసలకు (ప్రతిదినము అవకాశము వచ్చుచుండును. ఆ అవకాశము 
వచ్చినపు డెల్ల అవి అమ్మవారు అడుగులు వేయు విధానమును - ముచ్చటపడి 
చూచుచుండునట! ఎంత చూచినను ఆమెనడకతీరు తమకు అభ్యాసమగుట లేదుట! 
నోరెత్తి ఆ పదన్యాస క్రీడను తమకూ నేర్చమని అడుగుటకు నోచని ఆ పెంపుడు 
రాయంచలు - ఆమెను విడువకుండా, ఆమె వెంటనే తిరుగుచూ, ఆమెనడకను 
అనుసరించుచున్నవట ! అనుకరించిన ఆ క్రీడ అబ్బకపోగా తొట్రుపాటుతో మధ్య 
మధ్యలో తప్పటడుగులు వేయుట, పడుట కూడా జరుగుచున్నదట ! వాటి 
నిస్సహాయతను, నిర్విరామ ఆసక్తిని చూచి అమ్మవారికి జాలి కలిగినదట ! తాను 
వేరుగా శిక్షణా తరగతులు పెట్టి నేర్చుట పద్దతి కాదని తన సహజమైన నడకలకే 
తన కాలి మణి మంజీరములు అందుకు అనుగుణమైన రవళులు చేయుచున్నవని 
పెకి అనిపించునట్లు నడిచి, ఆ రవళుల తీరుతోనే రాయంచలకు శిక్షణ ఇచ్చెనట | 
రాయంచలు గూడా మురొపెముగా నేర్చుకుని మురిసిపోయినవట. అప్పటి నుండియే 
వమురాళములకు వునోహరమైన పదన్యాస (క్రీడా విలాసము అబ్బినదట ! 
అటుతర్వాతనే కవులందుటు ఆడువారి నడకలను హంసనడ కలతో 
పోల్చుచున్నారేమో' - అన్నట్టుగా శంకరులు ఈ శ్లోకములో అమ్మవారి నడకలను 
వర్ణించరి. 
గూఢార్థము 

ఉచ్చ్వాస నిశ్వాసలతో జరుగు శ్వాసప్రక్రియకు “హంసి ఒక సంకేతము. 
ఈ శ్వాస గమనమును బట్టి జీవి ఆరోగ్యము గూడా మారుచుండునని చెప్పవచ్చును. 
శ్వాస నెమ్మదిగా జరుగుట ప్రాణాయామ ప్రక్రియకు ప్రధాన నియమము. ఈ 
విషయము తెలిసి ప్రాణాయామముతో పరమ లక్యమును సాధించిన వారిని “హంస 
లందురు. నైపుణ్యముతో ఆ హంస స్థితికి చేరిన వారిలో ఉత్తములను 'పరమహంసి 
లందురు. శ్వాస నెమ్మదిగా ప్రశాంతముగా, నిలకడగా జరగవలెనను విషయము 
అమ్మవారికి తెలుసునని వ్యాసుల వారు “'మరాళీమందగమనా” అని శ్వాస పరముగా 
, అమ్మవారికి ఆ నామమును చెప్పిరి. ఈ “మరాళీమందగమనా? విషయమును 


సౌందర్య లహరి 297 | 





తెలుసుకొనగోరు వారు, నేర్చుకొనదలచిన వారే - శంకరులు ఈ శ్లోకములో తెలిపిన 
- పెంపుడు రాయంచలు. ఈ హంసలు అమ్మవారిని విడవకుండా (అనగా - 
అమ్మవారి ఉపసానను విడవకుండా) అమ్మవారి పథములోనే (అనగా - సుషుమ్నా 
మార్గములోనే) చరించుచూ (అనగా - అనుష్టానము కొనసాగించుచూ) పరమ 
లక్ష్యమును (అనగా - అమ్మవారితో సాయుజ్యస్టితిన్సి పొందుచున్నారను 
అంతరార్థము గూడా సూచన ప్రాయముగా ఈ శ్లోకములో గలదు. 

అతిథి 


సంస్కృత శ్లోకము - 92 
గతా స్తే మంచత్వం [దుహిణహరిరు దేశ్వర భృతః 
శివ స్వచ్భచ్భాయా కపట ఘటిత |పచ్చదపటః 
త్వదీయానాం భాసాం [పతిఫలన రాగారుణతయా 
శరీరీ శృంగారోరస ఇవ దృశాం దోగ్డి కుతుకమ్‌. 
అనువాద పద్యము 

మ. భవదీయంబగు ఖట్వ మా హరిహర (బహ్మేశ్వరుల్‌ కాగ, నీ 

శివుడున్‌ స్వచ్చఫుఛాయనన్‌ నెపముతో చితించగా దుప్ప టిన్‌, 

భవదీయ ప్రభ వానిపైన (పతిజింబ (భాంతి తోచంగ, క 

ధ్థవ కానందమొసంగు రాగమయి - శృంగారమ్ము తోపించుగా. 

టీక 
(హే జగజ్జననీ 1) తే = నీ యొక్క, మంచత్వం = మంచము యొక్క, 

రూపముగా అగుటకు, ద్రుహిణ = బ్రహ్మ, హరి = విష్ణువు, రుద్ర = రుద్రుడు, 
ఈశ్వర = ఈశ్వరుడు, భృతః = భరించువారుగా ఈ నలుగురు, గతాః = పొందిన 
వారై, శివః = సదాశివతత్త్వము, స్వచ్చచ్చాయా = నిర్మలమైన కాంతి అను, ఘటిత 
= కూడబడిన, కపట = నెపము గల, ప్రచ్చద పటస్సన్‌ = కప్పుకొను దుప్పటియ్లై, 
త్వదీయానాం = నీకు సంబంధించిన వారైన, భాసాం = కాంతుల యొక్క, ప్రతిఫలన 
జ ప్రతిఫలించుటచే, రాగ= ఏ ఎట్టిదనము సంక్రమించినదో దానినే, అరుణతయా 
= రక్తవర్ణమగుటచే, శరీరీ = భౌతికమైన రూపు పొందినదై, శృంగార రస ఇవ = 
శృంగార రసము వలె, దృశాం = ని యొక్క వీక్షణములకు, కుతుకం = 
ఆనందమును, దోగ్షి= పీదుకుచున్నాడు, అనగా - కలీగించుచున్నాడు. 


మ 





సౌందర్య లహరి 





తాత్పర్యము 

తల్లీ ! జగజ్జననీ ! బ్రహ్మ, విష్ణు రుద్ర, ఈశ్వరులు నలుగురు నీవు 
అధిష్టించు మంచము యొక్క నాలుగు కోడుల రూపమున నున్నారు. సదాశివుడు 
తన స్వచ్ళమైన తెల్లని కాంతిచే అను నెపముతో ఆ మంచము పై కప్పు దుప్పటి అగుచు, 
ఎజ్జిని నీమేని కాంతులు తనపై ప్రతిఫలించుట వలన తానును పూర్తిగా ఎజ్జగా మారి, 
మూర్తీ భవించిన శృంగార రసము వలె నయనములకు ఆనందమును ఇచ్చుచున్నాడు. 

వివరణము 

ఈ శ్లోకము నందు అమ్మవారు పడుకొను వుంచమును గూటల్చ్ఫీ 
చెప్పబడుచున్నది. ఈ శ్లోకములో (శ్రీ విద్యకు కుండలినీ యోగమునకు 
సంబంధించిన విషయములు గలవు. ఈ విషయములలో కొన్ని ఇంతకు పూర్వము 
వచ్చిన “సుధాసింధోర్మధ్యే.... శివాకారేమంచే.... చిదానందలహరి - అన్న 8వ 
శ్లోక వివరణలో వచ్చినవి. అమ్మవారు పడుకొను మంచమునకు బ్రహ్మ, విష్ణు, 
రుద్ర, ఈశ్వరులు నలుగురు నాలుగు కోళ్ళని, ఆ మంచముపై కప్పు దుప్పటి 
సదాశివుడని నీ ఎట్టని కాంతి ప్రతిఫలించి తానును ఎట్టబడి ఆ సదాశివుడు 
శృంగారరసము వలె నున్నాడని - ఈ శ్లోక బాహ్యర్ధము. ఇక అంతరార్థము. 
మంచము సంగతి 

“నాలుగు కోళ్ళ మంచము? అనగానే మనము ఎయుగున్న మంచము (00 
వలె నుండు ననుకొనుట సహజము. ఇది సరిగాదు. ఇది సంకేత భాష కుండలినీ 
శక్తి వెన్నెముకలో ని సుషుమ్నద్వారా ఊర గతిని పొందుచున్నప్పుడు - మూలాధార, 
స్వా ధిష్టానమలకు సంబంధించిన బ్రహ్మ గ్రంథి (Brain of Instincts and desires), 
మణిపూర, అనాహత చ(క్రములకు సంబంధించిన విష్ణుగ్రంథి (Brain of emotions 
and affections), వశుద్ది, ఆజ్ఞా చక్రములకు సంబంధించిన రుద్రగ్రంథి (Brain fo 
Intellect and wisdom), లలాటమునకు, శిరోమధ్య భాగమునకు సంబంధించిన 
ఈశ్వర స్థానమును - అధిగమించును. అనగా, సుషుమ్నా మార్గములో ఇవి మైలు 
రాళ్ళ వంటివి (Cardinal Points). (రైల్వే పరిభాషలో చెప్పుకొనవలెనన్నచో ఇవి 
ముఖ్య మైన స్టషన్హ వంటివి ఈ నాలుగింటిని నాలుగు మంచపు కోళ్ళుగా సూచించిరి. 


సౌందర్య లహరి 








ఇక మన శీర్ణములోని సహస్రార మందుండు సదాశివుని - మంచము మీది తల్పము 
(లేదా - మంచముపై కప్పు దుప్పటి) గా సూవించిరి. పంచభూతములను - (పృథివి, 
ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము), పంచకోశములను (అన్నమయ, 
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు) - ఈ మంచము 
నాలుగు కోళ్ళు, పైన గల తల్పములుగా సంకేతించినట్లుగా గూడా 
చెప్పుకొనవచ్చును. 
అమ్మవారికి “పంచకృత్యపరాయణా” అని ఒక నామము గలదు. సృష్టి 
స్టితి లయ, తిరోధాన, అనుగ్రహములే ఈపంచకృత్యములు. అమ్మవారి అనుజ్ఞ 
మేరకు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు వరుసగా ఈ పంచకృత్యములను 
నిర్వహించుదురు. కావున వీరిని “అధికార పురుషులు అందురు. అమ్మవారు 
విశ్వ సంస్థకు యజమానురాలు అయినచో ఆ సంస్థలో పనిచేయు ఒక్కొక్క విభాగపు 
అధ్యక్షులే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులుగా 'సమన్వయపరచుకొని 
అర్ధము చేసుకొనవలెను. 
నాలుగు కోళ్ళవలె బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులుండగా, ఆ మంచముపై 
దుప్పటిగా సదాశివుడు స్వచ్చమైన తెల్లని కాంతి రూపములో ఉండును. అమ్మవారు 
తల్పముపై చేరుట తోడనే అమ్మవారి అరుణారుణ వర్ణకాంతులు ్రతిఫలించి ఆ 
పానుపును సూచించు సదాశివుడు గూడా ఎజ్జగా కనబడునట ! ఆ స్థితిలో 
అమ్మవారికి, అయ్యవారికి అభేదము. దీనినే 'సహస్రారేరమ్యే సహరహసి పత్యా 
విహరసే అని శంకరులు 9వ శ్లోకములో చెప్పిరి. (9వ శ్లోక వివరణము చూడుడు. 
అరుణ వర్ణము శృంగార రసమునకు సంకేతము. అరుణ వర్ణ కాంతిలో కనబడు 
సదాశివుడు మూర్తీభవించిన శృంగార రసమువలె నున్నాడని ఈ శ్లోకము 
తెలుపుచున్నది. 
బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు సదాశివుని (పరమేశ్వరుని యొక్క 
అను[గ్రహమును అనుసరించి తమ కార్యములను నిర్వర్హించుదురు. కాబట్టి, వారిని 
సదాశివుడు మంచము క్రిందుగా నుండు కోళ్ళతో పోల్ఫీరి. అమ్మవారు తల్పము 
పె పడుకొని యోగనిద్రలో అద్వైతానందానుభూతిని పొందునుగాబట్టి, భర్తయైన 
సదాశివుని ఆ మంచమునకు తల్పముతో పోల్చిర. ప్రకృతీ పురుషులను సూచించు 
పార్వతీ పరమేశ్వరుల సంయోగ ఫలానంద సిద్దిగా ఆ అనుభూతిని సూచించుటచే 
పరమేశ్వరుని మూర్తీభవించిన శృంగార రసముగా పోల్చిర. 
అతిథి 


సౌందర్య లహరి 








సంస్కృత శ్లోకము - 93 
అరాళా కేశేషు ప్రకృత సరళా మందహసితే 
శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే 
భృశం తన్వీ మధ్యే పృథురురసిజారో హవిషయే 
జగత్రాతుం శంభో రయతి కరుణా కాచిదరుణా. 
అనువాద పద్యము 
చం. చికురములందు వంకరయి, చిర్నగవందున సౌకుమార్యమై, 
సకరుణయ్లై, శిరీపసుమసామ్యవు చిత్తమునై, దృ షత్సమా 
న కఠిన వక్షమై, శడుముశల్లినదై, పిటుదుల్‌ విశాలమై, 
సకలము రాగమై తనరు శాంభవరూపము [బోచు లోకముల్‌. 


టీక. 


(హే జగజ్జననీ ) కేశేషు = కురులందు, అరాళా = వంకరయైనదియు, 
మందహసితే = మెల్లని నవ్వునందు, (ప్రకృతి సరళా = స్వభావము చేతనే 
బుజువర్తనము, సౌజన్యము గలదియు, చిత్తే = మనస్సునందు, శిరీష + ఆభా = 
దిరొసెన పూవు వంటి మెత్తని స్వభావము గలదియు, కుచతటే = వక్షస్థలము, దృషత్‌ 
+ ఉపలశోభా = సన్నికల్లు పొత్రమువంటి బలుపుగలదియు, ఉరసిజ = స్తనముల 
విషయమునందును, ఆరోహ = పిజుదుల విషయమునందును, పృథుః = 
స్టూలమైనదియు, శంభోః = సదాశివుని యొక్క, కాచిత్‌ = వర్ణనాతీతమైన, అరుణా 
= “అరుణ” అనుశక్తి కరుణా = దయాస్వరూపము గలది, జగత్‌ = ప్రపంచమును, 
త్రాతుం = రక్షించుటకు, జయతి = సర్వోత్కర్షతో వర్తించుచున్నది. 

తాత్పర్యము 

తల్లీ | జగజ్జననీ ! తలకురులయందు వంకరయైనది, లేత నవ్వునందు 
స్వభావము చేతనే చక్కనిదియు, మనస్సునందు దిరిసెన పువ్వువలె మెత్తదనము 
గలదియు, వక్షములు సన్నికల్లు పొత్రము వలె బలుపుదనము గలదియు, 
నడుమునందు మిగుల సన్నదనము గలదియు, వక్షస్టలము వద్దను పిటుదుల వద్దను 
విశాలత్వము గలదియు, ఈ విధముగా నుండునని చెప్పనలవి కానిదియు, శంభుని 


ళు 


సౌందర్య లహారి 301 | 





కరుణారూపమైన “అరుణి అనుశక్తి - జగద్రక్ష నిపుణయై సర్వోత్కర్షతో 
విరాబిల్లుచున్నది. 
వివరణము 

“గతైర్మాణిక్యత్వం...” అన్న 42వ శ్లోకము నుండి గత 91వ శ్లోకమైన 
“పదన్యాస క్రీడా... చారుచరితే వరకు కిరీటము మొదలు గమన, పదన్యాసముల 
వరకు వరుసలో అమ్మవారిని వర్ణించి, చివరకు అమ్మవారు శయనించు శయ్యను 
గూడా 92వ శ్లోకములో వర్ణించి, మరల ఒక్కసారి తాను దర్శించి వర్ణించిన 
అమ్మవారిని - ఆ శీర్ష పాదాంతము చూసి మొత్తము రూపమును మరల ఈ 93వ 
శ్లోకము నందు వర్ణించిరి. 

“వంకరదనము' సాధారణముగా మంచిది కాదని, మంచి లక్షణము గాదని 
అనుకొందుము. కాని, అమ్మవారి కురులకు వంకరదనముండ అందమును 
పెంచినవి. అనగా, అమ్మవారి కురులు - వంకరదనమునకు మంచి ఉపయోగమును 
కలుగ చేసిన వన్నమాట ! కురులలో వంకరదనమనుటలో ఇంక ఇతర విషయములలో 
ఆ వంకర దనము లేదను సూచనను గూడా గమనించవలెను. నల్లగాను, వత్తుగాను, 
వంకరగాను నుండు కురులు తలకట్టుకు శోభనిచ్చును. 
నవ్వు మెల్లన - మనసు చల్లన 

అందము ఒక శక్తి ఐనచో - ఆ శక్తికి నవ్వు ఖడ్గము వంటిది. (362301 

a power and smile is its sword) అందువలన నవ్వని ముఖము కన్న నవ్వు చున్న 
ముఖము తప్పక అందముగా నుండును. కొన్ని క్లిష్టపరిస్థితులలోను, జరగవని 
అనుకొన్న పనులను జరుగున ట్లు చేయుటలోను, తెలియని తనమును 
కప్పిపుచ్చుటలోను, కలుపు గోలు దనమును, మంచిదనమును తెలియ పరచుటలోను 
- నవ్వు చాలా ఉపకరించును. కాని, ఆ నవ్వు వికృతముగాను, వికారముగాను, 
ఎబ్బెట్టుగాను, ఉద్భతముగాను ఉండరాదు. *“మందస్మితము అనగా - మెల్లిగా, 
పరిమితముగా నుండు చిరునవ్వు అన్ని విధములుగాను మంచిది. అట్టి నవ్వు - 
మనిషి యొక్క సహజమైన సాత్త్విక, సరళ స్వభావమును తెలియ జేయును. 
అమ్మవారి నవ్వు ఆ విధముగా నుండునట. ! 


సౌందర్య లహరి 








మందస్మితమునకు మెత్తని మనసు నేపథ్యమువలె ఉండుట బంగారమునకు 
తావి అబ్బినట్లగును. మొరటు మనసున్నవారి మీద స్మతము కృత్రిమముగానే 
వుండును. వికృతమైన నవ్వునవ్వెడి వారి మనస్సు మెత్తగా నుండు ననుకొనలేము. 
అందువలన “మందస్మితము - మెత్తని మనసే? - ఆదర్శవంతమైన దాంపత్యము. 
అమ్మవారి నవ్వు మెల్లన, మనసు చల్లన - అందువల్లనే ఆమె సన్నిధి తియ్యన. దిరిసెన 
పువ్వును మించిన విమలత్వము, కోమలత్వముతో అమ్మవారి మనస్సు ఉండునట! 
సమపీన ఘనస్తనములు 

ఆడువారికి సమపీన ఘనస్తనములు సౌష్టవవును సౌంద ర్యమును 
"పెంపొందించును. స్తనముల యొక్క - ఈ “సమ్‌”, “ఏను, “'ఘని లక్షణములు ఏ 
మాత్రము వికటించినను సౌందర్యాకర్షణలు తగ్గును. అమ్మవారి స్తనములు ఈ 
మూడు లక్షణములను చక్కని అనుపాతములో కలిగి వుండునట ! ఈ శ్లొకములో 
ఆ స్తన మండల - పీన ఘన లక్షణములను - సన్నికల్లు పొ త్రముతో పోల్చి చెప్పిరి. 
నాజూకైన నడుము 

సన్నని తిన్నని నడుము శరీరాకృతికి శోభను సౌందర్యమును పెంచును. 
మిగిలిన శరీరావయవములన్నియు సాముద్రిక లక్షణములకు సరిపోవునట్టుండి, 
బాన పొట్టతో పెద్ద నడుమున్నచో వికృతముగానే వుండును. సరిపోయినట్లున్న 
వనుకొన్న మిగిలిన శరీరావయవముల అందము ఈ బానపొట్టతో దిగజాటును. 
ఆడువారికి అన్ని విధములా సన్నని నడుమే సుకుమారత్వమును, సౌభాగ్యత్వమును 
చేకూర్చును. అమ్మవారి నడుము - పైన వుండు ఘనస్తనములకు క్రింద నుండు 
విదమైన పిటుదులకు; అట్లే, నాభి పైన ఊర్జ్వలోకములకు - నాభిక్రింది 
అధోలో కములకు - చక్కని సంధానమును, సమతౌల్యమును సూచించు విధముగా 
నుండును. 

ముందు వైపు నుండు స్తనములు వెనుక వెపు నుండు పిటుదులు స్త్రీలకు 
స్టూలముగా నుండవలెను. ఇవి సూక్మముగా నుండి, మిగిలిన అవయవములు 
స్టూలముగా నున్నచో అందము తగ్గును. తలకట్టు, చనుకట్టు, మొలకట్టు - ఈ 
మూడూ ఉన్న తీరును బట్టి ఆడువారికి అందము మారుచుండును. అమ్మవారి 
అవయవముల తీరు - ఉత్తమసాముద్రిక లక్షణములకు అనుగుణముగా నుండునని 


సౌందర్య లహరి 








చెప్పుకొనుట కన్న, ఉత్తమ సాము ద్రిక లక్షణములు అమ్మవారి అవయవముల తీరును 
అనుసరించి చెప్పబడిన వనుట ఎక్కువ సత్యము. 

పెన చెప్పిన ఉత్తమ సౌందర్య లక్షణములన్నియు నుండుట ఒక ఎత్తు, 
అంత చక్కని విగ్రహము (దేహము) నిండా కరుణ నిండి జగద్రక్షణకు ఆ కరుణ 
ఉపయోగపడుట ఒక ఎత్తు. జీవులను, జీవుల నమూనాలను ప్రళయ సమయము 
నందు గూడా చెక్కు చెదరక వుండునట్లు తన కడుపులో దాచుకుని రక్షించు 
సదాశివుని (ఎప్పుడునూ మంగళకర లక్షణమున్నవాడు) యొక్క “అరుణి అను 
ఒక శక్తి యొక్క కరుణాస్వరూపమే అమ్మవారు. అనగా - నిండుగా కరుణ నిండిన 
దివ్య మంగళ విగ్రహమే అమ్మవారు. అందులకే ఆమెను “అరుణాంకరుణా 


తరంగితాక్షీం...” అని ధ్యానించుట. 
చి ధి 


సంస్కృత శ్లోకము - 94 
కళంకః కస్తూరీ రజనికరబింబం జలమయం 
కళాభిః కర్పూరై ర్మరకతకరండం నిజిడితమ్‌ 
అత స్త్వద్మ్శోగేన ప్రతివిన మిదం రిక్తకుహరం 
విధి ర్ఫూయో భూయో నిజడయతి సూనం తవ కృతే. 
అనువాద పద్యము 
శా. అమ్మా మచ్చయు కస్తురె, జలమయంబైనట్టి యా చం(దబిం 
బమ్మే పచ్చలడబ్బి, యాతని కళావర్గమ్ము కర్పూర బా 
గమ్ముల్‌, నిత్యము నీవు వాడుకొనగన్‌ కల్పింపగా దాని, సాం 
తమ్ముశ్‌ [బహ్మయు నింఫుగాదె [ప్రలయాంతమ్మందునన్‌ పార్వతీ ! 
టీక 
(హే జగజ్జననీ 1) కలంకః = వుచ్చ, కస్తూరీ = కస్తూరి అగును. 
రజనికరబింబం = చంద్రబింబము, జలమయం = జలస్వరూపమైనది, కళాభి?ః = 
కళా స్వరూపములైన, కర్నూరైః = పచ్చకర్పూరపు ముక్కలతో, నిబిడితం = నిండంప 
బడినది అగు, మరకతకరండం = గరుడ పచ్చలచే నిర్మింపబడిన బరణియగును, 


మ 


Le 


304 సౌందర్య లహరి 





అతః = ఇందువలన, ఇదం = ఈ కనబడు చంద్రమండలము, ప్రతిదినం = 

దినదినమునందు, త్వత్‌భోగేన = నీవు ఉపయోగించుట చేత, రిక్తకుహరం = ఖాళీ 

అయిన లోపలి భాగము కలది, విధిః = బ్రహ్మ భూయః భూయః = మరల మరం, 

తవకృతౌ = నీ కొజికు, నిబిడయత = ఆయా వస్తువుల చేత నిండించు చున్నాడు. 

సూనం = నిశ్చయము. (“భరణి అను సంస్కృత పదమునకు “బరణి అనునది 

తెలుగు పదమగును. కాని, వాడుకలో దీనిని *బరిణ అనుచుందురు.) 
తాత్ప్సరము 

తల్లీ ! జగజ్జననీ ఆకాశములో కనబడు చంద్రమండలము - మరకత 
మణులచే చేయబడి, నువ్వు - కస్తూరి, కాటుక, పన్నీరు మొదలైన వస్తువులను 
ఉంచుకొను బరణియే ! చంద్రునిలో మచ్చవలె నల్లగా కనబడునది - కస్తూరి. ఆ 
చంద్రునిలోని జలతత్తము - నువ్వు జలకమాడుటకు ఉపయోగించు పన్నీరు. 
చంద్రుని కళలుగా భావించబడునవి - పచ్చకర్పూరపు ఖండములు. ఈ వస్తువులు 
ఆ బరణి నుండి నువ్వు ప్రతిదినము వాడు కొనుచుండుట వలన తరిగి పోవుటచే - 
నీ ఆజ్ఞను అనుసరించి నీ పాలనలో సృష్టిపనిచేయు బ్రహ్మ మరల ఆ వస్తువులను 
పూరించుచున్నాడు. (అనగా - అయి పోయినపు డెల్ల నింపుచున్నాడని అర్థము). 

వివరణము 

అమ్మవారి స్టూలవి[గ్రహ వర్ణన, పదన్యాస క్రీడ, శయనించు శయ్యలను 
వేరు వేరు శ్లోకములలో వర్ణించుట అయిన తరువాత ఒక్కసారి ఆ శీర్షపాదాంతము 
అమ్మవారి స్టూల విగ్రహమునంతను ఒకే శ్లోకములో వర్ణించి ప్రస్తుత శ్లోకములో - 
అమ్మవారు నిత్యము వాడుకను కసూరి, కాటుక, పచ్చకర్ఫూరవు ఖండములు 
గల బరణిగా చంద్రమండలమును సుందర బంధురముగా వేదార్ర సమన్వ యముగా 
వర్ణించిరి. 

“మనము ఆకాశము నందు చంద్రమండలమును చూచుచుందుము. అది 
చంద్రమండలమని భ్రమపడుచున్నాము గాని అది చంద్రమండలము కాదు. 
అమ్మవారు నిత్యము ఉపయోగించు కస్తూరి, కాటుక, పచ్చకర్ఫూరము మొదలగు 
ద్రవ్యములు ఉంచుకొను బరణి అని శంకరులు కవితా పరముగా చెప్పుచున్నారు. 


సౌందర్య లహరి 








“చంద్రమండలములో నల్లని మచ్చను చూచుచున్నాము గదా అది నల్లని 
మచ్చకాదా?? అని అడిగినచో - కాదు. అది అమ్మవారు నుదుటిపై తిలకమును 
ఉంచుకొనుటకు ఉపయోగించు మృగనాభి అనగా - కస్తూరి. (శ్రీ, లలితాసహస్ర 
నావుములలోని “ముఖ చంద్రకళంకాభ మృగనా భివిశేషకా” నామ వివరణ 
చదవవలెను). కస్తూరి నల్లగా నుండును గదా దానిని చూచి చంద్రునిలో మచ్చగా 
మనము భ్రమపడుచున్నాము అంతే !* అని శంకరుల సమాధానము. 

“జలతత్త్వముతో చంద్రుడు చల్లని మంచు కిరణములను వెదజల్లుచుండుట 
చూచుచున్నాము గదా!” - అని అడిగినచో - “అది జలము కాదు - అమ్మవారు 
ప్రతి దినము జలకమాడుటకు ఉపయోగించు పన్నీరు. ఆ పన్నీరు వుంచబడిన బరణి 
కాబట్టి - మంచు కిరణములుగా చంద్రుడు ఆ పన్నిటిని వెదజల్లుచున్నట్లు మనకు 
కనబడుచున్నది. అంతే ! అని శంకరుల సమాధానము. 

“మరి చంద్రుని కళలు చూచుచున్నాము గదా !* అని అడిగినచో - “శ! 
అవి చంద్రకళలు కాదు. అమ్మవారు తాంబూల చర్వణములోను, కాటుకలోను 
ఉపయోగించు పచ్చ కర్ఫూరపు ఖండములు. అంతే !*- అని శంకరుల 
సమాధానము. 

మరి ఆ కళలు పెరుగుచూ, తరుగుచూ వుండుట చంద్రకళలను సూచించు 
చున్నవి గదా” - అని అడిగినచో - అవి పెరుగుచూ తరుగుచుండుట వాస్తవమే 
కాని - అవి చంద్రకళలు మాత్రము గాదు. ఆ పచ్చకర్ఫూరపు ఖండములను 
అమ్మవారు నిత్యము వాడుకొనుచుండుట వలన తరిగి పోవుచుండును. మరల 
అమ్మవారి అనుజ్ఞ మేరకు సృష్టి పని చేయు బ్రహ్మ వాటిని ఎప్పటికప్పుడు 
పూరించుచుండును. ఈ పెరుగుదల తరుగుదలలు చూచి మనము చం ద్రకళలుగా 

అపోహపడుచున్నాము అంతే ! - అని శంకరుల సమాధానము. 

“బరణి అయినచో లోపల వస్తువులు బయటకు కనబడునా ? అని 
ప్రశ్నించినచో - “అది చెక్కతో గాని వెండి బంగారముల వంటి లోహములతో గాని 
తయారు చేయబడిన బరణి కాదు. స్వచ్చమైన మణులచే, నిర్మింపబడన బరిణె 
అందువలన లోని వస్తువులు గూడా బయటకు కనబడు నంతటి స్వచ్చత దానికి 


వుండును - అని శంకరుల సమాధానము. 


సౌందర్య లహరి 








అడిగిన ప్రతిదానికి సమాధానము చెప్పు శంకరులను ఇంక మనము ఏమి 
అడుగగలము ? ఈ విధముగా ఖగోళ విజ్ఞాన సంబంధమైన సమన్వయముగా చెప్పిన 


దానిని “వెదార్ట ప్రతి పాదనగా చెప్పుటి అందురు. 
ఈత ఈ 


సంస్కృత శ్లోకము - 95 
ఫురారాతే రంతః పురమసి తత స్వ చ్చరణయో 
స్పపర్యా మర్యాదా తరళకరణానా మసులభా 
తథా హ్యేతే నీతా శతమఖముఖా స్పెద్ది మతులాం 
తవ ద్వారోపాంత స్థితిభి రణి మాద్యాభి రమరాః 
అనువాద పద్యము 

శా. శెవాంతః ఫురమీవు నందువలనన్‌ శర్వాణి ! నీపాద సం 

సేవల్‌ దుర్లభమౌనుగా చపలమౌ చిత్తమ్ములౌ వారికిన్‌ 

దేవ ప్రాభవ వాసవాదులును నీ దివ్యాణిమాద్యష్టచి 

ద్భావమ్ముల్‌ కలుగంగ దృప్తిబడి నీ ద్వారమ్ములన్‌ దాటిరే. 

టీక 
(హె జగజ్జననీ 1) పుర + ఆరాతౌ = త్రిపుర హరుడైన శివుని యొక్క, 

అతఃపురః = అంతఃపురము, అనగా - పట్టమహిషి అసి = అగుచున్నావు, తతః = 
ఆ కారణము వలన, త్వత్‌ చరణయోః = నీ పాదముల యొక్క, సపర్యామర్యాదా 
= పూజాభాగ్యము, తరళకరణానాం = చపల చిత్తులకు, అసులభా = సులభమైనది 
కాదు, తథాహి = అది యుక్తమే అగును (ఎందువలన అనగా), ఏతే = ఈ, శత 
ముఖముఖాః = ఇంద్రాదులైన అమరాః = దేవతలు, తవ = నీ యొక్క, ద్వార + 
ఉపాంతస్థితిభిః = అంతఃపుర ద్వార సమీపము నందుండు, అణిమాదిభిఃసహి = 
అణిమ, గరిమా మొదలగు అష్టసద్దుల చేత, అతులాం = సాటిలేని, సిద్దిం = ఇష్టార్థ 
ఫలసిద్దిని, నీతాః = పొందిరి. 


x 


అమ్మా! జగజ్జననీ! నీవు త్రిపురహరుడైన శివుని పట్టమహిషివి. అందువలన 


సౌందర్య లహరి 








నీ పాద పద్మపూజ చేయగల భాగ్యము చపల చిత్తులైన వారికి లభించునది గాదు. 
అందువలననే ఈ ఇంద్రాది దేవత లందటు తాము కోరుకున్న అల్పమైన అణిమాది 
అష్టసిద్దుల గూడి, వారితో పాటు నీ ద్వార సమీపము నందే కావలి వారి వలె 
పడిగాపులు గాచుచున్నారు. 
వివరణము 
ఈ శ్లొకమునందు దుర్లభమైన అమ్మవారి పాద సేవా భాగ్యము గుజీంచి 
చెప్పబడుచున్నది. అమ్మవారు “(శ్రీ మహారాజ్ఞి, “ శ్రీమత్సింహాసనేశ్వరి యేగాదు 
సాక్షాత్తు త్రిపురములను సంహరింఛిన మహాదేవుడైన శివునికి పట్టమహిషి ఈ స్టితిని, 
ఈ పదవిని, ఈ గొప్పదనమును మించినది మరియొకటి లేదు. ఆ పట్టమహిషి 
దర్శనము గూడా సర్వులకూ అందరానిది, అందుకోలేనిది. ఎంతో పుణ్యము 
చేసుకొని వెరాగ్య సంపన్నులైన ముక్తులకు, భక్తులకు, దక్కునేమో గాని - ఆ 
దర్శనము గొప్పదనము, ఆధికారిక దర్భము గల పదవీ వ్యామోహపీడితులకు ఎంత 
ప్రయత్నించినను లభించునది గాదు. ఇంద్రాది దేవతలందరూ నిర్టరులు (ముసలి 
తనము లేనివారు) అమరులు (మరణము లేనివారు) అమ్మవారి ఆదేశానుసారము 
విశ్వనా 'మ్రాజ్య నిర్వహణా బాధ్యత గల ఉన్నతాధికారులు. అయినను వారు చపల 
చిత్తులు. ఎప్పుడనూ అధికారము పైన, పదవులపైననే వారికి వ్యామోహముండును. 
“తవును మించువారు ఎవరూ ఉండకూడదు, తవు పదవులు పోకూడదు, 
సుస్టిరముగా తమ అధికారము చెల్లుచుండవలెను? అను భావములు వారి కుండును. 
అట్టివారు అమ్మవారి దర్శనమును కోరుకొన్ననూ అమ్మవారి అంతఃపుర ద్వారము 
వద్ద పడిగాపులు కాయవలసి వుండునట ! అమ్మవారి అంతఃపుర ద్వార సమీపము 
నందే అణిమాది అష్టసిద్దులకు సంబంధించిన అమ్మవారి పరివారము వుండును. 
ఈ దేవేంద్రాదులు వారి ప్రాపు సంపాదించి, అందుకు (ప్రతిఫలముగా వారు ఇచ్చు 
అల్పమైన అష్ట విభూతులను పొంది, దానితోనే తామేదో అత్యున్నత మైన, 
అత్యుత్తమమైన ఫలమును, శక్తులను పొందినట్లు సంతృప్తులగుదురట ! వచ్చినది 
అమ్మవారి దర్శనమునకైనను ఆ విషయమును వారు చపలవిత్తులగుటచే మరచి - 
రాజకీయ నాయకుల వలె, బెల్లమునకు ఆశపడి తృప్తి చెందు శునకముల వలె, కొ తికి 


సొందర్య లహరి 








కొబ్బరికాయ దొరికిన చందముగా తాత్కలికమైన ఆ సద్దులను, పదవులను 
పొందుటలోనే సంతృప్తులగుదురట ! 
అమ్మవారి దర్శన భాగ్యము, పాదపూజా అదృష్టము కడు దుర్లభము - 


అని ఈ శ్లోక సారాంశము. 
తిక 


సంస్కృత శ్లోకము - 96 
కళత్రం వైధాత్రం కతికతి భజంతే న కవయః 
(శియో దేవ్యాః కోవా న భవతి పతిః కై రపి ధనైః 
మహాదేవం హిత్వా తవసతి సతీనామచరమే 
కుచాభ్యా మాసంగః కురవకతరో ర ప్యసులభః 
అనువాద పద్యము 
ఉ. శైలజ! వాణిపై కఛులు సన్నుతి జేయ బతీత్వమందరే ? 
శ్రీలు కొద్దిగా కలిగి శ్రీపతు లౌదురుగా సతమణీ ! 
ఆ లయకారుడైన - శిఛ్రుడొ వతితప్ప - భవత్కుచద్వయ 
శ్రీలను కౌగిలించగల చేరువ గోరటకెన నున్నదే ? 


టీక 

(చా) సతి = ఓ పతివ్రతా శిరోమణీ ! పార్వతీ !, వెధాత్రం = విధాతకు, 
అనగా - బ్రహ్మకు సంబంధించినదైన, కళత్రం = భార్య అయిన సరస్వతిని, కతికతి 
= ఎందటెందటు, కవయః = కవులు, నభజంతే = సేవింఛుట లేదు, శ్రియః దేవ్యా 
= లక్ష్మిదేవి యొక్క, కైః అపిధనైః = ఏదో కొంత ధనము చేత కాని, కోవా = ఏ 
పురుషుడు, పతిః = భర్త, నభవతి = కాకున్నాడు ? (హే) సతీనాంఆచరమే = 
పతివ్రతలలో అగ్రగణ్యమైన దేవీ! మహాదేవం = సదాశివుని, హిత్వా = వీడి, తవ = 
నీ యొక్క, కుచాభ్యాం = స్తనయుగము చేతనైన, ఆసంగః = కౌగిలింత, కురవక 
= గోరంటచెట్టునకు సైతము, అసులభః = సులభము కాదు. 

తాత్పర్యము 
ఓ పతివ్రతా శిరోమణీ! పార్వతీ! బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతిని 


8 


సౌందర్య లహారి 








ఎందరెందటు కవులు సేవింపకున్నారు. లక్ష్మీదేవి యొక్క ధన సంపదలను పొంది 
ఏ పురుషుడు ధనపతి కాకున్నాడు ? కాని పతివ్రతలలో మొట్టమొదట లెక్కింపదగిన 
దేవీ! నీస్తనయుగముతోడి కా గిలింత ఆ సదాశివునికి ఒకనికే తప్ప గోరంట చెట్టునకు 
గూడా లభించునది లేదు గదా ! 


వివరణము 

ఈ శ్లోకమునందు అమ్మవారి పాతి వ్రత్యమును గుటీంచి చెప్పబడుచున్నది. 
పాతివ్రత్య ధర్మములో వర పురుషుల ప్రసక్తికే ఇష్టపడని స్వభావము కలది అమ్మవారు. 
ఈ విషయములో (ప్రముఖులైన - సరస్వతీదేవి, లక్ష్మీదేవి - ఈ ఇద్దరు వరుసగా 
బ్రహ్మ భార్య, విష్ణుమూర్తి భార్య అని పిలిపించు కొనుటతో పాటు ఇతరులు గూడా 
వీరిని తమకు సతులుగా చెప్పుకొనుట, చెప్పుకొనబడుటలను మనము విను 
చుందుము. చూచుచుందుము. 

కవీశ్వరులలో కొందటు నాలుగు కావ్యములు వాసి “వాణినారాణి అనిన 
వారిని గూడా మనము ఎటుగుదము. (పిల్లలమల్లీ పిన వీరభ[ద్రకవి మొదలగువారు) 
నాలుగు విద్వత్సభలలో పాల్గొని రాణించిన కవులు కొందటు 'వాణినా చెప్పు చేతలలో 
నుండును - అని చెప్పుకొనుట కూడా వినుచుందుము. “వాణీవల్లభి అను బిరుదును 
గూడా వినుచుందుము. 

అదే విధముగా అధిక ధనము గల వానిని, అధిక సంపద ఆస్తిపాస్తులు 
గల వానిని “లక్ష్మీపతి అని “ధనపతి అని “శ్రీపతి అని గూడా అనుట మనము 
వినుచుందుము. లక్ష్మి సరస్వతి - ఈ ఇద్దరి విషయములోనే ఈ విధముగా 
అనుటకు అవకాశము వుండును. ఆ ఇద్దరి పాతివ్రత్య పరముగా ఆలోచించినచో 
ఇది ఒక విధముగా వారికి కలిసీ రాని విషయమే ! కాని, అమ్మవారి విషయములో 
ఆ విధముగా గూడ చెప్పుకొనుటకు అవకాశము లేదు. 

గోరంట చెట్లు మూడు రకములుగా వుండును. ఎజ్జని పూతగలది 
ఎట్టగోరంట - దీనిని వమాత్రవే “కురవక వుందురు. పచ్చగోరంటను 
“కురంటకమినియు, నీలి గోరంటను 'ఖుంటి' అనియు అందురు. ఉత్తమ స్త్రీ 
కుచాలింగనము వలన గోరంట చెట్టు పూత పెరుగునను విశ్వాసము సమాజములో 





సౌందర్య లహరి 


గలదు. చేతులకు ఎజ్జగా పండించు నవకాశము గల కురవక వృక్షము పూత 
పెరుగుటకు సైతము అమ్మవారి ఆలింగనమునకు నొచుకొనదట ! అనగా - ఆ 
విషయములో కూడా అమ్మవారు తన పాతివ్రత్య ధర్మమును దృష్టిలో వుంచుకొని 
వ్యవహరించునన్నమాట గదా ! ఒక వేళ పొరపాటున తొట్రుపాటుతొ అమ్మవారి 
స్పర్శ తగిలి, ఆ స్పర్శనే ఆలింగన భాగ్యముగా లెక్కకట్టుకొనుటకు కూడా ఆ స్పర్శ 
పూర్తిగా అమ్మవారిది అయి వుండదట ! ఆమెలో సగము శివుడే కాబట్టి, గోరంటకు 
ఆ స్పర్శను గూడా శివునితో నున్న దేవి వలన కలుగును కాని, పూర్తిగా దేవి వలన 
ఎప్పుడును కానే కాదని అర్ధము. 
అంతరార్థము 

“అమ్మవారిని ఆశ్రయించి సేవించు కొను సాధకునకు చిచ్చక్తి ఉదయించి, 
అందువలన కలుగు రసానందమును ఆ సాధకుడు తనలోనే అనుభవించుటకు 
అవకాశము కలదేమో ! అంతేగాని - కురవకులకు (కు = కుత్సితమైన, రవ = 
ధ్వని లేదా వాక్కులు - అను అర్ధములలో “కురవక అనగా “కుతర్కవాదము 
చేయువాడని అర్థము. అనగా - ఎజ్జగోరంటవలె కాషాయములు దాల్చి కుతర్క, కు 
వాదములు చేయువారలకు) ఆ చిచ్చక్తి జాగృతవుగుట, అందువలన వారు 
రసానందమును పొందుట జరుగని పని? అని గూడా ఈ శ్లోకమునందలి ' కురవక 
పద ప్రయోగము సూచించును. 

సులభముగానే - సరస్వతీ అనుగ్రహముచే కవీశ్వరుడు కావచ్చును. లక్ష్మీ 
అనుగ్రహముచే ధనవంతుడు కావచ్చును - కాని, జగజ్జననీ కృపాపాత్రుడగుట 
అంత సులభమైన విషయముగాదని” ఈ శ్లోక సారాంశము. 

66 


సంస్కృత శ్లోకము - 97 
శ్లో. గిరా మాహు ర్దేవీం ద్రహిణ గృహిణి మాగమవిదో 
హరేః పత్నీం పద్మాం హరసహచరీ మ|దితనయామ్‌ 
తురీయా కాపి, త్వం దురధిగమనిస్సీమ మహిమా 
మహామాయా విశ్వం భమయసి పరబహ్మ మహిషి. 


సౌందర్య లహరి 311 | 





అనువాద పద్యము 

ఉ. అమ్మ సదాశివాత్మ ! నిను నాగమవేదులు [బహ్మ భార్య వా 

ణమ్మగ, నా యుపేం[దసతియౌ రమగన్‌, హరభార్య శెలసూ 

నమ్ముగ గూడ నిన్ననగ నా తయయమందని మాయతో తురీ 

యయమ్మున విశ్వమున్‌ (భమల నందగ జేతుభు ఫూర్ధమాయవై. 

టీక 
(హే) పరబ్రహ్మమహిషి = ఓ సదాశివుని పట్టమహిషీ |! ఆగమవిదః = 
వేదార్ధ రహస్యార్ధములు తెలిసిన వారు, త్వాం ఏవ = నిన్నే, ద్రుహణ గృహిణీం = 
బ్రహ్మ ఇల్లాలైన, గిరాందేవి = వాగ్దేవి అయిన సరస్వతినిగా, అహః = వచింతురు, 
త్వాంఏవ = నిన్నే, హరేః = విష్ణువు యొక్క, పత్నీ = భార్యఅయిన, పద్మాం = 
కవులవాసిని అయిన లక్ష్మీదేవినిగా, ఆహః = చెప్పుదురు, త్వమేవ = నిన్నే, 
హరసహచరీం = శివుని సహధర్మచారిణి అయిన, అద్రితనయాం = పార్వతినిగా 
ఆహుః = చెప్పుదురు, త్వం = నీవు, తురీయా = ఆ మువ్వురి కంటె నాల్గవ అమెవై, 
కాపి = ఇట్టిదని చెప్పనలవి కాని, దురధిగమ = మిక్కిలి కష్టసాధ్యమయిన, నిస్సీమ 
= హద్దులేని, మహిమా = ప్రభావము, లేదా - మహాత్మ్యము కలదైన, మహామాయా 
సతీ = వూయాతత్త్వవుగుచు, విశ్వం = ఈ జగత్తును, (భవుయసి = 
(భ్రమింపచేయుచున్నావు. 
తాత్పర్యము 
ఓ పర బ్రహ్మమైన సదాశివుని పట్టమహిషీ ఆగమ రహస్యార్థములు తెలిసిన 

విద్వాంసులు నిన్ను - బ్రహ్మదేవుని ఇల్లాలు, వాగ్దేవి అయిన సరస్వతీదేవిగా - 
చెప్పుదురు. ఆ నిన్నే - శ్రీ మహావిష్ణుమూర్తి భార్య, కవులవాసిని అయిన 
మహాలక్ష్మీదేవిగా - చెప్పుదురు. మరియు ఆ నిన్నే - శివుని సహధర్మచా రిణి అయిన 
పార్వతిగా గూడా చెప్పుదురు. కాని, నీవు ఈ మువ్వురికంటె వేరుగా నాల్గవ దానివై, 
ఇట్టిదని చెప్పనలవికాని ఆమెవై, అనిర్వాచ్యమై, మహాకష్టసాధ్యమై, మహామాయా 
తత్వమై, ఈ సర్వజగత్తును నానా విధములుగా మోహపెట్టుచున్నావు. 


సౌందర్య లహరి 311 | 





అనువాద పద్యము 

ఉ. అమ్మ సదాశివాత్మ ! నిను నాగమవేదులు (బహ్మ భార్య వా 

ణమ్మగ, నా యువేం[దసతియౌ రమగన్‌, హరభార్య శెలసూ 

నమ్ముగ గూడ నిన్ననగ నా తయయమందని మాయతో తురీ 

యయమ్మున విశ్వమున్‌ (భమల నందగ జేతుభు ఫూర్ధమాయవై. 

టీక 
(హే) పరబ్రహ్మమహిషి = ఓ సదాశివుని పట్టమహిషీ |! ఆగమవిదః = 
వేదార్ధ రహస్యార్ధములు తెలిసిన వారు, త్వాం ఏవ = నిన్నే, ద్రుహణ గృహిణీం = 
బ్రహ్మ ఇల్లాలైన, గిరాందేవి = వాగ్దేవి అయిన సరస్వతినిగా, ఆహః = వచింతురు, 
త్వాంఏవ = నిన్నే, హరేః = విష్ణువు యొక్క, పత్నీ = భార్యఅయిన, పద్మాం = 
కవులవాసిని అయిన లక్ష్మీదేవినిగా, ఆహః = చెప్పుదురు, త్వమేవ = నిన్నే, 
హరసహచరీం = శివుని సహధర్మచారిణి అయిన, అద్రితనయాం = పార్వతినిగా 
ఆహుః = చెప్పుదురు, త్వం = నీవు, తురీయా = ఆ మువ్వురి కంటె నాల్గవ అమెవై, 
కాపి = ఇట్టిదని చెప్పనలవి కాని, దురధిగమ = మిక్కిలి కష్టసాధ్యమయిన, నిస్సీమ 
= హద్దులేని, మహిమా = ప్రభావము, లేదా - మహాత్మ్యము కలదైన, మహామాయా 
సతీ = వూయాతత్త్వవుగుచు, విశ్వం = ఈ జగత్తును, (భ్రవుయసి = 
(భ్రమింపచేయుచున్నావు. 
తాత్పర్యము 
ఓ పర బ్రహ్మమైన సదాశివుని పట్టమహిషీ ఆగమ రహస్యార్థములు తెలిసిన 

విద్వాంసులు నిన్ను - బ్రహ్మదేవుని ఇల్లాలు, వాగ్దేవి అయిన సరస్వతీదేవిగా - 
చెప్పుదురు. ఆ నిన్నే - శ్రీ మహావిష్ణుమూర్తి భార్య, కవులవాసిని అయిన 
మహాలక్ష్మీదేవిగా - చెప్పుదురు. మరియు ఆ నిన్నే - శివుని సహధర్మచా రిణి అయిన 
పార్వతిగా గూడా చెప్పుదురు. కాని, నీవు ఈ మువ్వురికంటె వేరుగా నాల్గవ దానివై, 
ఇట్టిదని చెప్పనలవికాని ఆమెవై, అనిర్వాచ్యమై, మహాకష్టసాధ్యమై, మహామాయా 
తత్వమై, ఈ సర్వజగత్తును నానా విధములుగా మోహపెట్టుచున్నావు. 


నొందర్య లకూరి 








సంస్కృత శ్లోకము - 98 
కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం 
పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్దేజన జలమ్‌ 
(ప్రకృత్యా మూకానా మపి చ కవితాకారణతయా 
కదా ధత్తే వాణీ ముఖ కమల తాంబూల రసతామ్‌. 
అనువాద పద్యము 
ఉ. భారతి నోటి తమ్మలవుపాకము బోలుచు, వుట్టు మూగ లౌ 
వారును కావ్యమల్లగల [పజనొసంగుచు, లక్కయెర్పు నిం 
పారెడి నీ పదాబ్దయుల పట్టిన తీర్థము [బహ్మవిద్యనే 
_ కోరెడి నేను దాని దమి (గోలెదు భాగ్యము కల్గుటెప్పుడో ? 
టీక 

(హే) మాతః = ఓ తల్లీ కలిత + అలక్తరసం = లత్తుకరసము గలదైన, 
తవ = నీయొక్క, చరణనిర్ణేజున జలం = అడుగులు కడిగిన ఉదకమును, విద్యార్షీ 
= (బ్రహ్మ విద్యనర్టించువాడు (అయిన), అహం = నేను, కదాకాలే = ఎప్పుడు, 
పిబేయం = త్రాగుదునో, కథయ = చెప్పుము. తచ్చ = ఆ జలము, ప్రకృత్యా = 
స్వభావముచేతనే, వుకానాం అపి = మూగ, చెవిటి వారలకు సైతము, 
కవితాకారణతయా = కవిత్వ రచన గావించుటకు కారణమైనదగుటచేత, వాణీ = 
సరస్వతి యొక్క, ముఖకమలం = ముఖపద్మము నందలి, తాంబూలరసతామ్‌ = 
తాంబూలరసము అగుటకు, కదా = ఎప్పుడు ధరించుచున్నదో. 

తాత్పర్యము 

తల్లీ ! జగజ్జననీ ! స్వాభావికముగానే - చెవిటివారికి వినికిడి శక్తిని, 
మూగవారికి మాట్లాడుశక్తిని కలిగించునదై (పూర్వానుభవము, సామర్ధ్యము 
లేకున్నను) కవిత్వరచనా సౌభాగ్యమును ్రసాదించునదై, సరస్వతీదేవి తాంబూల 
రసము వంటిదగు లత్తుకరసముతో కలసిన నీ పాద ప్రక్షాళన జలమును - విద్యార్షినైన 
నేను ఎప్పుడు గ్రోలుదునో చెప్పుము. 


పు 





సౌందర్య లహరి 





వివరణము 

ఈ శ్లోకము నందు అమ్మవారి పాద ప్రక్షాళన జలమును గూల్ళీ చెప్పబడు 
చున్నది. స్వభావ సిద్దముగానే అమ్మవారి పాదములు ఎజ్జ తామర రంగులో 
. నుండును. నిత్యము పసుపు, పారాణిలతో మంగళకరముగా నుండును. ఆపారాణి 
లత్తుకరస సంబంధమైన దగుటవలన ఎజ్జిగా నుండును. అట్టి పాదమును కడిగిన 
నీరు (పాద ప్రక్షాళన జలము) మరింత ఎజ్జిగా నుండును. ఆ జలపానము - చెవిటి 
వారిని సైతము వినగల్లు వారిగను, పూర్వానుభవ, సామర్థ్య, గురుశిక్షణలకు ఏ 
మాత్రము అవకాశము లేని మూగవారిని సైతము సుకఎత్వ రచన చేయగలవారిగాను, 
ఆశుకవితను చెప్పగలుగు వారిగాను చేయగలదు. 


(అమ్మవారు తన తాంబూల వీటికను ఇచ్చి అను గ్రహించుట వలన - పుట్టు 
మూగవాడైన “మూకుడు? అను కవి అమ్మవారొపై ఐదు శతకములను ఆశువుగా 
చెప్పెను. దీనినే “మూకపంచశతి” అందురు). సరస్వతీ దేవి తాంబూల 
రసాస్వాదనము వంటిదైన - అమ్మవారి పాద ప్రక్షాళన జలపాన భాగ్యము - తన 
జీవిత కాలములో ఎప్పుడు కలుగునో అని శంకరులు అవ్మువారినే 
అభ్యర్థించుచున్నారు. 


అమ్మవారి పాద (ప్రక్షాళన జలపానము వలన జిహ్వాగ్రము (నాలుకు 

పూర్తిగా సారస్వతమై (అనగా - సరస్వతీ సంబంధమై) సారవంతమైన రసోత్సత్తితో 

మధుర, చతుర, కవితా ప్రసూన పరిమళములను అందించునని ఈ శ్లోక సారాంశము. 
46 


సంస్కృత శ్లోకము - 99 
సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే 
రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా 
చిరం జీవన్నేవ క్షపితపశు పాశవ్యతికరః 
పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్‌. 


(| 


సౌందర్య లహరి 








అనువాద పద్యము 
శా. నిన్నున్‌ గొల్ఫెడు సాధకుం డవని వాణిశ్రీల సౌభాగ్యయున్‌ 
తానున్‌బొంది, విరించి విష్ణువుల [(పత్యర్ణౌశు, రమ్యుంబుగా 
మేనున్‌ పొంది రతీసతీత్వమడచున్‌, మేలొ చిరంజీవన 
మ్మానందించుచు బంధముక్తుడయి తానందున్‌ రానందమున్‌. 
టీక 
(హే) జగజ్జననీ! త్వత్‌ + భజనవాన్‌ = నిన్నుసేవించు భక్తుడు, సరస్వత్యా 
= వాగ్దేవి తోడను, లక్షా = లత్మీదేవితోడను గూడిన, విధి హరి = వరుసగా 
బ్రహ్మకు విష్ణువునకును, సపత్నఃసన్‌ = ప్రత్యర్థి, లేదా - పోటీదారుడగుచు, విహరతే 
= విహరించుచున్నవాడై, రమ్యేణ = అతిసుందరమైన, వపుషా = శరీరము చేత, 
రతేః = రతీదేవి యొక్క, పాతివ్రత్యం = పతివ్రతా ధర్మమును, శిధిలయతి = సడలింప 
జేయుచున్నాడు, కపిత = విదళింపబడిన, పశు = జీవుల యొక్కయు, అవిద్య 
యొక్కయు, వ్యతికరః = సంబంధము లేనివాడై, పరానంద + అభిఖ్యం = పరానంద 
స్వరూపము అను పేరు గల, రసం = సుఖమును, రసయతి = ఆస్వాదించుచున్నాడు. 
తాత్పర్యము 
తల్లీ ! జగజ్జననీ ! నిన్ను సేవించు భక్తుడు సరస్వతీ కటాక్షము చేతను, 
లక్ష్మీ కటాక్షము చేతను వరుసగా బ్రహ్మ, విష్ణువులకు ప్రత్యర్థిగా మారి విహరించును. 
అత్యంత సుందరమైన రూపముతో మన్మథపత్ని అయిన రతీదేవి పాతివ్రత్యమును 
కూడా సడలింప చేయును. చివరకు జీవ సంబంధ, అవిద్యాసంబంధముల నుండి 
దూరుడై, జీవన్ముక్త స్థితిలో పరానంద సుఖమును, అనగా - మోక్షానందమును 
అనుభవించును. 
వివరణము 
ఈ శ్లోకమును - ఈ సౌందర్యలహరి స్తో త్రమునకు ఫల శ్రుతిగా చెప్పుకొన 
వచ్చును. అమ్మవారిని సేవించు భక్తుడు ఏ విధముగా అను [గ్రహింపబడునో చాలా 
చిత్రముగా చమత్కారముగా చెప్పబడినది. 
ఎవరినైనను కోరు కొమ్మనినచో ముందు ధనము గుర్తుకువచ్చును. ఇది 


సౌందర్య లహరి 


సర్వ సాధారణమైన విషయము. కాని, అమ్మవారు తన భక్తునికి ముందు సరస్వతీ 
కటాక్షమును - అనగా - తెలివి తేటలను అనుగ్రహించి, అటుపైన లక్ష్మీ 
కటాక్షమును, అనగా - ధనమును - సంపదను అనుగ్రహించునట ! 
సరస్వతీ కటాక్షము 

బ్రహ్మగారు తన వృత్తిధర్మమైన సృష్టికార్యమును ఆనాటికి పూర్తి చేసి, 
ఇంటికి వచ్చిన ప్రతి సారి ఇంటిలో తన భార్య సరస్వతి లేకపోవుటను చూచి అడుగగా 
- ఇంటిలోని వారు “ఆవిడగారు తన భక్తుని అనుగ్రహించుటకు వెళ్లినది! అని 
ప్రతిదినము అదే సమాధానము, అదే భక్తుని పేరు చెపుచుండుటతో - ఆ 
బ్రహ్మగారికి విసుగు, కోపము, ఆ భక్తునిపై ద్వేషము గూడా కలిగి “వీడెవడు నాకే 
ప్రత్యిర్థిగా (పోటీదారునిగా) తయారైనాడు. సరస్వతికి నా కంటె ఆ భక్తుడే ఎక్కువ 
అయినాడే !* - అని అనిపించు నంతగా సరస్వతీ దేవి ఆ భక్తుని అను గ్రహించునని 
శంకరులు చమత్కారముగా చెప్పిరి. అనగా - అమ్మవారిని సేవించు భక్తునికి సరస్వతీ 
కటాక్షము అంతగా కలిగి, మంచి ధీధారణాశక్తులు, పాండిత్య కవిత్వములు అబ్బునని 
అర్ధము. 
లక్ష్మీప్రసన్నత 

అదే విధముగా విష్ణుమూర్తిగారికి కూడా ఎప్పుడునూ ఇంటి పట్టున 
వుండని తన భార్య లక్మిపై విసుగు, కోపము వచ్చి - కారణమును తెలుసుకుని, 
“ఈ భక్తుడెవరు తనకు ప్రత్యర్థిగా తయారైనాడు. తనకంటె ఆ భక్తుడే లక్ష్మికి 
ముఖ్యమైనాడు - అని అనిపించునంతగా - లక్ష్మీదేవి ఆ భక్తుని అను గ్రహించునని 
శంకరులు చెప్పిరి. అనగా - అమ్మవారిని సేవించు భక్తునికి లక్ష్మీ కచాక్షము అంతగా 
నుండి, ధన ధాన్యాది సంపదలు అను(గ్రహింపబడునని అర్ధము. 
ముందు సరస్వతి, తరువాత లక్ష్మీ 

ముందు సరస్వతీ కటాక్షము, తరువాత లక్ష్మీ కటాక్షము - అంతే గాని 
ముందు లక్ష్మీ కచాక్షమున్నచో యుక్తాయుక్త వివేకజ్ఞానము లేక, దురలవాట్లకు, 
దురభ్యాసములకు లోనై, అనుగ్రహింపబడిన ధనము నంతను దుర్వినియోగ 
పరచును. సరస్వతీ కటాక్షము ముందుగా నున్నచో తెలివితేటలు, యుకా యుక్త 
వివేక జ్ఞానము ముందు ఏర్పడుట వలన తరువాత (ప్రసాదింపబడు ధనము 
దుర్వినియోగ పడదు. తన భక్తుడు చెడిపోవుట ఇష్టపడని అమ్మవారు అందువలన 
లక్ష్మీ కచాక్షమునకు ముందుగా సరస్వతీ కచాక్షమును కలుగ జేయును. 





సౌందర్య లహరి 317 | 





తైత్తిరీయోపనిషత్తులో గూడా - “సవేంద్రోమేధయాస్పణోతు.... 
బిహ్వామే మధుమత్తయా, కర్ణాభ్యాం భూరి విశ్రువమ్‌... తతోమే శ్రియ మావహ” 
- అని ముందు మేధస్సును తరువాత మధుర భాషణము, విస్తృత శ్రవణము - 
ఇత్యాదులన్నింటిని క లుగజేసి చిట్టచివరకు “శ్రియంి అనగా “ధనమును సంపదను” 
కలుగ జేయునను విధానమే చెప్పబడినది. కావున, శంకరులు ఈ శ్లోకములో 
సూచించునది ఉపనిషన్మార్గమే గాని దానికి వ్యతిరేక మార్గము కాదు. 

“అమ్మవారిని సేవించినచో సరస్వతి, లక్ష్మీదేవి ఎందుకు అను గ్రహింతురు? 
- అని అనుమానము రావచ్చును. తమపై అధికారిని మంచి చేసుకొనుటకు ఆయన 
పిల్లలను, ఆయన ఇష్టపడెడు వారిని ముందు మంచి చేసుకుని, వారి ద్వారా ఆయన 
అనుగ్రహమును సంపాదించుట లోకములో నున్న విధానమే గదా! లక్ష్మీ సరస్వతు 
లిద్దరూ అమ్మవారి భక్తురాండ్రు. ఆమె కటాక్షమునకై ఇద్దరూ అమ్మవారికి 
ఇరువైపులా నిలబడి వింజామరలతో వీచుచుందురు. (సచామర రమావాణీ సవ్య 
దక్షిణ సేవితా - శ్రీ) లలితా సహస్ర నామం) అమ్మవారికి అత్యంత ప్రతి పాత్రుడని 
తెలిసిన తరువాత, వారిద్దరూ అమ్మవారి భక్తుని ముందు మంచి చేసుకొను 
ప్రయత్నములో అతనిని అను గ్రహించుట తప్పుకాదు కదా! 
మన్మథుని మించిన అందము 

వ్యక్తికి తెలివితేటలు, ధనము ఈ రెండును ఉన్న సరిపోవునా ? 
“అందముగూడా వున్నచో అందరికీ ఆకర్షణీయుడుగావచ్చును గదా !* - అను 
కోరిక కలుగక మానదు. తన భక్తునికి ఆ కోరిక కూడా అమ్మవారు తీర్చునట. 
అందరి కంటె ప్రపంచములో అందమైన వాడెవరు ? మన్మథుని మించిన అందగాడు 
ఉండడని గదా చెప్పుకొనునది. అందటీ కంటె అందగాడైన మన్మథుని తన భర్తగా 
పొందిన రతీదేవికి గూడా అమ్మవారి భక్తుని చూవినపుడు “ఈ అందగాడు ఎవరబ్బా! 
తన భర్ష మన్మథుని కంటె అందముగా నున్నాడని అనిపించునట ! లేదా, అంత 
అందము తన భర్తకే ఉండును గాబట్టి అతడు తన భర్తే అయి వుండునని అతనికి 
దగ్గణ కూడా అగుటకు అవకాశము గలదుట ! ఈ విధముగా - అనిపించుట, 
దగ్గజ గుటలు - రతీదేవి పాతివ్రత్య ధర్మమును సడలించినట్లే అగును గదా ! - 
అని శంకరుల కవితా వాదన. అనగా, అమ్మవారి భక్తుడు అంతటి త్రిలోక 
సుందరుడగునని అర్ధము. 


స 
| 


సౌందర్య లహరి 





చిరంజీవత్వము 

తెలివితేటలు, ధనము, అందము ఉన్నవి. ఇంకను కావలసినవి ఉన్నవా ? 
ఏది లేకపోయినచో ఇవి మూడును ఉన్నను నిరర్హకమో అది ఒకటున్నది - అది 
ఆయుర్దాయము. తెలివి ధనము, అందము ఉన్నది కాని ఆయుర్దాయము అంతంత 
మాత్రమే, ఇరవై సంవత్సరములు దాటదు అన్నచో ఉపయోగమేమి ? అందువలన 
అమ్మవారు తన భక్తునికి తెలివి ధనము, అందముతో పాటు చిరంజీవత్వమును 
గూడా ప్రసాదించునట ! అనగా - అమ్మవారి భక్తుడు సంపూర్ణ ఆయుర్దాయము 
గలవాడగును అని అర్ధము. 
బంధరాహెత్యము 

తెలివి ధనము, అందము, ఆయుర్దాయము వున్నవి. ఇంకను కావలసినవి 
ఏమైనా ఉన్నవా ? - ఇవి అన్నియు ఉన్నను, ప్రతి వ్యక్తికి కావలసినది, లేదా - 
జరగవలసిన మార్పులు ఏమైనా ఉండునా ? ఎన్ని వున్నను వ్యక్తికి జీవితములో 
వైరాగ్య భావన రానిదే సంతృప్తి వుండదు. సంతృప్తి లేనపుడు జీవితములో లోటు 
కనిపించి, జీవన మాధుర్యము తగ్గును. ఈ వైరాగ్య భావము రావలెనన్నచో జీవ 
సంబంధమైన బంధములు సడలవలెను. “రాగము అనెడి త్రాటితో సంసార మనెడు 
గుంజకు కట్టబడిన జీవుడే - పశువు. ఈ పశుపాశము సడలినపుడే సంసార 
లంపటము, అవిద్య మొదలగునవి దూరమై ముక్త సంగుడగుట జరుగును. ముక్త 
సంగస్థితికి వచ్చిన వానినే 'జీవన్ముక్తుడు అందురు. 
మోక్షానందము 

చింతకాయ చింత గుల్లగా మారినపుడు పైన పెంకుతో - లోపల వున్న 
గుజ్జుకు సంబంధము ఉన్నదా లేదా అన్నట్లుండును. అంతకు పూర్వము కండకు 
ఉన్న వగరు, పులుపు తనములు తీపిగా మారును. అట్లే - జీవన్ముక్తుడైన వాడు 
గూడా దేహ సంబంధము ఉన్నదా ? లేదా ? - అన్నట్లుండును. పూర్వపు రాగ, 
ద్వేష మద, మాత్సర్యాదులు పూర్తిగా మటుమాయమై, అవిద్య తొలగి, ప్రేమ 
తత్త్వము నిండును. ఇట్టి జీవన్ముక్త స్థితిలో నున్నవాడు నిత్యము ఆనంద స్థితిలోనే 
వుండును. ఆ స్టితిలోని అతని ఆనందమే పరానందము, లేదా - మోక్షము. 
అమ్మవారు తన భక్తునికి ఈ పరానంద స్టితిని గూడా ప్రసాదించునట. 

కేవలము తాత్కాలికముగా కొంత కాలవ్యవధికే పరిమితమగు ప్రసూతి 
వైరాగ్యము, పురాణ వైరాగ్యము, పరీక్ష వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము వంటివి 


సౌందర్య లహరి 319 | 





కాక - శాశ్వతానందస్థితిని అమ్మవారు భక్తునికి కలుగ జేయునని శంకరులు ఈ 
శ్లోకములో చివరగా చెప్పిరి. 


అటిట 


సంస్కృత శ్లోకము - 100 
[పదీపజ్వాలాభి ర్లివసకర నీరాజనవిధిః 
సుధాసూతే శ్చం|ద్రో పలజలలవై రర్యరచనా 
స్వకీయై రంభోభి స్పలిలనిధి సాహిత్య కరణం 
త్వదీయాభి ర్వాగ్శిస్తవ జనని వాచాం స్తుతి రియమ్‌. 
అనువాద పద్యము 

చం. నిరతము నీదు పల్కులను నిన్నె స్తుతించుట యట్టిదా ? దివా 

కరునకు ముందు దివ్వెగల కాంతుల నారతిపట్టి, యా సుధా 

కరునకు చం(దకాంతి శిలగారెదు నీటిని నృర్హ్యమిచ్చి, సౌ 

గరుకు వానిలోని యుదకమ్మిడి తృప్తిని గూర్చునట్టిదొన్‌. 

టీక 
(హే) వాచాంజనని = వా క్రపంచమునకు తల్లీ !, యథా = ఏ విధముగా, 
స్వకీయాభిః = తనకు సంబంధించినవే అయిన, ప్రదీపజ్వాలాభిః = చేదివిటల యొక్క 
జ్వాలలచే, దివసకర = సూర్యునికి, నీరాజనవిధిః = కర్పూరహారతి నిచ్చుటయో, 
యథా = ఏ విధముగా, స్వకీయైః = తనకు సంబంధించినవే అయిన, చంద్ర + 
ఉపజలలవైః = (స్రవించు చంద్రకాంత శిలా జల బిందువులచేత, సుధాసూతేః = 
చంద్రునికి, అర్థ్యరచనా = అర్థము సమర్శించుటయో, యథా = ఏ ప్రకారము, 
స్వకీయైః = తనకు సంబంధించినవే అయిన, అంభోభిః = జలముల చేత, సలిల 
నిధి = సముద్రునకు, సౌహిత్యకరణం = తృప్తికొజికు తర్పణము చేయుటయో, 
తథా = ఆ ప్రకారము, త్వదీయాభిః = నీ వలన ఉత్పన్నములైన, వాగ్చిః= వాక్కుల 
చేత, తవ = నీకు, ఇయం = ఈ , స్తుతిః = సోత్రము (అగుచున్నది). 
తాత్పర్యము 
వా క్రపంచమున కెల్ల తల్లివగు ఓదేవీ! భగవతీ! తన సంబంధము వలననే 

జ్వలించు దివిటీ జ్వాలల చేత సూర్యునికి హారతి నిచ్చుట ఎట్లో, అట్లే తన సంబంధము 


ప్ర 





సౌందర్య లహరి 





వలననే [స్రవింపబడు చంద్రకాంతా శిలాజల బిందువుల చేత చంద్రునికి ల్లర్హ్యము 
సమర్పించుట యెట్లో, అట్లే తనకు సంబంధించినవే అయిన సము ద్రోదకముల చేతనే 
ఆ సముద్రుని తృప్తికి తర్పణము చేయుట ఎట్లో - అట్లే - నీ అనుగ్రహము వలన నీ 
స్వరూపములో నా నుండి వ్యక్తమగు వాక్కుల కూర్చులచే ఈ స్తుతి నీకు నా చేత 
చేయబడుచున్నది. 
వివరణము 

ఈ చివరి శ్లోకములో ఈ సోత్రము యొక్క అంకిత విషయము చెప్పబడు 
చున్నది. 

సూర్యునికి నీరాజనము ఇచ్చుటకు - సాధారణముగా సూర్యునికభి 
ముఖముగా నిలబడి, ఏ దివిటీ జ్వాలనో చూపించు చుందుము. దివిటీ యందలి 
జ్వాలల వెలుగులు ఎవరి వలన వచ్చినవి ? వెలుగులకు సంబంధించిన తపనుని 
(సూర్యుని కృపవలననే గదా! అనగా ఆ సూర్యునికి సంబంధించిన వెలుగులతోనే 
నీ రాజన మిచ్చుచున్నాము - అని అర్థము. అనగా - మనకు సంబంధించిన వస్తువును 
దేనినీ సూర్యునకు సమర్పించుట లేదు. 

చంద్రుని వెన్నెలపడి ఆ॥ర్టమగు చంద్రకాంత శిలనుండ స్రవింపబడు 
జలబిందువులచే ఆ చంద్రునికే అర్థము ఇచ్చునపుడు కూడా మనము మనకు 
సంబంధించిన వస్తువులను వేరుగా చంద్రునికి సమర్పించుట లేదు గదా! 

సముద్రములో స్నానము చేయుచు, సముద్రునికి లృర్భమును ఇచ్చునపుడు 
కూడా ఆ సముద్రములోని జలమునే దోసిళ్ళతో తీసుకుని ఆ సముద్రునికే 
సమర్పించుదుము. ఇప్పుడు కూడా మనకు సంబంధించినవి కాని, ఆ సముద్రునికే 
చెందిన నీటితో - ఆ సముద్రునికే సమర్పించు చున్నాము కదా ! 

అట్లే - ఈ స్తోత్రము నందలి పదములు, వాక్యములు, కూర్పులు అన్నియు 
వాగ్దేవి అయిన అమ్మవారికి చెందినవే ! అనగా - ఆమె అనుగ్రహము వలన పొందినవే! 
కనుక ఈ స్తోత్రము అమ్మవారిదే అగును కాని నాకు చెందినది కాదు. అనగా 
నాకర్పత్వమునకు చెందినది కాదు. అనగా - ఈ సోత్రమునకు కర్తనీవే. ఈ స్తుతి 
సర్వము నీ కరుణయే ! అని నిరహంకారముగా అమ్మవారికి సమర్పణ బుద్దితో 
శంకర భగవత్సాదులు ఈ సోత్రమును ముగించిరి. 

శ భు శ్రి 


అకారాది చక్రిక సంఖ్వాను [క్రమణెక 


& 
(9 
లా 
39, 
ర్య 
రో 


శ్లోకసంఖ్య పుటసంఖ్య 
సంఖ్య 


1. అమూతేవక్షోజా .... 73 247 
2. అరాళాకే శేషు.... 93 300 
రః అరాళెస్స్యా భావ్యాత్‌.... 45 171 
4. అరాళంతేపాళీ .... 58 209 
ర. అఎద్యానామంతః .... 3 10 
6. అవిశ్రాంతంపత్యుః .... 64 224 
7 అసౌనాసావంశః .... 61 216 
8. అహస్స్పూతే సవ్యం .... 48 181 
9, కదాకాలేమాతః .... 98 313 
10. కరాగ్రేణస్పృష్టం .... 67 231 
Lt కిరీటం వైరించం .... 29 124 
12: కిరంతీమంగేభ్యః .... 20 100 
13. కరీంద్రాణాంశుండాన్‌ .... 82 271 
14. కళత్రం వెధాత్రం .... 96 308 
15. కళంకఃకసూరీ .... 94 303 
16. కవీంద్రాణాంచేతః .... 16 87 
17. కవీనాం సందర్భః .... 50 188 
18. కుచౌసద్యస్సిద్యత్‌ .... 80 266 
19. కృణత్కాంచీదామా .... / 32 
20. గతౌస్తే మంచత్వం .... 92 297 
21. గలేకర్ణాభ్యర్లం .... 52 195 
22... గతైర్మాణకృత్వం .... 42 161 
23. గలేరేఖాస్తిస్రో .... 69 237 








సౌందర్య లహరి 


గిరామాహుర్దేదీం .... 
గురుత్వంవిసారం .... 
చతుర్భిః శ్రీకంరైః .... 
చతుష్టష్యాతం తైః .... 
జగస్ఫూతే ధాతా .... 
జపోజుల్పః శిల్పం .... 


తటిత్వంతం శక్యా జః 


తటిల్లేఖాతన్వీం వలీ 


తనీయాంసంపాంసుం.... 
తనూచ్చాయాభిస్తే కకక 


తనోతుక్షేమం .... 
తవస్తన్యం మన్యే .... 
తవస్వాధిష్టానే .... 
తవాజ్ఞాచక్రస్టం ws 
తవాధారే మూలే.... 
తవాపర్ణేకర్ణే .... 


తయాణాందేవానాం.... 
త్వదన్యః పాణిభ్యాం క 
త్వదీయంసౌందర్యం .... 
త్వయాహృత్వావామం బు 


దదానేదీనేభ్యః a 


దృశాద్రాఘీయస్యా .... 
ధనుఃపొష్టుంమౌర్వీ మ 
ధునోతుధ్వాంతం a 


నఖానాముద్యోతైః య 


g7 
81 
Tt 
31 
24 
27 
40 
21 


18 
44 
75 
39 
36 
41 
56 
20 


12 
23 
90 
67 


43 
71 





310 
269 

64 
129 
111 
117 
154 
102 


93 
168 
253 
152 
144 
Lor 
204 
113 

16 

71 
108 
292 
206 

26 
165 
243 


నౌందర్య లహరి 











వరుస శ్లోకము శ్లోకసంఖ్య పుటసంఖ్య 
సంఖ్య 
49. నఖైర్నాక స్త్రీణాం .... 89 290 
కర్మ నమోవాకంబ్రూమో .... 85 279 
51. నరంవర్షియాంసం .... 13 74 
52. నిమేషోన్మేషా భార ర్‌ర్‌ 202 
53. నిసర్గక్షీణస్య .... 79 264 
54. పదన్యాసక్రీడా .... 91 294 
రః పదంతే కీర్తీనాం.... 88 288 
56. పరాజేతుంరుద్రం .... 83 274 
57: పవిత్రీకర్తుంనః.... ర్‌4 199 
58. పురారాతేరంతః .... 95 306 
59. ప్రకృత్యా£.£_రకాయా .... 62 219 
60. ప్రదిపజ్యాలాభీః .... 100 319 
Cl భవానిత్వందాసే .... 22 106 
62. భుజాశ్లేషాన్నిత్యం .... 68 234 
63. (భ్రువౌ భుగ్నేకించిత్‌ .... 47 178 
64. మనస్త్యం వ్యోమత్వం .... 35 142 
65. మహింమూలాధారే .... 9g 48 
66. ముఖంబిందుం కృత్వా.... 19 96 
67. మృణాళీమృద్వీనాం .... 70 240 
68. మృషాకృత్రాగోత్ర .... 86 291 
69. యదేతత్కాళిందీ .... 77 259 
ue రణేజితా దెత్యాన్‌ .... 655 226 
TL: లలాటంలావణ్య .... 46 174 
TE వహత్యంబస్తంబే .... 74 251 
73: విపంచ్యాగాయంతీ .... 66 229 
74. విభక్త(తైవర్ల్యం .... 53 197 





; సౌందర్య లహరి 











వరుస శోకము శ్షోకసంఖ్య పుటసంఖ్య 
సంఖ్య 
75. విరించిఃపంచత్వం..... 26 115 
76. విశాలాకళ్యాణి.... 49 185 
Ts విశుద్దాతే శుద్ద .... 27 117 
[= శరజ్య్యోత్నాశుద్దాం .... 15 82 
79. శరీరంత్వంశంభోః .... 34 138 
80. శివః శక్తిః కామః .... 32 181 
81. శివశ్ళక్యా యుక్తో .... | 1 
82. శివేశ్చంగారాగ్ర్రా .... 51 191 
83. శ్రుతీనాం మూర్చానో .... 84 276 
84. సమున్మీలత్సంవిత్‌ .... 38 150 
85. సమందేవిస్కంద .... 72 245 
86. సరస్వత్యాలక్ష్కా .... 99 314 
87. సరస్వత్యాస్మూకీ.... 60 214 
88. సవిత్రీభిర్వాచాం .... 17 90 
89. సుధాధారాసారైః .... 10 59 
90. సుధామస్యాస్వాద్య .... 28 121 
91. సుధాసింధోర్మధ్యే .... 8 40 
92. స్టిరోగంగా వర్తః.... 78 261 
93. స్ఫురద్గండాభోగ .... 59 211 
94. స్మరంయోనిం లక్ష్మీం... 33 134 
95. స్మితజ్స్యోత్నా జాలం .... 63 221 
96. స్వదేహోద్భూలతాభిః .... 30 127 
97. హరక్రోధజ్వాలా.... 76 256 
98. హరిసామారారగ 4 5 21 
99. హిమానీహంతవ్యం .... 87 285 
100. _ క్షీతౌషట్సంచాశత్‌.... 14 78 


